ఈూరీ 


సంస్కృతనాటకపంచరత్స్పాలు 


రచన 
దడా॥ రామవరపు శరత్‌బాబు 


ఎం.ఏ., పిహెచ్‌.డి. (సంస్కృతం) ఎం.ఏ. (తెలుగు) ఎం.ఏ, (ఫిలాసఫీ) డి.టి.ఏ. 
అభిజ్ఞానశాకుంతలం ఆ కాళలిదాసమహాకవి 
ఉత్తరరామచరితం -_భవభూతిమహాకవి 
మృచ్చకటికం - శూద్రకమహాకవి 
ముద్రారాక్షసం -._విశాఖదత్తమహాికవి 
వేణీసంహారం - _భట్టనారాయణమహాకవి 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2018 


9గ[15గగి౮ 14 14[4గటి ౧4||౦౧గ4 ౧4114౬౮ 


[0 
0౧ గ౧2౧2౪/2/౧2006 94/21 8920641 


1.1.0. ౧6|||౦౮95 ౧౪౮౦||౦4[009 596169 10. 12/78 
(అగ! ౧1౧౧8 ౧69౪౧/6౦ 


౯151 6౬011100 : 2018 
0౮౦౧165 : 500 


౧106 : 


౧౦11950601 0౫ : 

9/1 ||. గ౮గ!4గి 51116౧641౬, ౧౨. 
6%6061/6 0గ|06% 

1106008412 11/60041 06/౭91204009, 
116044 - 51/7 501 


0.1.0. 
౧1౦1041009 01॥/19100, 
110, 116024 


౧౧౧160 21 
160212 116021 06౪2512౧2౧ ౧659 
116044 - 51/7 501 


ముందుమాట 


కావ్యేషు నాటకం రవమ్యమ్‌ సాహిత్యజగత్తులో దృశ్యకావ్యం మనోహరం. 
దృశ్యం ప్రత్యక్షం కావడంచేత రసానుభూతి సులభంగావడంవల్ల 
సర్వజనాదరణీయం అయింది. దృశ్యకావ్యం అంటే నేడు నాటకం అని 
వ్యవహారరూధం అయింది. 


సంస్కృతభాషలో రచింపబడిన నాటకాలలో ప్రధానం అనదగినవీ, 
ప్రసిద్ధమైనవీ, అయిన రత్నాలవంటి ఐదు నాటకాలు తీసుకుని తెలుగువారికి 
సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో ఈ “సంస్కృత 
నాటక పంచరత్నాలు” తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురిస్తున్నది. వీటిని 
దాక్టర్‌ రామవరపు శరత్‌బాబుగారు వ్యావహారికభాషలో తెలుగు చేశారు. 


ఈ పంచరత్నాలలో మొదటిది కాళిదాసు కూర్చిన అభీజ్ఞానశాకుంతలం. 
“నాటకేషు శకుంతలా” అని నాటకాల్లో ప్రథమగణ్యం. ఇది పలు ప్రపంచభాషల్లో 
అనూదితమై ప్రపంచం అంతటా ప్రదర్శింపబది, ఆదరణీయమై, జగత్‌ ప్రసిద్ధ 
మయింది. 


రెండవది భవభూతి రచించిన ఉత్తరరామచరితం. కరుణరసప్రధానమైన 
ఈనాటకం రసహృదయుల ప్రశంసలు పొందింది. శ్రీమద్వాల్మీకి రామాయణం 
ఉత్తరకాండ ఇతివృత్తం దీనికి మూలం. శ్రీరామపట్టాభిషేకానంతరకథ ఈ 
నాటకంతో ప్రజలదృష్టికి వచ్చింది. 


మూడవ నాటకం శూద్రకమహాకవి స్వతంత్రంగా కల్పించిన 
సామాజికేతివృత్తంతో రచించిన మృచ్చకటికం ఇందులో పాత్రలు, స్వభావాలు, 
లోకానికి సన్నిహితమై చమత్మారసుందరమైంది. 


నాల్దవ నాటకరత్నం, విశాఖదత్తుడు రచించిన 'ముద్రారాక్షసం”. ఇందులో 
ఇతివృత్తం చారిత్రకం. రాజకీయచతురులతో మంత్రివర్యుల మంత్రాంగ 
నిపుణతలతో చదువరుల బుద్దికి పదునుపెడుతుంది. 


ఆ తరువాతి నాటకం వేణీసంహారం. కాళిదాసు శాకుంతలం లాగా, 


ఇదికూడ ప్రసిద్ధమైన భారతేతిహాసంనుండి ఇతివృత్తాన్ని స్వీకరించింది. 


పండితులకు మాత్రమేకాక సామాన్య ప్రజలకుకూడా సులువుగా 
సన్నిహితంగా, పాత్రోచితమైన వ్యావహారికభాషలో కూర్చిన ఈ తెలుగు 
'సంస్కృతనాటక పంచరత్నాలు” ఆంధ్రుల అభిమానానికి పొత్రం కాగలదు. 


నదా శ్రీవారి నేవలో.. 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


“మహామహోపాధ్యాయ 

దా॥ శివానంద మూర్తి 

డి.లిట్‌ (గీతం. వి.వి.) డి.లిట్‌ 
(పొ.త్రీ. తెలుగు వి.వి.) 
పీఠాధిపతి, శ్రీ శైవ మహాపీఠమ్‌, 


“అఆనందవనం” 
భీమునిపట్నము 
విశాఖజిల్లా - 581 163 
ఫోన్‌ : 08988 229505 
తేది : 15-04-2015 





“పంచకావ్య పరీమళం” * సంస్క లత నాటక పంచరత్నాలు, 
తెలుగు గ్రంథములపై సమాదర వాక్యములు 


డా॥ రామవరపు శరత్‌బాబు మనదేశంలో ఉన్న ఉభయభాషా ప్రవీణులైన 
కవి పండితులలో అ(గ్రగణ్యులైన వారిలో ఆయన ఒకరు. డిగ్రీలు సమృద్దిగా 
తీసుకుని ఇంకా సమృద్ధిగా పరిఉలన చేసి ఆధ్యాపక వృత్తిలో చిరకాలం గడిపి 
అత్యుత్తమ సంస్కృత సాహిత్యంలోంచి రామాయణ, భారత, భాగవతములను, 
పంచకావ్యము లను, ఇంకా ఐదు అత్యుత్తమ సంస్కృత నాటకములను 
అనువదించి తెలుగువారికం దించిన విశిష్ట పండితుడు. లోకోపకారకమైన వీరి 
కృషి అత్యంత శ్లాఘమనీయమైనది. కుమారసంభవం వంటి కావ్యాలని 
అనువదించేటప్పుడు ఎన్నో మూల శ్లోకాలను ఎత్తిచూపి, వ్యాఖ్యానించుచూ 
చదువరులకు గుర్తు చేయవలసిన ఉత్తమ విషయములను తాను చూపుతూ 
చేసిన వీరి ఉత్తమ రచనలు తెలుగువారికి అపు రూపమైన బహుమానములు. 
ఈ రచనలన్నీ కూడా ఉత్తమ ్రేణికి చెందినవై సంస్కృత మూలమును 
యథాతథంగా తెలుగు చదువరులకు స్పష్టతా, స్వచ్చతా, సరళతతో కూడిన 
ప్రసాదములై ఉన్నవి. 


అంతేకాక వీరికున్న తెలుగుభాషాభిమానం గొప్పది. మరుగునపడిపోతున్న 
అక్షర స్వరూపములు చే జే వంటి సాంప్రదాయ తెలుగు అక్షరములను ఎట్లు 
వాడ వలెనో మనకు చూపించిన తెలుగు అక్షరభాషాసాహిత్యాభఖిమాని ఈ 
శరత్‌బాబు గారు. వీరి కృషి తెలుగువారికి మహోపకారి, ఇంకా అనేక గ్రంథాలలో 
గొప్ప భాషా సేవ చేసిన ఈ పండితుని తెలుగు పెద్దలు కృతజ్ఞతతో మన్నించి, 
గౌరవించ వలెనని నా ఆకాంక్ష పరమశివుడు వారికి ఆయురారోగ్యములను 
బహుళముగా ప్రసాదించుగాక. ల్‌ 770 


(శివానందమూర్తి) 


౪/1 


డా॥ చాట్ల శ్రీరాములు 
“'సంగీతనాటక అకాడమీ” 
'టాగూర్‌ పురస్కార” గ్రహీత, 
ఉపాధ్యక్షులు, “రసరంజని 
సంస్క లత నాటక పంచరత్నాలు 
తెలుగు రచన : డా॥ రామవరపు శరద్చాబు 


ముందుమాట 


మా “రసంజని' నాటకళిక్షణ శిబిరానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆనాటి 
సాంస్కృతిక సంచాలకులు డా॥ రాళ్ళబండి కవితా ప్రసాద్‌గారు తప్పే విద్యార్థుల 
చేత కనీసం ఓ పది తెలుగు, సంస్కృత నాటకాలు చదివించండి” అన్నారు. 
అప్పటికే సంస్కృత నాటక పంచరత్నాలను తెలుగుచేస్తున్న గురుమిత్రులు 
డా॥ రామవరపు శరద్చాబు స్ఫురణకు వచ్చారు. ఇప్పటికి 45 సం॥[ల పూర్వం 
బ్రిటిష్‌ డ్రామాలీగ్‌ వారు నడుపుతున్న ఒక నటశిక్షణ కోర్సులో పాల్గొనడానికి 
వచ్చే విద్యార్థుల్ని కనీసం ఒక వంద ఇంగ్లీషు నాటకాల్ని క్షుణ్ణంగా చదివి ఆకళింపు 
చేసుకుని రమ్మని ఆదేశం. అంటే నాటక రచనల్ని చదివి అర్ధం చేసుకుంటేగాని 
ఆ అడ్వాన్స్‌డ్‌ కోర్సులో పాల్గొన్న విద్యార్థులకు ఆ పాఠాలు సులభగ్రాహ్యం 
కావని. ఆ విషయం గుర్తొచ్చింది. ఈ సంస్కృ త నాటక పంచరత్నాలు తెలుగు 
రచన పూర్తయిన వెంటనే శరద్చాబుగారు నన్నూ అభినయ అధ్యాపకుడు దీక్షిత్‌నీ 
ఇబ్రహీంపట్నంలోని ఒక అతిథిగ్భహంలో ప్రశాంత వాతావరణంలో కూర్చోబెట్టి 
ఆయనే స్వయంగా చదివి వినిపించారు. 


తెలుగు సంస్కృత భాషల్లో పండితులే కాక తెలుగులో నాటక రచనలో 
ఆరితేరినవారు శరత్‌బాబుగారు. 1976వ సం॥లో నాకు మిత్రులై అప్పట్నుంచి 
నన్నూ ఒక విద్యార్థిగా పరిగణించి నాటకంలోని సాహిత్యపు విలువల్ని నాటకం 
విలువల్నీ విడమర్చి చెప్పినవారు. తెలుగు, సంస్కృత భాషల్లో సాధికారికంగా 
మాట్లాడ గలిగినవారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక ఎకాడెమీ 
నిర్వహించిన ఒక రూరల్‌ ధియేటర్‌ వర్క్‌షాపుకి 42 రోజులపాటు నాకు 
సహదర్శకులుగా వ్యవహరించినవారు. విశాఖపట్నం ఆకాశవాణికి అనేక 





౪/11 


నాటకాలువ్రాసి ప్రసారం చేసి సంస్కృత నాటకాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో 
శోతలకు తెలియచెప్పినవారు. ఈ సంస్కృత నాటక పంచరత్నాలకు నాకు 
ముందుమాట వ్రాసే అవకాశం కల్టించిన ఆప్తులు. రామాయణ, భారత, 
భాగవతాల్ని ఒకేబిగిని ఒక సంవత్సరం కాలంలో తెనిగించి డా॥ కె.వి. 
రమణాచారిగారి సహకారంతో పేరెన్నిక గన్న వావిళ్ళ రామశాస్తులు అండ్‌ 
సన్స్‌ చేత ప్రచురింపచేసినవారు. 


సంస్కృతంలోని పంచకావ్యాల్ని తెలుగులో ఈనాడు తిరుమల తిరుపతి 
దేవస్థానం ప్రచురణ సంస్థ ప్రచురిస్తున్నదంటే అది నాలాంటివారికే కాదు 
యావదాంధ్ర దేశానికీ గర్వకారణం. ఈ ఉద్ధంథంలోని సంస్కృత నాటక 
పంచరత్నాల్ని పాఠకులకు పరిచయం చేయ ప్రయత్నిస్తాను. ఈ నాటకాలపై 
వందల కొద్దీ వ్యాఖ్యానాలు వచ్చినయ్‌. నేనురాసేది ఈ నాటకాలకు కేవలం 
ముందు మాట మాత్రమే. (శరత్‌బాబుగారి రచనల్ని దృష్టిలో ఉంచుకుని) 


ఇందులో మొదటి నాటకం కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకున్తలమ్‌. 
కాళిదాసు కాలనిర్ణయం క్రీ.పూ. 8వ శతాబ్దం నుండి క్రీ.శ. 11వ శతాబ్దం 
వరకూ ఎప్పుడైనా అయివుండవచ్చు. చంద్రగుప్తుని ఆస్థానంలో కాళిదాసు 
ఉన్నాడన్న వాదం కూడా ఒకటున్నది. అతని జన్మస్థలం కూడా అంతే వివాదాంశం. 
వంగదేశస్థుడనే వారూలేక పోలేదు. ఈ వివాదం లోకి వెళ్ళకుండా మనం 
ముందుకు వెడితే ఈ నాటకం అనేక భారతీయ భాషల్లోకి అనువదింపబడింది. 
ఇంగ్లీషులో లెక్కలేనన్ని అనువాదాలు వచ్చాయి. 1791వ సంవత్సరంలో 
జర్శన్‌భాషలో వచ్చింది. దీన్ని చదివిన జర్మన్‌ పండితుడు గెధే (6౮-610) ఆనందం 
పట్టలేక చిన్న పిల్లవాడిలా ఎగిరి గంతులువేశాట్ట. ఈ నాటకం జర్మన్‌ భాషలోకే 
కాక (ఫెంచ్‌, ఇటాలియన్‌, రష్యన్‌ ఆదిగాగల భాషల్లోకి కూడా 
అనువదించబడడంలో ఈ నాటక పాశస్యం అర్థమవుతుంది. ఒక మూలకథ 
ఆధారంగా ఒక నాటకం అల్లడంలో కాళిదాసు మేధావి. ఇలాంటి మేధావుల 
స్ప్ఫూర్తితోటే ఎ.కె. రామానుజం కథల్ని గిరిష్‌కర్నాడ్‌ కన్నడంలో గొప్ప నాటకాలుగా 
మలిచాడు. మహాభారతంలోని ఒక కథని ఆధారంగా తీసుకుని ఇంతటి రమణీయ 
(డ్రేమ కావ్యాన్ని నాటకంగా మలచడంలో కాళిదాసు గొప్పతనం అర్ధమవుతుంది. 
ఇంతటి ప్రాశస్యాన్ని సంతరించుకున్న నాటకం భారతీయ భాషల్లోనే కాదు ఇతర 


౪1|| 


భాషల్లో కూడా లేదేమో! టార్గెట్‌ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఇంతటి 
గొప్పనాటకాన్ని వ్రాయడం ఒక్క కాళిదాసుకే చెల్లింది, అందుకనే ఇంగ్లాండు, 
జర్మనీవంటి దేశాల్లో అనేకసార్లు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. 


ఇంతటి శృంగార ప్రధానమైన నాటకం “శాకున్త్నలమ్‌” అయితే భవభూతి 
“ఉత్తర రామచరితమ్‌” కరుణ రసప్రధానంగా ఆవిష్క్మరించబడింది. ప్రాచీనులచే 
ఉన్నత పీఠాన్ని దక్కించుకున్నవాడు భవభూతి. ఇతడు క్రీ.శ. 680-750కి 
చెందినవాడు. కాళిదాసులా శివాభిమాని అయినా అతణ్ణి శ్రీరాముని చరిత్ర 
ఆకర్షించింది. రామాయణ కథ అంటే మహాప్రీతి. కెథార్శిస్‌ అంటే మానవుడిలోని 
ఉద్వేగక్షాళనకు ఉపయుక్త నాటకం ఇది. ఒక నాటకం మనిషి మేధను 
కలవరపరచడవే కాదు. మనన్సుని [ద్రవీభూతం చేయగలిగినదై 
ఉండాలి. అతి సామాన్యుని కూడా తనలో ఐక్యం చేసుకోగలిగిన నాటకం ఇది. 
మనిషి మేధనేకాదు మనస్సుని కూడా తనతోపాటు పరుగులెత్తించే నాటకం 
ఉత్తరరామ చరితమ్‌. 


మూడవనాటకం శూద్రకమహాకవి విరచిత మృచ్చకటికమ్‌. దీనిలోని 
ఇతివృత్తం కల్పితేతివృత్తం. పురాణాదులను స్ఫూర్తిగా తీసుకుని వ్రాసినది కాదు. 
సంస్క ఫ్రతంలో ఇలాంటి వాస్తవిక చిత్రణగల రచనలు బహు తక్కువ. ఈ 
నాటకంలోని పాత్రలు నిజ జీవితంలో మనకి ఎదురుపడే పాత్రల్లా కనిపిస్తాయి. 
“వ్సీరు నాటకాలు వ్రాయడం లేదెందుకని” నాగురుమిత్రులు కీ.శే. 
డి.వి.నరసరాజుగారిని అడిగితే “నేను మేడల్లో మిద్దెల్లో ఉంటూ కార్లలో తిరుగుతూ 
సామాన్య మానవుడితో కరచాలనం చేయడం మానవేసినందువల్ల” అని అన్నారు. 
ఆ సామాన్యులందరూ ఈ నాటకంలో మనకు తారసపదతారు. విటులు, 
జూదగాళ్ళు, దొంగలు, అవతలవాణ్ణి మాయచేసి అబద్దాలాడే వాళ్ళూ కోకొల్లలు. 
చేష్టానుకరణంతో కాక శబ్ద ప్రయోగంలో వెటకారాన్నీ వ్యంగాన్ని సృష్టించి 
ప్రేక్షకులను మెప్పిస్తారు. ఇంత విరివిగా ప్రదర్శింపబడ్డ మరొక సంస్కృత నాటకం 
లేదనటం ఏ మాత్రం అతిశయోక్తికాదు. ప్రేక్షకుడు తననితాను గుర్తించడానికి 
కావలసినన్ని పాత్రలున్నాయి ఇందులో. ఈతరం మహాకవి గురజాడ ఆ తరం 
మహారాజు శూద్రకుడ్ని (క్రీ.శ. 670-725) స్ఫూర్తిగా తీసుకుని అలాంటి 
ప్రాతలను తన నాటకాల్లో ప్రవేశపెట్టాడనడం నేను చేసే సాహసమేమో? ఈ 


౫ 


మృచ్చకటికాన్ని ప్రచురణకు ముందే మా 'రసరంజని” లో నటశిక్షణ పొందిన 
విద్యార్థులు హైదరాబాద్‌లో 3 ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటకాల ఇతి వృత్తాలు 
చర్చించడం ఈ పరిచయవాక్యాల పరిధిలో లేదుగనుక ఆ విషయం నేను 
స్పృశించడం లేదు. 


నాలుగవ నాటకానికి వస్తే ఇది విశాఖదత్తుని ప్రసిద్ధ నాటకం 
ముద్రారాక్షసం. ఒకే ఒక్క నాటకంతో అంకతటికీర్తి ప్రతిష్టలు సాధించాడంటే 
ఇది నిజమైన నాటకం కనుక. వీర రస ప్రధానమైన నాటకం. ఇది సంఘటనా 
ప్రధానమైన నాటకంగా భావించవచ్చు. ఊహా ప్రతిభ గల రచయిత 
కాకపోవచ్చునేమోగాని నాటకకళలో సిద్ధహస్తుడిగా నిరూపింపబడినవాడు 
విశాఖదత్తుడు. ఒక గంభీరమైన రాజకీయ ఇతి వృత్తాన్ని తీసుకుని దాన్ని దృశ్య 
కావ్యంగా మలచడం ఆనాడు ఒక్క విశాఖదత్తుడికే సాధ్యమైంది. అతనికి ఏడెనిమిది 
శతాబ్దాల తదుపరి వచ్చిన షేక్సి ఎయర్‌ నాటకాల్లో ఈ కుట్రలు, కుహనాలు, 
రాజకీయ ఎత్తుగడలూ పుష్కలంగా కనిపిస్తాయి. అంటే వేర్వేరు కాలాల్లో గొప్ప 
రచయితలు ఏకరీతిలో ఆలోచించారేమో. “గ్రేట్‌ మెన్‌ థింక్‌ ఎలైక్‌” అన్న ఆర్యోక్తి 
ఇక్కడ సరిగ్గా సరిపదుతుంది. ఈ పంచరత్నాలలో మొదటిది శృంగార ప్రధానం, 
రెండవది కరుణ రస ప్రధానం, మూడవది జీవితాన్ని సమగ్రంగా చూపే 
జీవనాటకం, నాల్గవది వీరరస ప్రధానమైన నాటకం. ఇంతటి వైవిధ్యం గల 
నాటకాలు తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకూ అందించిన శరత్‌బాబుగారు ధన్యులు. 


ఇక చివరి నాటకానికి వద్దాం వేణీసంహారమ్‌. ఇది భట్టనారాయణ మహాకవి 
విరచితం. ఇది వీరరసంతో కూడిన గంభీర నాటకం శైలి వాచ్యార్థ ప్రధానమైంది. 
సంస్కృత నాటకాల్లో సాధారణంగా 'నెరేషన్‌ ఎక్కువగా ఉంటుంది. 1/19642| కి 
అందడానికి కావలసిన 620210 616౧6౧1 ఉండదు. రెండుమూదేళ్ళ క్రితం 
కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి పరిమి నరసింహంగారితో మాటల 
సందర్భంలో ఈ విషయం ముచ్చటిస్తే టెక్నాలజీ ఇంత డెవలప్‌ అయ్యాక ఒక 
వెర్చల్‌ స్పీచ్‌ని దృశ్యంగా మలచుకోగల సామర్ధ్యాన్ని సంతరించుకున్న మీలాంటి 
వారికిదేం అసాధ్యంకాదన్నారు నిజమే. ఆ బాధ్యత ప్రయోక్త మీద ఉంది. దాన్ని 
సులభ గ్రాహ్యంగా తన తెలుగుసేత ద్వారా ప్రయోక్త కందించి ప్రయోక్తకి పని 
తగ్గించారు శరత్‌బాబుగారు. అందుకు వారిని అభినందించాలి. 


పాఠశాలల్లో కళాశాలల్లో ప్రయోగానికనువైన లిటరరీ వేల్యూస్‌ డ్రమెటిక్‌ 
వేల్యూస్‌ ఈనాటి నాటకాల్లో మృగ్యం అన్నవారికి ఈ యాంథోలజీ కనువిప్పు. 
పాఠ్యాంశంగా మాత్రమే పనికొచ్చి నాటకీయ విలువలు లేవనుకున్న వారు ఈ 
నాటకాలు చదవాలి. ఇలాంటి పంచరత్నాల్ని పాఠ్యాంశంగా ఎన్నుకోవడంలో 
మన భాషా, సంస్కృతులకు ఎనలేని సేవచేసిన వాళ్ళవుతారు విజ్ఞులు. 


ఇంతటి సరళ వ్యావహారికంలో తెలుగు చేసి పదిమందికీ 
అందుబాటులోకి తెచ్చిన సాహితీనాటక మిత్రులు శరత్‌బాబుగారిని అభినందిస్తూ 


వినాయకచవితి 2015, హైద్రాబాద్‌ 


౫1 


నామాట 


ప్రపంచంలో వివిధ దేశాల్లో నాటకావిర్భావం గుజటించి విదేశీయులు వ్రాసిన 
సిద్ధాంతాలే పరమ ప్రమాణాలుగా నేటి 'మేధావివర్దం” ఏకపక్షంగా నిర్ణయించి 
అనుసరిస్తోంది. కాని ఆ సిద్ధాంతాలను సహేతుకంగా అధ్యయనం శ ప్రయత్నం 
చేయటంలేదు. ఏదేశ చరిత్రనైనా అధ్యయనం చేసేటప్పుడు ఆ దేశంలోని [గ్రంథ 
సముదాయం మాన్యుల అభిప్రాయాలను ప్రమాణంగా స్వీకరించి పరిశోధించి 
నిర్ణయానికి రావటం సముచితంకాని, ఆ దేశంతో సంబంధంలేని వేరెవరి 
ఊహాగానాలనో పరిగణనలోకి తీసుకోవటం న్యాయం కాదుకదా! గ్రీకునాటకమే 
ప్రపంచనాటకావిర్భవానికి “నాంది” అని విదేశీయ విద్వాంసులు నిర్ణయించారు. 
మన [గ్రంథాల సాక్ష్యాలనేవీ చూడకుండానే 'మహావిద్వాంసులు, 'డూడూబసవన్నాః 
అన్నట్లు వారి వాదానికి కొమ్ముకాసేరే కాని వాస్తవ విశ్లేషణకు పూనుకోకపోవటం 
ఎంతో శోచనీయం. 


నిజోనికి కృతత్రేతాయుగ సంధికాలంలో మానవులు అధర్మమార్దాన్న 
నుసరించేటంలో ప్రీతులైన తరుణంలో మహర్షివర్గం దేవేంద్రుని నాయకత్వంలో 
బ్రహ్మను సందర్శించి ప్రజలను స్వధర్శనిరతులను చేయగలిగే ప్రీతి, వ్యుత్పత్తులతో 
కూడిన క్రీడను ప్రసాదించుమని ప్రార్థించింది. “క్రీడనీయకమిచ్చామో దృశ్యం 
(శ్రవ్యంచ యద్శ్భవేత్‌” (భరతనాట్యశాస్త్రం 1-1) బ్రహ్మ క్షణకాలం సమాధిగ్రస్తుడై 
నాలుగువేదాల్నీ స్మరించి, బుగ్వేదం నుంచి పాఠ్యాన్ని యజుర్వేదం నుంచి 
అభినయాన్ని సామవేదం నుంచి సంగీతాన్ని అథర్వ వేదం నుంచి రసాన్నీ 
గ్రహించి చతుర్వేదసారభూతమైన పంచమవేదంగా నాట్యవేదాన్ని సృష్టించి 
ఇచ్చాడనే కథనం భరతముని ప్రణీతమైన నాట్యశాస్త్రంలో స్పష్టంగా ఉంది. 
యజ్ఞంతో తుల్యమైన ఆ నాట్యాన్ని (నాటకాన్ని ప్రయోగించేటానికి దేవత 
లనర్హులని దేవేంద్రుడు సూచించేటంతో బ్రహ్మ దాన్ని భరతమునికి ప్రసాదించాడు. 
భరతముని తన నూజుగురు పుత్రుల (శిష్యుల)తోనాటక ప్రదర్శనను ప్రయోగించి 
అందటి మెప్పునూ పొందేడు. దీనివల్ల తేలిందేమిటి? 


౫11 


భారతదేశంలో నాటకం ఆవిర్భవించింది కృతత్రేతాయుగ సంధికాలంలో. 
అంటే ఇప్పటికి కలియుగంలో ఇంతవజకు జీరిగిన కాలం 5117 సం[॥రాలు, 
ద్వాపరయుగ (ప్రమాణం 8,64,000 వేల నం[[లు, త్రేతాయుగం 
12,96,000సం॥లు కలిపితే 21,65, 117 సంవత్సరాల క్రితమే భారతదేశంలో 
నాటకం ఆవిర్భవించిందని మఘంటాపథంగా చెప్పవచ్చు. వాల్మీకి కృత 
శ్రీమద్రామాయణంలో బాలకాండలో శ్రీరాముడు జన్మించేటానికి ముందే అంటే 
దశరథ మహారాజు పాలించేటప్పుడు కేవలం స్త్రీలే నిర్వహించే నాటక సంస్థలు 
అయోధ్యానగరం చుట్టూఉండేవని ఉంది. 


“వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్‌” (6-12) 


అంటే శ్రీరాముడు నేటికి అధమపక్షం 10 లక్షల సంవత్సరాల నాటివాడు. 
శ్రీకృష్ణుడు ద్వాపరాంతం నాటివాడైనట్లు శ్రీరాముడు శ్రేతాంతం నాటివాడు కాడు. 
శ్రీరాముని తరువాత మథికొందజు రాజులు క్రేతాయుగంలో పాలించారు కనుక 
సుమారుగా లెక్కవేసికొన్నా లక్షా 86వేల సంవత్సరాలు శ్రీరాముని 
అనంతరకాలంలో ఉన్నా ద్వాపరయుగ వ్యవధి 8 లక్షల 64 వేల సంవత్సరాలకు 
లక్షా 36 వేల సంవత్సరాలు కలిపితే సుమారుగా 10 లక్షల సంవత్సరాలు. 
కేవలం స్త్రీలే నాటక సమాజాన్ని నిర్వహించేటానికి నాటక కళ ఎంతగా అభివృద్ధి 
చెంది ఉండాలి? వేదాల్లో నాటక వీజనిక్షేపణ గూర్చి క్రీ.పూ. 5వేల సంవత్సరాలు 
నాటి వైయాకరణులు పాణిని పతంజలుల [గ్రంథాలు సుస్పష్టం చేసేయి. మథి, 
మన వేదాల్సీ శాస్త్రకారులు మన వాల్మీకి మహర్షివ్రాతలనీ, మన భరతమునినీ 
కాదని, ఈ దేశంలో నాటకావిర్భావం గుజించి ఈ దేశంతో సంబంధంలేని 
విదేజయులెవరో వ్రాసిన అసంబద్ధ, అప్రాచ్యపు వ్రాతల్ని పట్టుకొని “తాన 
తందనాన” అంటూ వంతపలికే 'మేధావి వర్గాన్నెమనాలి? 

అయితే ఈ వాదాన్ని విశ్వసించేటంలో పూర్వనాటకాలు మనకు లభించేక 


పోవటం ఒక బలీయువాన కారణం కావచ్చు. ఎందుచేతనంటే 
సంస్కృత నాటకాల్లో కాళిదాసు, ఆయనకు పూర్చుడైన భాసుడు వ్రాసిన నాటకాలు 


౫1|| 


నేడు లభిస్తున్న గ్రీకు నాటకాల కంటె అర్వాచీనమైనవే. నాటకాలు లభించేనంత 
మాత్రాన అవి లేనేలేవనటం న్యాయంకాదుకదా! 


మన సంస్కృత నాటకాలు మనదేశంలోనే కాక విదేశాల్లో సైతం ఎంతో 
ప్రఖ్యాతినాంది ప్రదర్శితమైనాయి కూడ. ఒక్క ఆంగ్లంలోనే కాక అనేక విదేశ 
భాషల్లో కూడ అనువాదితమైనాయన్న విషయం విద్వజ్ఞన విదితమే. అయితే 
నేడు భారతదేశంలోను, తత్రాపి తెలుగునాట సంస్కృత నాటకాలు కాని, కనీసం 
వాటి అనువాదాలు కాని ప్రదర్శనకు ప్రచురంగా నోచుకోక పోవటంవల్ల 
అసంఖ్యాకమైన సంస్కృతనాటకాల నుండి 'రత్తాలనదగిన వాటిని ఐదింటిని 
ఎంపిక చేసి రంగస్థలకృతులుగా రూపొందిస్తే బాగుంటుందనిపించింది. అయితే 
ఈ నాటకాలకు విశేషమైన వ్యాఖ్యానాలు ఉద్దండులెందతో పూర్వం సంతరించారు. 
క్తి సంస్కృత మహానాటకం తీసికొన్నా యథాతథంగా ప్రదర్శించాలంటే కనీసం 
5,6 గంటలు పదుతుంది. అర్వాచీనమైన ప్రతాపరుద్రీయం, కన్యాశుల్మం వంటి 
తెలుగు నాటకాల విషయంలోనూ ఈ విషయం స్పష్టమైందె. అంతటి సుదీర్హమైన 
నాటకాలను ప్రదర్శించేటమూ కష్టమే, చూడగలగటమూ కష్టమే. అందువల్ల 
ఇంచుమించు రెండు, రెండున్నర గంటలవ్యవధిలో ప్రదర్శనానుకూలంగా వీటిని 
సంక్షిప్తీకరించేవలసిన అగత్యం ఏర్పడింది. 


మన సంస్కృత నాటక వైభవం సామాన్యునికి సైతం అవగాహనా 
పరిధిలోనికి తీసికొనిరావాలనే ఆశయంతో వీటిలో వాడుకభాషనే 
ఉపయోగించాను. సంస్కృత నాటకాల్లో సైతం మహాకవులంతా వివిధ ప్రాకృతాలు 
వాడిన కారణంగా, ఆ స్ఫూర్తితో పాత్రోచితమైన భిన్న భిన్న ప్రాంతీయ 
నుడికారాలతో సంభాషణలను రూపొందించేటం జేరిగింది. ఈ ప్రక్రియమాన్యుల, 
సామాన్యుల ఆదరణభాజనమౌతుందని నా ఆకాంక్ష్మ 


వీటిలో 'మృచ్చకటికి నాటకాన్ని హైదరాబాద్‌ రసరంజని సంస్థ 1915 
ఫిబ్రవరి 20,21 తేదీల్లో త్యాగరాజగానసభలో వరుసగా రెండు ప్రదర్శనలు, 
మార్చి 27 ప్రపంచనాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్రభారతిలో 


౫0/ 


మజొక ప్రదర్శన చేసేరు. ఆ సంస్థ పాలకవర్షానికీ, దర్శక నటీనట సాంకేతిక 
వర్గానికి, వారికి స్ఫూర్తినివ్వటమేకాక 'ముందుమాటిను ఇచ్చిన అభినవ 
భరతాచార్య, స్వర్గీయ చాట్ల శ్రీరాములుగారికి నా మనః పూర్వక (శ్రద్దాంజలి. 


ఈ సంస్కృత నాటక పంచరత్నాలపై తమ అమూల్యమైన అభిప్రాయాన్నం 
దించిన పూజ్యశ్రీ శివానందమూర్తిగారికి నా వినమ్ర (శ్రద్ధాంజలి. 


భవదీయుడు 
రామవరపు శరత్‌బాబు 
బఅడ్ష-/-2017/ 


ప్రశాంతిసదన్‌, జి 1 

46-18-68, మండావారి పేట, దొండపర్తి 
విశాఖపట్నం - 530 016 

ఫోన్‌ : 0891 - 2758129 

సెల్‌ : 9885961829 


9౧౫౬|! : 92/20/2002 అ[66111002411.0-౧2 


సమాదర వాక్యములు... 


అభిజ్ఞాన శాకుంతలం 
ఉత్తర రామచరితం 
మృచ్చకటికం 
ముద్రారాక్షసం 


వేణీసంహారం 


విషయసూచిక 


సద్గురు కందుకూరి శివానందమూర్తి 


డా॥ చాట్ల శ్రీరాములు 


= కాళిదాసమహాకవి.... 
- భవభూతిమహాకవి.... 
- శూద్రకమహాకవి.... 


- విశాఖదత్తమవాకవి.. 


ఆ భట్టనారాయణమహాకవి. 


1-70 


"71-124 


125-234 


235-814 


315-892 


అభిజ్ఞానరాకుంతలం 


సంస్కృతమూలం : కాళలిదాసమహాకవి 
రంగస్థలకృతి : దాక్టర్‌ రామవరపు శరత్‌బాబు 


అ ౦౫ రాలఃంణట లు ఫై గో 


చత చత చత త భత =. 
న త బా రా రా ఈ ఆ అ అ జ ఈ ఆ ర 


ఇందలి వాత్రలు 


పురుషులు 


సారథి (సూతుడు) 
దుష్యంతుడు 
శిష్యుడు (ఒకకంఠం) 


ఒక పురుష కంఠం (కణ్వశిష్యుడు) 


విదూషకుడు 
దౌవారికుడు (ప్రతీహారి) 
సేనాపతి 


కరభకుడు 


దుర్వాసుడు (నేపథ్య కంఠం) 


బుషి కుమారుడు (1) 


. బుషి కుమారుడు (2) 


కణ్వ మహర్షి (కాశ్యపుడు) 


శార్షరవుడు (కజ్వశిష్యుడు) 


కంచుకి 
రాజపురోహితుడు 


శారద్వతుడు (కణ్వ శిష్యుడు) 


రక్షక భటుడు 1 
రక్షక భటుడు 2 
మత్స్యకారుడు 
స్యాలుడు 


. మాతలి (ఇంద్రసారథి) 
. భరతుడు (బాలుడు, ఐదేళ్ళు) 
. మారీచ మహర్షి 


అ ౦౫ రలరాల|ంణ లు పం గో 


గాలవుడు (మారీచ మహర్షి ఆశ్రమ వాసి, 


స్తు 


శకుంతల 
అనసూయ 
ప్రియంవద 

గౌతమి 

ఆ(థభథశమ స్తే (0 
ఆ(థభథశమ స్తే (బ్లు 
ఆ(థభథమ స్తే (89) 
వేత్రవతి (ప్రతీహారి) 
సానుమతి 


. అంతఃపుర స్త్రీ (1) 

. అంతఃపుర స్త్రీ (2) 

. చతురిక 

. యవన స్తీ 

. మారీచ మహర్షిఆశ్రమ ప్రీ 
. అదితి (మారీచమహర్ని పత్ని 


అభిజ్లానశాకుంతలం 
ప్రయోక్త 


సహృదయ ప్రేకక్ర మండలికి సాధువాదాలు.... ఒక్క సంస్క ఫతంలోనే 
కాక ప్రపంచ భాషల్లోనే ప్రఖ్యాతిగాంచిన నాటకం మహాకవి కాళిదాస విరచిత 
అభిజ్ఞాన శాకుంతలం... అనేక దేశవిదేశ భాషల్లో అనువాదానికే కాక ప్రదర్శనకు 
సైతం నోచుకొన్న నాటకం ఇది. భారతీయ నాటకప్రయోజనాన్ని భరతమహర్షి 
చూడదగిందీ, వినదగిందిగా అభివర్ణించాడు. అంటే వినోదంతో పాటు హితోపదేశం 
కూడా నాటకంలో ఉండాలని అర్ధం. ఇతివృత్తం, నాయకుడు, రసం అనేవి మూడూ 
భారతీయ నాటకాల్లో ప్రధానమైన అంశాలు. ఈ ఇతివృత్తం ప్రఖ్యాతమైనదైనప్పుడు 
అందరికీ ప్రీతిపాత్ర మౌతుంది. అంటే పౌరాణిక, జానపద, చారిత్రక 
కధాంశమన్నమాట. నేటి అభిజ్ఞానశాకుంతలానికి మూలం మహాభారతకథ. 
నాయకుడు అందరికీ ఆదర్శప్రాయుడు కావాలనే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని 
కాళిదాసమహాకవి మహాభారతంలో వ్యాసమహర్షి చెప్పిన కథలో మార్పుచేశాడు. 
సత్యనిష్టుడైన దుష్యంత మహారాజు తాను గాంధర్వ విధితో వివాహం చేసుకొన్న 
శకుంతలను నిండుసభలో నువ్వెవరో నాకు తెలియదు పొమ్మని తిరస్కరిస్తే 
భారతేతిహాసంలో ఆకాశవాణి శకుంతల ఆతని భార్య అనీ స్వీకరించమనీ 
పలుకుతుంది. అపుడు దుష్యంతుడు నిజమే కాని సభాసదు లేమనుకొంటారోనని 
కాదన్నానని ఆమెను స్వీకరిస్తాడు. అది నాయకుని శీలానికి మచ్చేగా తలచి కాళిదాసు 
మొదట తపోవనంలో దుష్యంతుడామెకొక ఉంగరాన్ని ఇవ్వటం కల్పిస్తాడు. ఆ 
ఉంగరం త్రోవలో ఆమె వ్రేలినుంచి నదిలో జోరిపోవటంతో శకుంతల నిజోన్ని 
నిరూపించుకోలేక పోవటం, తరువాత కొంతకాలానికి ఒక బోయవానికి చేప 
కడుపులో అది దొరకటం, దాన్ని వాడు అమ్మబోతే అది రాజముద్రిక కనుక 
రక్షకభటులువాణ్ణి పట్టుకొని రాజు సముఖానికి తీసికొని రావటం, ఆ ముద్రికను 
చూడటంతోనే రాజుకు శకుంతల జ్ఞప్తికి రావటం వంటివన్నీ కాళిదాస మహాకవి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


చేసిన అపూర్వకల్పనలు. అభిజ్ఞానమంటే గుర్తు. అంగుళీయకం గుర్తుతో నాయకుడు 

నాయిక శకుంతలను జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు కనుక దీనికి అభిజ్లానశాకుంతలం 
న్‌ ఈ 

అని కవి పేరుపెట్టాడు. అంతటి సత్యనిష్టునికి మజపు రావటానికి దుర్వాసమహర్షి 

శాపం మజో అద్భుతమైన కల్పన. ఈ సంస్కృత నాటకాన్ని చేదివి గెథే అనే 

జర్మన్‌ కవి పరమానందంతో వీధిలో నాట్యం చేశాదని చెబుతారు. ప్రధానరసం 

శృంగారమే అయినా నవరసభరితమైన ఈ నాటకాన్ని చూచి ఆనందించి, 


ఆశీర్వదించేండి. 


అభిజ్ఞాన శాకుంతలం 


సారథి (సూతుడు) : 


దుష్యంతుడు 


సారథి 


ఒక కంఠం 


మొదటిఅంకం 
(ధనుర్చాణాలు పట్టుకొని రథంపై దుష్యంతుడు, సారథి 
రంగస్థల ప్రవేశం) 
చిరంజీవీ!.. విల్లెక్కుపెట్టి ఆ లేడిపైనే దృష్టిని నిలిపిన నిన్ను 
చూస్తుంటే పూర్వం మృగాన్ని వెంటనంటి పరుగిడిన 
పినాకపాణి పరమశివుణ్లే చూస్తున్నట్టుంది సుమా! 


: లేడిని వేటాడటంలో చాలాదూరం వచ్చేశాం!.. ఆ లేడి 


చూడెంత సొగసుగా ఉందో!.. నా బాణం ఎక్కడ తన 
వీపుకు తగులుతుందోననే భయంతో వెనుక భాగాన్ని 
ముందు భాగంలో జొనుపుకుంటూ పరుగిడుతుంటే 
అంతకుముందు మేసిన గడ్డిపరకలు నేలపై జోరి అది 
వెళ్ళిన త్రోవను మనకు చూపుతున్నాయి కదూ!... 
భయంతో నాలుగు కాళ్ళనూ ఒక్కసారే పైకి లేపి 
పరుగిడుతుంటే ఆకాశంలోనే ఎక్కువగానూ, భూమ్మీద 
తక్కువగానూ నడుస్తున్నట్లుంది!.. అరెం! అప్పుడే 
కనుమఖుగైపోయిందే!... 


: భూమి ఎత్తుపల్లాలుగా ఉండటంతో నీకక్కడ కుదుపు 


కలుగుతుందోనని నేనే రథవేగాన్ని తగ్గించాను. ఇదిగో 
ఇక్కడ నేల బాగానే ఉంది. కనుక రథవేగాన్ని పెంచుతాను. 
ఇక ఆ లేడి నిన్ను తప్పించుకు పోలేదు... (రథం వేగంగా 
వెడుతున్న ఎఫెక్ట్‌) 


: సారధథీ!... ఇదిగో చూడు... లేడిని వధిస్తున్నా (బాణాన్ని 


సంధిస్తాడు) 
ఆ నేపథ్యంలో ఆ 


: రాజా!... ఇది ఆశ్రమ మృగం... చేంపొద్దు.. చేంపొద్దు.. 


చేంపొద్దు. వ 


దుష్యం 
వైఖాన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అర! ఈ మునికుమారులవరు? 
; రథాన్నాపు... (ఇరువురు తాపసులు, వైఖానసుడు 


ప్రవేశిస్తారు) 


: పూలగుత్తిపై నిప్పులు చల్లినట్లు ఈ లేడిపై బాణాన్ని 


విడువకు...మీవంటి మహారాజుల పరాక్రమం సాధుజన 
రక్షణకే కాని నిర్జోషుల్ని శిక్షించటానికి కాదుగా! 


: ఇదిగో ఇప్పుడే బాణాన్ని ఉపసంహరిస్తున్నా... 
; నువ్వు చేసినపని పురువంశప్రతివ్రానుగుణంగా ఉంది. 


నీవంటి ఉత్తమగుణోపేతుడూ, చక్రవర్తీ కాగల పుత్రుని 
పొందుదువగాక!... 


: (నమస్కరిస్తూ) మీ ఆశీస్సుకు కృతజ్ఞుణ్ణి.... 
; ఈ మాలినీ నదీ తీరంలో ఆ కనిపించేదే కణ్వమహర్షి 


ఆశమం... మీకంత అవసరమైన పనిలేక పోతే అక్కడి 
కొకసారి రాగలిగితే మునుల యాగాలను చూసినట్లూ 
అవుతుంది, మీ పాలన ఎంత దూర ప్రదేశాన్ని కూడా 
ఎలా రక్షిస్తోందో తెలిసికొన్నట్లూ అవుతుంది... 


: కులపతి కణ్వమునీంద్రు లాశమంలో ఉన్నారా? 
;: తమ కుమార్తె శకుంతలకు అతిథి సత్మారవిధిని 


నిర్వహించమని చెప్పి... 


; చెప్పి? 
: ఆమె గ్రహస్థితి అనుకూలంగా లేనందువల్ల ఆ వైపరీత్యాన్ని 


శమింపజేయటానికి సోమతీర్థం వెళ్ళేరు. 


: సరే... ఆమెను దర్శిస్తాను.. కణ్వమహర్షిపై మా భక్తిని 


ఆమే మహర్షికి తెలుపుతుంది. 


: సరే, మజి మాకు సెలవా? (శిష్యులతో నిషమిస్తాడు) 


అభిజ్ఞాన శాకుంతలం 


సారథి 


శకుంతల 


శకుంతల 


: సారథీ! రథాన్ని పోనీ.... పుణ్యాశమదర్శనంతో 


పవిత్రుణ్లాతాను. 


: ఆయి... మనవల్ల ఆశ్రమ వాస ప్రశాంతతకి భంగం కలుగ 


కూడదు... రథాన్ని ఇక్కడే నిలుపు... తపోవనాన్ని సామాన్య 
దుస్తులతోనే ప్రవేశించాలి... ఇదిగో ఈ ధనుస్సు, 
ఆభరణాలూ జాగ్రత్తచేసి, నే వచ్చేలోపుగా ఈ రథాశ్వాల 
(్రమను పోగొట్టు!... 


: చిత్తం. (నిషమిస్తాడు) 
: ప్రశాంతమైన ఆశ్రమంలో అడుగుపెడుతుంటేనే నా 


కుడిభుజం అదురుతోందేవింటి? ఇక్కడ దీనికి 
ఫలితమేముంటుంది? అయినా రాబోయే ఫలానికి 
అన్నిచోట్లూ తగినవే... 


శ -నేపథ్యంలో- ఇటురండే!... (చిన్న కడవలతో నీరు 


తీసికొని శకుంతల, సఖులు ప్రియంవద, అనసూయలు 
(ప్రవేశిస్తారు) 


; బుషికన్యల్లా ఉన్నారు. అంతఃపురాల్లో దుర్లభమైన 


అపురూప సౌందర్యం వీరిలో ఎంతగా శోభిస్తోంది!. ఈ 
చెట్టు నీడనే ఉండి చూస్తాను... 

సఖీ! శకుంతలా!... ఈ చెట్లకి నీరు పోసి పెంచేబాధ్యత 
నీకప్పగించినందువల్ల తండ్రి కాశ్యపునికి నీ మీద కంటే 
ఈ ఆ(శ్రమవృక్షాల పైనే ఎక్కువ (ప్రేమ అనుకొంటాను... 


స్‌ తండ్రిఆజ్ఞే కాదు... నాకూ ఈ ఆ(శమవృక్షాలంటే 


వల్లమాలిన అనురాగం అనసూయా... 


: ఏవింటీ? ఈవా కణ్వమమహార్ని వుత్రికా? నవాజ 


సౌందర్యంతో ఉన్న ఈమెకు కణ్వమహర్ని ఇటువంటి 


శకుంతల 


ప్రియంవద 


అన 
ప్రియంవద 


శకుంతల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మోటుపనులప్పగించటం నాకేమీ భావ్యంగా అనిపించేటం 
లేదు. కానీ, ఈ చెట్లచాటునుందే ఆమె సౌందర్యాన్ని 
నిర్భయంగా తిలకిస్తాను.. ఇంతటి అందాల రాశికి నార 
చీరకూడా అందంగానే ఉంది. నాచుతోఉన్న పద్మం, 
మచ్చతో ఉన్న చంద్రుడూ మనోజ్ఞంగానే ఉంటారుకదా!... 
సహజంగా అందం ఉన్నప్పుడు అలంకారాలెందుకు? 


; అదిగో చూశావా? ఆ కేసర వృక్షం చిగురాకులనే వ్రేళ్ళతో 


నన్ను రమ్మని పిలుస్తున్నట్లుంది కదూ!... దగ్గణకు 
వెడతాను. (చెట్టు దగ్గజకు వెడుతుంది) 


; నువ్వు దగ్గణకు వెళ్ళటంతోటే ఆ చెట్టు లతాసనాథమైనట్లు 


మఠతింత అందంగా ఉంది... 


; అందుకే నిన్ను ప్రియంవదన్నారు... 
; ప్రియంవద చెప్పింది కేవలం ప్రియమేకాదు, సత్యం 


కూడా... ఆవో! ఏమీ శకుంతల నౌాందర్యం! 
చిగురుటాకుల్లా ఎజ్జిని పెదవులు, మృదువైన చేతులు, 
పుష్పసదృశమై స్పృహణీయమైన యౌవనం!... 


: అనసూయా!... మనశకుంతల గున్నమామిడి చెట్టు 


నల్లుకొన్న లతకు 'వనజ్యోత్సు అని పేరుపెట్టుకొని అంత 
మక్కువగా ఎందుకు చూస్తోందంటావు? 


: నాకేం తోచేటం లేదు... నువ్వే చెప్పు... 
, 'వనజ్యోత్సు తనకు తగిన గున్నమామిడి చెట్టుని వరునిగా 


పొందినట్లే తానూ తనకు తగిన వరుని ఎప్పుడు 
పొందగలనా అని! 


: (అసూయగా) అది నీలోని కోరిక (చెట్లపై నీరు పోస్తుంది 
; (తనలో) ఈ కోర్కె ఈమెకు దుర్లభమైంది కదా! ఈమె 


కణ్వమహామునికి అన్యవర్ణస్త్రీ వల్ల జన్మించింది కాదుకదా! 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 
అన, ప్రియ 


ఇందులో సందేహమెందుకు? నామనస్సు ఈమెపట్ల 
అనురక్తమైంది. కనుక ఈమె నిస్సంశయంగా క్షత్రియుడు 
వివాహమాడదగిందే అయి ఉండాలి... సందేహాస్పదమైన 
విషయాల్లో సత్పురుషులకు అంతఃకరణ ప్రవృత్తే 
వ్రమాణం... అయినా ఆవాను గూర్చి 
నిర్ధారించుకొంటాను... 


ఈ తుమ్మెద నవమాలికలతను విడిచి నా చుట్టూ 


తిరుగుతోందేవింటే? 


: (అసూయగా) ఓ తుమ్మెదా!... ఆమె భయం భయంగా 


నిన్ను చూస్తుంటే నువ్వు హాయిగా ఆమె స్పర్శననుభ 
విస్తున్నావు. నీ మృదు మధుర రుంకారాలతో ఏదో 
రహస్యం చెప్పే వాడిలా ఆమె చెవి చుట్టూ తిరుగు 
తున్నావు... మేమేమో ఇంకా ఆమె వృత్తాంతాన్ని 
తెలుసుకోవటానికే తాపత్రయ పడుతుంటే నువ్వేమో 
రతిసర్వస్వమైన ఆమె అధరామృతాన్నే ఆస్వాదిస్తున్నావు. 
ధన్యుడివి... 


; నన్నీ తుమ్మెద బారినుండి రక్షించేందే!... 
: (నవ్వుతూ) రక్షించటానికి మేమేపాటివారమమ్మా! తపో 


వనాన్ని రక్షించేవలసినవాడు రాజే కదా! కనుక దుష్యంతుని 


పిలు!... 


; (తనలో) వీరికంట పడటానికి నాకిదే మంచి అవకాశం!... 


(పైకి) ఎవరక్కడ? (సగంలో ఆపి) నేను రాజనే విషయం 
తెలిసిపోతుందేమో?! సరే... ఇలా చేస్తాను... 


: ఈ దుష్టుడు నేనెటువెడితే అటే వస్తున్నాడే!... 
: (వేగంగా వెళ్ళి) దుష్టశిక్షకుడైన ఈ దుష్యంత మహారాజు 


పాలనలో తాపసకన్యల బాధించేవాడెవడురా? (అంతా 
కంగారుపదతారు) 


10 


అన 


అన 


దుష్యం 
ప్రియం 
దుష్య 
శకుంతల 


దుష్యం 
ప్రియం 


ప్రియం,అన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అయ్యా!... ఇక్కడ జీరగకూడదనిదేమీ జేరగలేదు... 


(శకుంతలను చూపించి) మాప్రియసఫి తుమ్మెదకి 
భయపడిందంతే!... 


;: (శకుంతలవైపు తిరిగి) మీ తపస్సు బాగా జరుగుతోందా? 


(శకుంతల భయంతో మాట్లాడదు) 


: మీవంటి అతిథుల రాకతో మేం కృతార్థులమైనాం... 


ఆర్యులకు స్వాగతం... సఖీ! శకుంతలా!... పర్ణశాలకు 
వెళ్ళి అర్జ్యాన్ని తీసుకురా... (కలశాన్ని ఇస్తూ) పాద్యం 
స్వీకరించేండి) 


; మీ మాటలే మాకాతిథ్యాన్నిచ్చాయి... 

: అయితే ఈ సప్తపర్ణివేదికపై కొంచెం విశ్రమించేండి... 

; మీరూ కూర్చోండి... (అంతా కూర్చుంటారు) 

: (తనలో) ఈయన్ని చూసినదగ్గర్నుంచి ఎందుకో ఆశ్రమ 


విరుద్ధమైన భావాలు కలుగుతున్నాయి... 


: మీ వయోరూపాలకు తగ్గట్లే ఉంది మీ సౌహార్దం కూడా!... 
; (జనాంతికంగా) అనసూయా!... మధుర గంభీరమైన 


రూపంతో చక్కగా మాట్లాడుతూ రాజులా కనిపించే 
ఇతదడెవరై ఉంటాదే? 


: ఈయనెవరో తెలిసికోవాలని నాకూ అనిపిస్తోంది... అతళ్లే 


అడుగుదాం!... అయ్యా!... తమరెవరో, ఇక్కడకు వచ్చిన 
పనేమిటో తెలిసికోవచ్చా? 


1 మహారాజాజ్ఞతో తపస్వుల కేఆటంకాలూ లేకుండా 


చూడటానికి వచ్చిన ధర్మ్శాధికారిని... (శకుంతల సిగ్గుపడు 
తుంది) 


: (శకుంతలా, దుష్యంతులను చూసి, జనాంతికంగా) 


ఇప్పుడు పితృపాదులిక్కడ ఉంటే?... 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 


ఇద్దణూ 
శకుంతల 
దుష్యం 
ఇద్దణూ 
దుష్యం 


అన 


అన 


111 


: (రోషంగా) ఉంటే ఏమౌతుందే? 
: అహరి... ఉంటే, ఈ అతిథికి తన జీవిత సర్వస్వాన్నిచ్చి, 


కృతార్చుణ్లి చేసి ఉందేవారు!... 
భణ 


: మీరు మనసులో ఏదో పెట్టుకొని ఇంకేదో మాట్లాడు 


తున్నారు... పొండిక్కడినుంచి... నేను మీ మాటలేవీం 
వినను, 


; మేము మీ సఖిని గూర్చి అడగాలనుకొంటున్నాం!... 
; మీరు అడగటమే మాకో సత్మారం!... 
: కణ్వమహర్షి శాశ్వత బ్రహ్మచర్య నిష్టులని ప్రసిద్ధికదా!... 


మథి, మీ సఖి వారి పుత్రికెలా అయిందని!... 


; మహా ప్రభావోపేతుడైన కౌశికుదడనే రాజర్షి ఉందేవాడు... 
: అవును... మేమూ విన్నాం వారిని గుటించి... ఆరి... 


తరువాత? 


: మా సఖీ ఆ కౌశిక బుషి సంతానం. ఆయన ఈమెను 


విడిచిన తరువాత కాశ్యపు లీమెను పెంచి పెంపుడు తండ్రి 


అయినారు. 


: విడిచిపెట్టారంటే నాకుత్మంఠ జనిస్తోంది... వివరంగా 


తెలుసుకోవాలను కొంటున్నాం... 


; అయితే వినండి... పూర్వమాముని మహో([గ్రతపం 


ఆచరిస్తుంటే వదో అనుమానంతో దేవతలు మేనక అనే 
అప్సరసను ఆయన తపోభంగానికై పంపారు. 


: ఎవరైనా తపస్సుచేస్తున్నారంటే దేవతల కనుమానం 


రావటం అలవాటేగా!... ఊలీ.. ఆ తరువాత?... 


: ఆ తర్వాత ఒకానొక వసంత కాలంలో ఉన్మాదం రేకెత్తించే 


ఆమె రూపాన్ని చూసి... (సిగ్గుతో విరమిస్తుంది) 


శకుంతల 
అన 
శకుంతల 


అన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆ తర్వాత తెలుస్తూనే ఉంది... అయితే ఈమె అప్పరసకి 


జన్మించిందన్నమాట!. ని 


; అవును!... 
: కాకపోతే ఇంతటి మహాసౌందర్యరాశి మానవులకెలా 


జన్నిస్తుంది?.. మహాతేజస్సు భువిలో ఉదయించేదుకదా!.. 
(శకుంతల సిగ్గుతో తల వంచుకొంటుంది) 


: (నవ్వుతూ శకుంతలా దుష్యంతుల్ని చూసి) తమరేదో 


చెప్పాలనుకొంటున్నట్లుంది?... 


: (చెలికత్తెను వేలితో బెదిరిస్తుంది) 
:; అహం!..సచ్చరిత్ర వినాలని ఒక విషయం అడగాలని 


ఉంది... 


: దానికంత ఆలోచనెందుకు?... తపస్వినులను ఏదైనా 


నిస్సంకోచంగా అడగవచ్చు కదా!... 


; ఈమె ఈ ఆశ్రమంలో వివాహం వజకే ఉంటుందా? లేక 


శాశ్వతంగా తపశ్చర్య దీక్షపూని ఉంటుందా? అని!... 


; పూజ్యులు కణ్వమహర్షి తగిన వ్యక్తి లఖిస్తే ఈమెకు వివాహ 


మంగళం జరిపిం చోలనే సంకల్పంతోనే ఉన్నారు!... 


: (తనలో) నేను నిప్పనుకొని దేన్ని తాకకూడదనుకొన్నానో 


అదిప్పుడు తాకదగిన రత్నమే అయింది... 


: (రోషంగా) అనసూయా! నేవెళ్ళిపోతున్నా!... 
; ఎందుకు? 
: ఈ ప్రియంవద అసంబద్ధ ప్రలాపాల్ని ఆర్య గౌతమికి 


చెప్పటానికి! 


: శకుంతలా!.. అతిథిని గౌరవించేకుండా వెళ్ళటం న్యాయం 


కాదు కదా! 


అభిజ్ఞాన శాకుంతలం 


ప్రియం 
శకుంతల 
ప్రియం 


దుష్యం 


ప్రియం 


శకుంతల 


ఒక కంఠం 


13 


: నువ్విప్పుడు వెళ్ళటం కుదరదు... 
: (కనుబొమలు ముడిచి) ఏం?... ఎందుకని? 
: రెండు చెట్లకు నీరుపోసే అప్పు పడ్డావు... ముందు నా 


అప్పు తీర్చి మథఖీ కదులు... 


;: అమ్మా!... చెట్లకు నీరుపోసి ఈమె ఇప్పటికే అలిసి 


పోయినట్టుంది... చూడూ!, చేతులెజ్జవారాయి. దీర్హంగా 
నిట్టూరుస్తోంది... ఇదిగో ఈ ఉంగరంతో నేనామె అప్పు 
తీర్చేస్తున్నా! (ఇద్దజబూ ఆ ఉంగరంమీద అక్షరాల్ని చూసి 
ఒకరి నొకరు చూసుకొంటారు) మీరేమీ అనుకోకండి... 
ఇది నాకు రాజుగారిచ్చింది... 


:; అందుకే ఇది మీ దగ్గటే ఉండాలి... మీ మాటలతోనే 


ఈమె అప్పు తీరిపోయింది... శకుంతలా!.. ఇక 
నువ్వెళ్ళవచ్చు... 


: (తనలో) నేవెళ్ళగలిగితేగా! (పైకి) నన్ను వెళ్ళమనటానికి 


కాని, వద్దనటానికి కానీ అసలు నువ్వెవతివే? 
ఆ నేపథ్యంలో ఆ 


: ఆశ్రమవాసులారా!... తపోవన ప్రాణి రక్షణకై సిద్ధంగా 


ఉండండి!... వేటకై వచ్చిన దుష్యంత మహారాజు 
లీఆశమానికి చేరారు!.. ఆం!.. ఆం.. జాగ్రత్త!... 
రాజుగారి రథాన్ని చూసి బెదిరిన ఒక అడవి ఏనుగు 
ధర్మారణ్యం ప్రవేశిస్తోంది!... 


: (తనలో) ఛీ!... ఛీ!... నన్ను వెతుకుతూ సైనికు 


లీతపోవనాన్ని చుట్టుముట్టినట్లున్నారు!.. 


: అయ్యా!.. ఈ వనగజ వృత్తాంతంతో కంగారుగా ఉంది. 


అనుజ్ఞనిస్తే మా పర్ణశాలకు పోతాం! 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: వెళ్ళిరండి... మీ ఆశ్రమానికి ఏ హానీ లేకుండా చూస్తాం! 
; మిమ్మల్ని సత్మరించలేక పోయినందుకు మన్నిం చేండి... 


తిరిగి దర్శన మిమ్మని కోరటానికి సిగ్గుగా ఉంది.!... 


: ఆం1.. ఆం.. ఎంతమాట!... మీ దర్శనమే నాకొక 


సత్కారం! 
(శకుంతల, అనసూయు, (వియుంవదలు మెల్లగా 
నిష్కమిస్తారు) 


: రాజధానికి వెళ్ళాలని లేదు... అనుచరులను ఆశ్రమం 


దగ్గటే విడిది చేయించి వస్తాను.. శకుంతల నుండి మనస్సు 
మళ్ళించేటం నా తరం కావటం లేదు... (నిష్మమిస్తాడు) 


రే రే ఆ 


అభిజ్ఞాన శాకుంతలం 


విదూషకుడు 


15 


'రెందవ అంకం 


: (ప్రవేశించి) రాజుకీ వేట వ్యసనంతో నాకు చేచ్చే చావొచ్చి 


పడింది. అదిగో లేడి, ఇదిగో పంది, అదుగో పెద్దపులి 
అంటూ పరుగెత్తుతూ మండుటెండలో చెట్టునీడ కూడా 
కరువైన అరణ్యాల్లో పడి తిరగాల్సి వస్తోంది. ఆయన గుజ్జం 
వెనకాలే పరిగెత్తటంతో కీళ్ళు జోరిపోయి రాత్రిళ్ళు మంచి 
నిద్రకి కూడా మొహం వాచినట్రైంది. తెల్లారకుండానే 
వేటకుక్కల్ని వెంటేసుకొని తొత్తుకొడుకులు ఆ వేటగాళ్ళ 
రొదతో అప్పుడే పడుతున్నట్టున్న ఆ కాస్త నిద్రకూడా హరీ 
అంటోంది... అంతటితో సరి పోయిందా అంటే లేదే!... 
గోరుచుట్టుమీద రోకటి పోటన్నట్లు నా దురదృష్టం కొద్దీ 
నేను దగ్గజ లేనప్పుడు శకుంతల అనే తాపసకన్యను చూసి 
మోజుపడ్డాట్ట! ఇప్పుడు రాజధానికి తిరిగి వెళ్ళాలనే ఊసే 
ఎత్తటం లేదు. ఆ విషయం ఆలోచిస్తుంటేనే భళ్ళున 
తెల్లారింది. ఇప్పుడింకేం దారి? సరే... మిథత్రుణి 
చూసొస్తాను... (రెండడుగులు వేసి) అడుగో చేత్తో విల్లు 
పట్టుకొని పూల మాలలు ధరించిన యవన ప్రీ పరివేష్టితుడై 
మిత్రుడిటురానే వస్తున్నాడు. సంధి బంధాలు జోరి 
బాధపడుతున్నట్లు నిల్చునే ఉంటాను... ఇలా అయినా 
కొంత విశ్రాంతి చిక్కుతుంది... 


; (తనలో) ప్రేమికుడంతా తనకనుకూలంగానే అన్వయించు 


కొంటాడు. ఆమె ఎటో చూస్తున్నా అదంతా తనమీద (ప్రేమే 
అనీ పిఖుదుల భారంతో మెల్లగా నడిచినా తన్ను చాలాసేపు 
చూడాలనే అలా నడుస్తోందనీ అనిపిస్తోంది... నామీద 
(ప్రేమతోనే సఖులతో రోషంగా మాట్లాడినట్లనిపించింది... 
కాముకుడు శ్రేయసి చేష్టలన్నీ తనకనుకూలంగానే 
భావిస్తాడుకదా!... 


16 


విదూ 


విదూ 


దుష్యం 
విదూ 
దుష్యం 
విదూ 


దుష్యం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: వయస్యా!... నాకు కాళ్ళూ చేతులాడటంలేదు... అందువల్ల 


“విజయీభవ” అని మాటమాత్రంగానే దీవిస్తున్నా!... 


; (నవ్వుతూ) ఉన్నట్టుంది న్‌ కాళ్ళూ చేతులెందుకాడటం 


లేదయ్యా? 


; ఎందుకా?... స్వయంగా కళ్ళలో పొడిచి కన్నీళ్ళెందు 


కొస్తున్నాయని అడిగినట్టుంది. 


; నువ్వు చెప్పేదేవింటో నాకేం అర్ధం కావటంలేదు... 

: ఇదంతా నీ వల్లనేగా?... 

; నావల్లా? ... నేనేం చేశాను?... 

: నువ్వు రాచకార్వాలు వదిలి ఈ అడవులుపట్టి వేటకై 


తిరగటంతో నేను నీవెంట తిరగటంతో నా కీళ్ళు ఊడి 
పోతున్నాయి. ఇవాళ ఒక దినమైనా నాకు విశ్రాంతి నివ్వు! 


: (తనలో) నాకూ శకుంతల మీదే మనస్సు లగ్నం కావటం 


వల్ల వేటాడదామని లేదు... మిత్రుడూ దానికి తగ్గట్టే 
అర్ధిస్తున్నాడు... (ఆలోచిస్తుంటాడు) 


: నువ్వింకేదో ఆలోచనలో పడినట్లుంది. నాదంతా 


అరణ్యరోదనేనా?... 


; ఏంలేదు... మిత్రుని మాట కాదనకూడదని ఇవాళ వేట 


: చిరంజీవ!... చిరంజీవ!... (వెళ్ళబోతాడు) 

;: వయన్యా!... ఆగు... కొంచెం మాట్లాడాలి... 

; ఆనతివ్వు!... 

; నువ్వు విశ్రాంతి తీసికొన్న తర్వాత కష్టంకాని ఒక 


చిన్నపనిలో నీ సహాయం కావాలి. 


| లడ్డూలను తినిపెట్టటంలోనా? 


అభిజ్ఞాన శాకుంతలం 


దుష్యం 
దౌవారికుడు 
దుష్యం 
దౌవారికుడు 


విదూ 


1/7 


: (నవ్వి) చెబుతాగా!... ఎవరక్కడ?... 
; ప్రభూ!.. ఆనతివ్వండి... 
; రైవతకా!.. సేనాపతిని పిలుచుకురా!... 


: (నిష్మమించి సేనాపతితో ప్రవేశించి) ప్రభువులు తమకేదో 


ఆదేశించౌలను కొంటున్నారు... సమీపిం చేండి... 


: మహారాజులకు జయం!...తమరింకా ఇక్కదే ఉన్నారు?... 
: ఆర... ఏంలేదు, వేటమీద మాకుండే ఉత్సాహాన్నంతా 


ఈ మాఢవ్యుడు నీరు కార్చేశాడు... 


; (విదూషకునితో జనాతికంగా) సభఖా!... నువ్వు నీమాట 


మీదే ఉండు...నేను ప్రభువు కనుకూలంగా మాట్లాడతా!... 
(ఫైకి) ఈ మూఢుని మాటలకేం ప్రభూ!... వేటని మించిన 
వినోదం ఎక్కడాలేదు!... 


: మహారాజు హాయిగా ఉన్నారు... నీకు వేటమీద మోజుంటే 


పోయి ఏ ఎలుగుబంటి నోట్లోనో పడు... 


: ఇవాల్టికి ఆశ్రమంలోనే ఉంటాం... మృగాలన్నీ నేటికి 


స్వేచ్చగా సంచరిం చైనీ... 


; చిత్తం!... 
; తపోవన ప్రశాంతతకు భంగం కలుగకుండా సైనికులను 


ఆశ్రమానికి దూరంగా ఉంచు... చూడు! తపోధనుల్లో 
దుష్టుల్ని దహింపజేసే శక్తి గూఢంగా ఉంటుంది... పైకి 
వారు ్రశాంతులుగా కనిపించినా వారికి కష్టం కలిగిస్తే 
తమ తేజస్సుని ప్రకటిస్తారు... కనుక జాగ్రత్త!... 


; చిత్తం ప్రభూ!... (నిష్మమిస్తాడు) 
శ ఇక్కడ ఒక ఈగ కూడా లేదు...ఈ వృక్షచ్చాయలో 


కూర్చుందాం... ఊయ.. ఇక చెప్పండి... 


విదూ 
దుష్యం 
విదూ 


దుష్యం 
విదూ 


విదూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; చూడాల్సింది చూడకపోవటంతో నీ కళ్ళు సాఫల్యం 


పొందలేదు... 


: అదేవింటి? మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా!... 
; నే మాట్లాడేది శకుంతలను గుటించి!... 
: వయస్య!... ఇవాల్టికి నీకొక తాపసకన్య కూడా గొప్పగా 


కనిపిస్తోందా?... 


: పరిహరింపదగిన వాటిపై పురువంశ ప్రభువుల మనస్సు 


ప్రసరించేదు కదా?... 


; అయితే మటథి ఇదేవింటి? 
;: శకుంతల... మెనకా విశ్వామిత్రులకు జన్మించింది... 


వాళ్ళిద్దజూ విడిచి పెట్టటంవల్ల కణ్వమహర్షికి లభించింది... 


: (నవ్వి) వయన్యా!... మహామహా సౌందర్యవతులైన ప్రీ 


రత్నాల్నే తిరస్కరించే నువ్వీనాడు ఒక తాపసకన్యపై మనసు 
పోగొట్టుకోవటం ఎలా ఉందంటే?... ముద్ద ఖర్జూరాన్ని తిని 
తిని వాంవాం వాత్తినవాటదికి చింతపండు పై 
కోర్మెపుట్టినట్లుంది!... 


: నువ్వామెను చూడకపోవటంవల్ల అలా మాట్లాడుతున్నావ!. 
: నీ అంతటివాణ్ణే అలరించిందంటే ఆమె అందమైందే అయి 


ఉందాలి... 


; బ్రహ్మ ప్రత్యేక సృష్టి ఆమె... ఆమె అనాఘ్రాతపుష్పుం, 


గోటి తాకిడిలేని చివురాకు... రంధ్రంలేని రత్నం... ఎవరూ 
చేవిచూడని నూతన మధువు... ఆమె సౌందర్యం 
అఖందమైన పుణ్యఫలం... దాన్ని అనుభవించే భోక్తగా 
విధి ఎవరికి వ్రాసిపెట్టాడో తెలియదు... 


; అందుకే ఆమె ఏ జేదదారి చేతుల్లోనో పడకుండా త్వరగా 


రక్షించుకో. న 


అభిజ్ఞాన శాకుంతలం 


దుష్యం 
విదూ 
దుష్యం 


విదూ 


విదూ 
దుష్యం 
విదూ 


దౌవారి 


19 


; ఆమె అస్వతంత్రురాలు... తండ్రి సమీపంలో లేరు... 
;: ఇంతకీ నిన్ను గుజించి ఆమె వఏమనుకొంటోందో? 


: తాపసకన్యలు అమాయకులు కదా!... అయినా ఆమె నాపై 


ప్రేమను ప్రకటించనూ లేదు, అలా అని దాచేనూలేదు... 


: లేకపోతే నిన్ను చూట్టంతోనే ఒళ్ళో వచ్చి వాలిపోతుందను 


కున్నావా? 


: సఖులతో కలిసి వెళ్ళేటప్పుడు సిగ్గుచూపినా నాపట్ల 


అనురక్తేనని తోస్తోంది. ఎందుకంటే కొద్దిగా ముందుకు 
వెళ్ళి నిష్కారణంగానే కాల్లో దర్భముల్లు గుచ్చుకుందని 
ఆగిపోయింది... చెట్టుకొమ్మకి కొంగు తగలకపోయినా 
దానిని తీసుకొంటున్నట్లు నటిస్తూ వెనుదిరిగింది... 


:; అయితే ఇంకేం మఠి? ఈ తపోవనాన్ని ఉద్యానవనంగా 


మార్చేశావన్నమాట!. న 


: నేనిక్కడున్నట్లు కొందజు తపస్వులకు తెలిసిపోయింది... 


కనుక ఏ వంకతో తిరిగి ఆశ్రమంలో ప్రవేశిస్తే 
బాగుంటుందో ఆలోచించు... 


; వంకంటూ ఎందుకు? నువ్వు రాజువేగా!... 
: అయితే? 


: వారు పండించిన పంటలో ఆజవ వంతు పన్నుగా కట్టం 


దని!... 


; ఇతరులవల్ల రాజుకు చెందే ఫలం క్షీణించేది... ఈ 


తపస్వులు మనకిచ్చే ఆజవవంతు మాత్రం అక్షయమైన 


ఫలం... 


: (ప్రవేశించి) మహారాజా జయం! జయం! ఇద్దజు 


తాపసులు తమ దర్శనాన్ని కోరుతున్నారు ప్రభూ!... 


20 


దుష్యం 
దౌవారి 
ఇద్దజు 


దుష్యం 


ఒకడు 


దుష్యం 


దుష్యం 
ఇద్దరూ 


దుష్యం 


విదూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: వెంటనే ప్రవేశపెట్టు!... 

: చిత్తం... (వెళ్ళి ఆ ఇద్దటితో తిరిగి ప్రవేశిస్తాడు) 

: మహారాజా!... స్వస్తి... 

; ఇరువురికీ నా ప్రణామాలు... (ఇరువురూ ఫలాలిస్తారు. 


తీసికొని) ఆజ్ఞాపించేండి!... 


; భగవత్స్వరూపులు కణ్వమహర్షి ఆశ్రమంలో లేకపోవటం 


వల్ల మేమాచరించే యజ్ఞాదులకు రాక్షసులు విఘ్నం 
కలుగజేస్తున్నారు... కనుక మీరు కొన్నాళ్ళు ఇక్కడ 
ఉండి ఆశమానికి రక్షణ కల్పిం చేవలసిందిగా మనవి... 


;: మహాప్రసాదం... 

: అది నీకనుకూలమైన మనవేగా!... 

: రైవతకా! విల్లమ్ములతో రథాన్ని సిద్ధం చేయమని చెప్పు!... 
; చిత్తం!... 

: పురువంశీయులు ఆపన్నుల కభయప్రదాతల్రి, యజ్ఞరక్షణకు 


బద్ధకంకణులు కావటం అనూచానంగా వస్తున్న 
ఆచారమే... 


: మీరు ముందు నడవండి... నేనూ మీవెంటే వస్తాను... 
: జయీభవ!... (నిష్కమిస్తారు) 
: వయస్యా!... నీకు శకుంతలను చూడాలనిపించటం 


లేదూ?... 


: ఇంతవజకా కోరిక వరదలా ఉండేది... ఇప్పుడు రాక్షసుల 


మాట వినటంతో ఒక్కచుక్షైనా మిగల్లేదు... 


;: భయపడకు... నువ్వునా ప్రక్కనే ఉంటావు కదా!... 


అభిజ్ఞాన శాకుంతలం 


దౌవా 


విదూ 
దుష్యం 
విదూ 


21 


:; మహారాజా! జయం!...జయం!... రథం సిద్ధంగా ఉంది... 


కరభకుడనే దూత తమ మాతృమూర్తి ఆజ్ఞను తెచ్చి వేద్‌ 
ఉన్నాడు. 


; మా అమ్మగారి ఆదేశమా!... 
; అవును ప్రభూ... 
: వెంటనే ప్రవేశపెట్టు... (దౌవారికుడు వెళ్ళి దూతతో ప్రవేశి 


స్తాడు) 


: మహారాజులకు జయం!... జయం!... నేటికి నాల్దవదినం 


రాజమాత ఉపవాసదీక్ష పూర్తై పారణచేస్తారట!... అనాటికి 
తమరు రాజధాని చేరాలని ఆమె ఆజ్ఞ... 


ఇటు తపస్వుల కార్యం, అటు మాతృదేవి ఆజ్ఞ... రెండూ 


జేవదాటరానివే!... ఇప్పుడేవింటి కర్తవ్యం?... 


: త్రిశంకువు వలె అంతరిక్షంలోనే ఉండిపో!... 
: పరివోసాలు చాల్లే!... నిజొంగానే సందిగ్భావన్టలో 


ఉన్నాను... (ఆలోచించి) ఆయ... వయస్యా!... మా 
అమ్మగారు నిన్ను తన పుత్రునిగానే సంభావిస్తున్నారు 
కదా!... కనుక నువ్వు రాజధానికి వెళ్ళి నేనిలా తపస్వుల 
కార్యంలో నిమగ్నమై ఉన్నానని చెప్పి నాబదులుగా 
పుత్రకార్యాన్ని అనుష్టించు... 


: నేను రాక్షసులకు భయపడిపోతున్నానుకోవు కదా!... 
స్ట మహాబ్రాహ్మణా!.. నీగుటించి నేనలా ఎందుకనుకొంటాను? 
; అయితే రాజుగారి తమ్ముడు వెళ్ళినట్లు నమస్త 


లాంఛనాలతో వెడతాను... 


;: ఆశ్రమ ప్రశాంతతకు భంగం కాని విధంగా నా సహచరు 


లంతా నీతోనే వస్తారు... 


విదూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అయితే నేనిప్పుడు యువరాజునైనానన్నమాట!... 
; (తనలో) ఈ బ్రహ్మచారసలే చపలుడు... పొరపాటున 


నాడ్రేమ సంగతి అంతఃపురంలో ఎక్కడ ఊదుతాదో!... 
(విదూషకుని చేయిపట్టుకొని పైకి) వయన్యా!... 
కణ్వమహర్షిపై భక్తితోనే నేనీ ఆశ్రమంలో ఉంటున్నా!... 
శకుంతలపై నా ప్రేమ నిజిం కాదు సుమా!... చూడు, 
మనమెక్కడ? (ప్రేమవాసనైనా లేక లేళ్ళతో పెరిగే ఆ ఆశ్రమ 
వనితలక్కడ? ఊరికే వపరిహాసానికన్న మాటలు 
పరమార్థంగా భావించేకు సుమా!... 


: అలాగే!... (అంతా నిష్కమిస్తారు) 


శే రే రో 


అభిజ్ఞాన శాకుంతలం 


అన 


శకుం 


దుష్యం 
ప్రియం 


అన 
ప్రియం 
శకుం 
అన 


23 


మూడవ అంకం 


: శకుంతల తపస్వి కుమార్తె పరాధీనురాలనీ తెలిసినా ఆమె 


నుంచి నా హృదయం మళ్ళించుకోలేకపోతున్నా... 
యజ్ఞపరిసమాప్తితో సదస్యుల అనుమతి తీసికొని 
బయలుదేరేను... బాగా అలిసిపోయిన నాకు విశ్రాంతి 
కావాలి... (నిట్టూర్చి) ప్రియురాలి సందర్శనాన్ని మించిన 
విశ్రాంతి ఎక్కడుంటుంది?... ఆహా!... ఎంత చేక్కని 
గాలి!... ఈ లతామంటపం ఎంతో హాయిగా ఉంది.... 
బహుశః శకుంతల ఇక్కడే ఉండి ఉండవచ్చు... (చూచి) 
నాకళ్ళిప్పటికి చరితార్థమైనాయి. శకుంతల సఖీ జనంతో 
ఏదో మాట్లాడుతోంది... ఇక్కడే ప్రచ్చన్నంగా ఉండి 
వింటాను. 


: సఖీ!... శకుంతలా!.. ఈ తామరాకుల గాలి నీకు సుఖంగా 


ఉందా? 


: ఏవింటీ!... మీరు తామరాకులతో విసురుతున్నారా?... 


(అనసూయా ప్రియంవదలు విషాదంతో ఒకరిముఖం 
ఒకరు చూచుకొంటారు) 


: శకుంతల అస్వస్టురాలిగా కనిపిస్తోంది... 
: అనసూయా!... ఆ రాజర్నిని చూసిం దగ్గర్నుంచీ శకుంతల 


అన్యమనస్కంగా ఉంటోంది... ఈమె పరితాపానికి అతదే 
కారణమనుకొంటాను... 


; నా అనుమానం కూడా అదే!... 

;: శకుంతలా!... నిన్నాకటి అడగాలనుకొంటున్నాం!... 

; ఏవింటే?... 

: మనమధ్య రహస్యాలంటూ ఏమీ లేవుగా!... ఇతిహాసాల్తో, 


కథల్లో ప్రణయదశ ఎలా ఉంటుందో అటువంటిది నీలో 


24 


దుష్యం 
ప్రియం 


శకుం 
అన 


శకుం 


దుష్యం 
శకుం 


దుష్యం 


ప్రియం 


అన 


ప్రియం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మాకు కనిపిస్తోంది... నీ ఈ అస్వస్థతకు కారణం ఏవింటో 
చెప్పు!... 


: (తనలో) అనసూయకూడా నాలాగే ఆలోచించింది!... 
; అనసూయ బాగా చెప్పింది... దినదినం ఎంతగా చిక్కిపోతు 


న్నావో తెలుసా? విషయం ఏవింటో దాపరికం లేకుండా 
మాకైనా చెప్పవే?... 


: మీతోకాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటానే?!... 
శ్రి కష్టం, సుఖం అయినవాళ్ళతో చెప్పుకుంటే కాస్త ఊజట!... 


చెప్పవే!... 


: ఆమె మాటలు వినాలని నా చెవులు ఆరాటంతో ఆగలేక 


పోతున్నాయి. 


: (సిగ్గుతో) తపోవన రక్షకుడైన రాజర్ని పై అభిలాషతో నేనిలా 


అయిపోయాను... 


: (సంతోషంతో) వినవలసింది విన్నాను... 
: కనుక దయతో నాకా రాజర్షి దర్శనం కలిగేలా 


చూడండి.... లేకపోతే ఇక నాకు నీళ్ళు ఒదులుకోండి... 


; నిస్సంశయమైన మాట!... 
: అనసూయా!... శకుంతల ప్రేమ ఉద్దోలమైంది... ఈమెకు 


(ప్రేమాస్పదుడైనవాడు పౌరవవంశతిలకుడు కనుక 
అభినందించేదగిందే!... 


: మననఫి ఇష్టసిద్ధికిప్పుడు రహస్యంగా ఉపాయం 


ఆలోచించాలి.... 


: ఆ రాజర్షి సైతం ఈమెపై తన అభీలాషను సూచించాడు... 


(ఆలోచించి) సఖీ!... అతనికో ప్రేమలేఖ వ్రాయి... దాన్ని 
పువ్వుల్లో పెట్టి దేవతా ప్రసాదం అనే వంకతో 
ఆయనకిస్తాను... 


అభిజ్ఞాన శాకుంతలం 


అన 
శకుం 
ప్రియం 


శకుం 


శకుం 
ప్రియం 
శకుం 


ప్రియం 
శకుం 


25 


: నీ ఆలోచన నాకు నచ్చింది.. శకుంతలా... నువ్వేమంటావ్‌? 
: మీ ఆనతి మీఅగలనా?... 
: అయితే నువ్వేమనుకొంటున్నావో చక్కని పదాల్లో 


ఎలాకూర్చాలో ఆలోచించు... 


: అలాగే కానీ, నా లేఖను ఆయన తిరస్మ్కరిస్తాదడేమోనని నా 


హృదయం వణికిపోతోంది... 


; (తనలో) నిన్ను కలవాలని నాలో ఉత్సాహం ఉరకలు 


వేస్తుంటే నువ్వు నేను తిరస్మరిస్తానేమోనని భయ 
పడుతున్నావు... ఎవరైనా సంపదల నఖభిలషిస్తే వారికి 
ప్రాప్తించేవచ్చు లేదా ప్రాప్తించేకపోవచ్చు... కానీ సంపదలే 
కోరుకొంటే దొరకని వాడెవడుంటాడు?.... 


; నన్ను (ప్రేమలేఖ వ్రాయుమని మీరాదేశించారు... కానీ 


వ్రాతపరికరాలేవే!... 


; మృదువుగా ఉన్న ఈ తామరాకుమీద నీగోటితో అక్షరాలు 


కూర్చు.... 


: (వ్రాసి) చూడండదే.. ఇదెలా ఉందో?... 
శ్ర చేదవ్వే!... 
: దయారహితుడా!... నీమనసు నాకు తెలియదు... 


రాత్రింబగళ్లు నీ వియోగవ్యధ నన్ను తపింపజేస్తోంది... 


నా సర్వాంగాలూ నీపట్ల గాఢవాంఛతో ఉన్నాయి. 


: (వేగంగా సమీపించి) సుందరీ!... మదనుడు నీకు తాపాన్నే 


కలుగజేస్తుంటే... నన్నుమాత్రం దహించేస్తున్నాడు... 


: త్వరితంగా ఫలించిన కోర్మెకు స్వాగతం!... 
: (లేవబోయిన శకుంతలను వారిస్తూ) ఆం... ఆం... 


లేవకు... 


26 


అన 
ప్రియం 


దుష్యం 
ప్రియం 


దుష్యం 
శకుం 


ఇద్దణూ 
ప్రియం 


శకుం 


ఇద్దణూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; తమరూ ఈ శిలాఫలకంపై కూర్చోండి.... (దుష్యంతుడు 


కూర్చుంటాడు, శకుంతల సిగ్గుతో నిల్చుని ఉంటుంది) 


; వయస్యా! మీ పరస్పరానురాగం కనిపిస్తూనే ఉంది... 


అయినా ఒక్క విషయం... 


; తప్పకుండా చెప్పుండి... 
: మా సఖికి ఈ స్థితి మీవల్ల కలిగింది కనుక ఈమె 


జీవితానికి ఆధారభూతులై ఉండటం మీ బాధ్యత! 


: ధన్యుణ్ణి! 
: (పియంవదను చూసి) ఇప్పటికే అంతఃపుర జన 


వియోగంతో ఉన్న రాజర్షిని ఇంకా ఇక్కడ నిలుపటం 
భావ్యం కాదేమో! 


: ఇతర చింతలు లేక నీపట్లే ఆసక్తమైన నామనస్సును 


నీమాటలతో ఇంకా బాధపెట్టకు!... 


: అయ్యా!.. ప్రభువులు బహుభార్యాసక్తులని వింటుంటాం... 


అందువల్ల మా సఖి బంధువుల సానుభూతికి పాత్రురాలు 
కాకుండా మీరు చూచుకోవాలి... 


స వట్టిమాటలెందుకు? మాకెందలో భఖభార్యలున్నా 


మావంశప్రతిష్టకు మూలకారకులిద్దటే... సము[ద 
పర్యంతమైన భూమి, మీ ప్రియసఖి శకుంతల.... 


: చాలా సంతోషం... 


: అనసూయా!... ఈ లేడిపిల్ల తల్లిని వెతుక్కుంటూ 


తిరుగుతున్నట్లుంది!... దీన్ని తల్లివద్దకు తీసుకెడదాం... 
రావే!... (ఇద్దఖూ బయలుదేరుతారు) 


; మీరిద్దణూ వెళ్ళిపోతే నాకు తోడెవరే!... 
: (నవ్వుతూ) సర్వభూతలరక్షకుడే నీవద్ద ఉన్నాడు కదా! 


(నిష్మమిస్తారు) 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుం 
దుష్యం 


శకుం 


2/ 


: అయ్యో!.... వెళ్ళిపోయారు!... 
; చింతించకు.... నిన్నారాధిస్తున్న నేను నీ చెంతే 


ఉన్నాగా!... ఈ తామరాకులతో విసరనా?... నీపాదాల్ని 
నాఒళ్ళో పెట్టుకొని ఒత్తనా?... 


: అయ్యో!... మాన్యులైన మీరు నాకు సేవలు చేయటమా?... 


(లేచి వెళ్ళబోతుంది) 


; సుందరీ!... ఎండ ఇంకా తగ్గలేదు... సుకుమారివైన 


నువ్విప్పుడు వెళ్ళటం ఎందుకు? 
(ఆమెను వెనక్కి లాగుతాడు) 


: మన్నించేండి మహారాజా!... ప్రేమ వివశనైనా స్వతంత్రు 


రాల్నికాను. ్దా 


స్ట పితృపాదులేమంటారోనని భయపడకు... ఆయన నిన్ను 


దోషిగా ఎంచేరనే నా విశ్వాసం... చూడు!... రాజర్నికన్యలు 
గాంధర్వవివాహం చేసికోగా తండ్రులు అభినందించారని 
కూడా వింటూ ఉంటాం.... 


; ఆర్యా!... నన్ను వదలండి... సఖులు వస్తారేమో!... 

; వదులుతాలే!... 

; ఎప్పుడు? 

; అదిగో ఆ తుమ్మెద నవవికసిత కుసుమంలో మధువు 


నాస్వాదిస్తున్నట్లు నీ అధరసుధల్ని అందుకొని... (శకుంతల 
ముఖాన్ని పైకత్తుతాడు - శకుంతల వారిస్తుంది) 

ఆ నేపథ్యంలో ఆ 
(“అమ్మా ఇటు... ఇటు...”) అనే మాటలు.. 


: (కంగారుగా) అమ్మో... నా ఆరోగ్యం కనుక్కోవటానికి 


ఆర్య గౌతమి ఇటే వస్తోంది.... కనుక అందాకా మీరా 


28 


గౌతమి 


శకుం 
గౌతమి 


శకుం 


ఒక కంఠం 


దుష్యం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


చెట్ల వెనుక దాక్కోండి... (దుష్యంతుడు చెట్లవెనక్కి 
వెడతాదు. తాపసి ఇద్దజు సఖులతో ప్రవెశిస్తుంది) 


;: అమ్మా!.. శకుంతలా!... ఇప్పుడు నీ ఒంట్లో ఎలా 


ఉంది?... 


: కాస్త నయం... 


: ఇదిగో ఈ మంత్రజలంతో నీకు పూర్తిగా తగ్గిపోతుంది. 


(నెత్తిన నీళ్ళు చల్లుతుంది) సాయంత్రమైంది... ఇక 
పర్ణశాలకు వెడదాం రా!... 


; (తనలో) మనసా!... నీ మనోరథం సిద్ధించినా భయం 


నిన్నింకా వీడలేదు... ప్రియుని మళ్ళీ కలుసుకొనే 
శుభఘడియలెప్పుడో (ఫైకి) నా సంతాపాన్ని పోగొట్టిన 
లతావలయమా! తిరిగి నీ సమాగమానికై త్వరలోనే వస్తాను 
(దిగులుగా వెడుతుంది) 


;: (శకుంతలను కలిసిన ప్రదేశం చేరి నిట్టూరుస్తూ) హుం... 


మనోరథానికి విఘ్నం కలిగింది.... ఇప్పుడేం చెయ్యను... 
కాస్సేపు ఆమె స్పర్శతో పవిత్రమైన ఈ తిన్నెపైనే 
కూర్చుంటాను. 

- నేపథ్యంలో- 


; రాజా!... సాయంత్రం వేళ యజ్ఞం జరుగుతూ ఉంటే 


విఘ్నకారులైన రాక్షసుల నీడలు గోచరిస్తున్నాయి... 


: ఇదుగో వస్తున్నా!... (నిష్మమిస్తాడు) 


శే రే ఆ 


అభిజ్ఞానశాకుంతలం 29 


నాల్లవఅంకం 
(అనసూయా ప్రియంవదలు పూలు కోస్తుంటారు) 
ఆ నేపథ్యంలో - నేను!... నేను వచ్చాను... 


అన : ఎవరో అతిథులు వచ్చినట్లుంది... 

ప్రియం ; ఆశ్రమంలో శకుంతల ఉందిగా!... 

అన ; కానీ ఉంది అన్యమనస్కంగా కదా!... 

ప్రియం శ్ర సర్లే... ఈ కోసిన పూలు చాల్లే (బయలుదేరుతుంది) 


ఆ నేపథ్యంలో ఆ (క్రోధంతో) 
ఆరి... అతిథులంటే అంత నిర్లక్ష్యమా!... అన్యమనస్మవై 
తపోనిధి అయిన నన్నే గుర్తించేక ఎవరి గుజించి ఆలోచిస్తు 
న్నావో వాడు మత్తులో ఉన్నవాడు తన మాటను తానే 
మజచినట్లుగా మజచిపోవుగాక...! నువ్వెంత గుర్తుచేసినా 
గుర్తించేకుండుగాక!... 


అన : అయ్యో!... అయ్యో!... నేననుకున్నంతా అయింది!.... 
పరధ్యానంగా ఉన్న శకుంతల ఎవరో పూజ్యునిపట్ల 
అపరాధం చేసినట్లుంది!.. (అటుచూసి) ఎవరో కాదు!... 
మహాకోపిష్టి దుర్వాసమహర్షి! అలా శపించి ఎంత వేగంగా 
వచ్చాడో అంతవేగంతోనే వెనుతిరిగి పోతున్నాడు... నువ్వెళ్ళి 
ఆయన కాళ్ళపై పడి వెనక్కి తీసుకురా!... ఈలోగా 
అర్జ్య్యాన్ని తీసికొని నీ అడుగుల్లోనే నేనూ వస్తా... 


ప్రియం : అలాగే! (నిష్కమిస్తుంది) 

అన ; అయ్యో!... తొందరలో చేతిలో పూలబుట్ట జోరిపడిందే! 
(పూలనేరుతున్నట్లభినయిస్తుంది) 

ప్రియం : (తిరిగివచ్చి సహజంగా వక్రబుద్ధి ఎవరిమాట వింటాదు?... 


అయినా కాస్త దయ తలిచాడు... 


30 


అన 
ప్రియం 
అన 
ప్రియం 


అన 
ప్రియం 


అన 


ప్రియం 


అన 


ప్రియం 
శిష్యుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అతని కాకాస్త దయే ఎంతో గొప్ప!... ఏమైందో చెప్పు... 
: నేనెంత ప్రార్థించినా పట్టించుకోకపోతే చివరికిలా అన్నాను... 
; ఏవంన్నావ్‌? 

: భగవన్‌!... శకుంతలకు తమపై ఉన్న పూర్వభక్తిని తలచి 


మీ కూతురువంటి దాని ఈ ఒక్క అపరాధాన్నీ 
క్షమించేందని... 


: అంటే ఏవంన్నాడాయన?... 
: అప్పుడాయన “నామాటకి తిరుగులేదు, కానీ గుర్తుగా ఇచ్చిన 


ఏ ఆభరణాన్నైనా అతడు చూస్తే శాపం తొలగి 
పోతుంద”ంటూ మాటతోనే మాయమైనాడు... 


: హమ్మయ్య!... ఇప్పటికి కాస్త ఊజట!... మహారాజు 


రాజధానికి వెడుతూ తన పేరు చెక్కిన ఉంగరాన్ని శకుంతల 
వ్రైలికి తొడిగేడు... కనుక శాపావసానం ఆమె చేతుల్లోనే 
ఉంది... 


: రా!... పూజ పూర్తిచేద్దాం... అదిగోచూడూ! శకుంతలను 


చూస్తుంటే జోలి, దుఃఖం పొంగుకొసోంది!... ముఖాన్ని 
అరచేత్తో పెట్టుకొని ఎలా బొమ్మ కట్టుకుపోయినట్లుందో!... 
భర్తపై ధ్యాసతో తనను తానే మజచిపోతే అతిథిని 
పట్టించుకోకపోవటంలో ఆశ్చర్యమేముంది? 


: ప్రియంవదా!... ఒక్కమాట!... ఈ సంగతి మనలోనే 


ఉండాలి సుమా!... సుకుమారి అయిన దానికి తెలిస్తే 
బెంబేలెత్తి పోతుంది.... 


: అది నువ్వు వేటే చెప్పాలా?... (నిషమిస్తారు) 
: (ప్రవేశించి) సోమతీర్ధం నుంచి తిరిగి వచ్చిన గురుపాదులు 


రాత్రి ఇంకెంతుందో చూసి రమ్మన్నారు... (ఆందడడుగులు 


అభిజ్ఞాన శాకుంతలం 


అన 


ప్రియం 


అన 
ప్రియం 


అన 
ప్రియం 


అన 
ప్రియం 


అన 
ప్రియం 


31 


వేసి) అరె!... తెల్లారిపోయిందే!... హోమానికి వేళయింది... 
గురువుగారికి తెలిపి వస్తాను... (నిష్మమిస్తాడు) 


: (ప్రవేశించి) అంతటి రాజర్ని శకుంతల కింతటి అన్యాయం 


చేస్తాడని కల్లోకూడా అనుకోలేదు... అనుకొంటేమాత్రం నె 
చెయ్యగలిగిందేముంది?... అంత తియ్యగా మాట్లాడి 
ఇన్నాళ్ళానా ఇంతవఅకు కనీసం లేఖనైనా పంపడా?... 
సోమతీర్థం నుంచి తిరిగివచ్చిన కణ్వమహర్చికి శకుంతలను 
దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసికొన్నట్టు, ఆమె గర్భవతి 
అయిన సంగతి మహర్షికి ఎలా చెప్పటం?... ఏం చేయాలో 
పాలుపోవటం లేదు... 


: (ప్రవెశించి సంతోషంగా) అనసూయా!... తొందరగారా!... 


శకుంతలను అత్తవారింటికి పంపటానికి ఏర్పాట్లు చేయాలి... 


; అదేవింటి?... 
: రాత్రి సుఖంగా నిద్రపట్టిందా అని అడగటానికి ప్రొద్దున్నే 


శకుంతలదగ్గణకు వెళ్ళేను. .. అప్పుడు... 


ప అప్పుడు?... 
॥ సిగ్గుతో తల వంచుకొన్న శకుంతలను అక్కున చేర్చుకొన్న 


కణ్వమునీంద్రులు. | 


; ఏవంన్నారు? 
: అమ్మా... పొగవల్ల కళ్ళు కనిపించేకపోయినా అద్బష్టంకొద్దీ 


ఆహుతి అగ్నిలోనే పడ్డట్లు, మంచి శిష్యునికి అర్చించిన 
విద్యలా జేరిగింది - నాకు సంతోషాన్నే కలిగించింది. 
నీ భర్త రాజర్ని దుష్యంతునివద్దకు నిన్నీనాడే పంపుతాను... 


; ఈ విషయం ఆయనకెలా తెలిసిందో!... 
; అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించిన మహర్షికి ఆకాశవాణి 


వినిపించిందట!... 


32 


అన 


ప్రియం 


అన 


ప్రియం 


అన 
ప్రియం 


ఒక ట్రీ 
ఇంకో 
వేటొక 


(లా [లొ 


ప్రియం, అన 
శకుం 


ఇద్దజు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (కాగిలించుకొని) ఎంత సంతోషకరమైన వార్త!.. అయినా 


ఇవాళే శకుంతల మనల్ని విడిచివెడుతోందంటే ఎంత 
దిగులుగా ఉందో తెలుసా? 


: చెలీ!... మన దిగుల్ని మనం ఎలాగో సర్దుకోవచ్చు... 


శకుంతలనైనా సుఖపడనీవే!... 


: ఈ పూలమాలని తీసిఇళ్ళి దానికివ్వు... నేను గోరోచనం, 


తీర్ధమృత్తిక, గరిక వంటి పూజాద్రవ్యాలు తీసికొనివస్తాను... 
ఆ నేపథ్యంలో ఆ 

గౌతమీ!... శకుంతలను దిగబెట్లి రావటానికి శార్వరవ 

శారద్వతుల్ని పిలు... ॥ - 


: అనసూయా!... త్వరగా కానీ... హస్తినాపురానికి వెళ్ళటానికి 


బుషులు పిలుస్తున్నారు... 


: రావే... బయలుదేరుదాం... 
అభ్యంగస్నానం చేసి, అక్షతలను పట్టుకొని శకుంతల 


అక్కడుంది..బుషులు స్వస్తి వచనాలతో అభినందిస్తున్నారు... 
త్వరగా వెడదాం రా! 


: అమ్మా... 'మహాదేవి” బిరుదాన్ని పొందు... 
: వీరమాతవై శోభించేమ్మా!... 
: నీ భర్త అపూర్వ గౌరవాభిమానాల్ని పొందమ్మా! (ముగ్గురి 


నిష్క్రమణ) 


కి మేమిద్దజం నిన్నలంకరించేటానికి వచ్చాం... సిద్ధంగా 


ఉన్నావుగా...! 


స (కన్నీటితో) ఇక ముందు మీరు నన్నలంకరించే భాగ్యానికి 


నోచుకోను కదా!... 


: సఖీ... ఈ శుభసమయంలో కంటతడి పెట్టకూడదమ్మా!... 


అభిజ్ఞాన శాకుంతలం 


ప్రియం 


బుషికుమారులు 


గౌతమి 


బుషికుమారుడు 1 


గౌతమి 


బుషికు 2 


గౌతమి 


బుషికు 1 


ప్రియం 


అన 


శకుంతల 


కాశ్యపుడు 
(కణ్వుడు) 


33 


స అనర్జాభరణాల కర్పవ్దైన నిన్ను సాధారణంగా 


అలంకరిస్తున్నాం... 


: (ప్రవేశించి) ఇవిగో ఆభరణాలు!.. వీటితో అలంకరించేండి... 
; నాయనా!... ఇవెక్కడివి?... 

: కణ్వమహర్షి ప్రభావం.!... 

సి తపశ్శక్తితో సృష్టించారా? 

: కాదు... శకుంతలకోసం వనస్పతులనుంచి పూలను తీసికొని 


రమ్మని ఆ మహాత్ముడు మమ్మల్ని ఆదేశించారు. ఆ 
తరువాత... 


: తరువాత?... 
: ఆ తరువాత ఒక వృక్షం తెల్లని పట్టుచీరను, ఇంకొకటి 


కాళ్ళకలంకరించే లాక్షారసాన్సీ వనదేవత లీ ఆభరణాల్నీ 
ప్రసాదించారు... 


: ఇవన్నీ రేపు నువ్వక్కడ భర్తవద్ద అనుభవించేబోయే భోగాలకు 


శుభసూచకాలు... (శకుంతల సిగ్గుపడుతుంది) 


: ఆశ్రమవాసులమైన మాకీఆభరణాల్ని ఎలా అలంకరిం చాలో 


తెలియదు. అయినా చిత్రాల్లో చూచినట్లు వీటిని 
నీకలంకరిస్తాం.... 


: మీ నైపుణ్యం నేనెజుగనా?... 
: (ప్రవేశించి) శకుంతల అత్తవారింటికి వెడుతోందనే ఊహే 


నన్ను ఉత్కంఠాపూరితుణ్ణి చేస్తోంది... కంఠం రుద్ధమైంది. 
చూపు మసకబారింది... సర్వసంగపరిత్యాగి నైన నాకే ఇలా 
ఉంటే గృహస్థులకిటువంటి సమయాల్లో ఇంకెంత దిగులుగా 
ఉంటుందో కదా!... (ముందుకు నడుస్తాడు) 


34 


గౌతమి 


కణ్వ 


గౌతమి 
కణ్వ 


ఇద్దజు 
కణ్వ 
శార్శరవుడు 
కణ్వ 


గౌతమి 
శకుంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అమ్మా... తండ్రిగారు కణ్వమహర్షి ఆనందబాష్పాలతో నిన్ను 


సాగనంపటానికిటే వస్తున్నట్లుంది... (శకుంతల కణ్వునికి 
పాదాభివందనం చేస్తుంది) 


: అమ్మా... యయాతికి శర్శిష్టలా నీ భర్తకు (ప్రేమాస్పదురాలివి 


కా... చక్రవర్తికాగల కుమారుణ్ణి పొందు... 


: భగవన్‌!... ఇవి వరాలేకానీ ఆశీస్సులు కావు... 
: తల్లీ!... శకుంతలా!... ఇలారా!.. ఈ త్రేతాగ్నులకు 


ప్రదక్షిణించి నమస్కరించు... ఈ అగ్నిహోత్రుడే నీకు రక్ష... 
(అందజూ ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారు) ఇక బయలుదేరు... 
ఆం... శార్షరవ శారద్వతులేరీ! 


: భగవన్‌!... ఇక్కదే ఉన్నాం!... 

; మీ సోదరికి మార్గోపదేష్టలు కండి... 

మ అమ్మా... ఇటు... ఇటు... (శకుంతల మెల్లగా నడుస్తుంది) 
: ఓ ఆశ్రమ వృక్షాల్లారా!... ఎవతె మీకు నీరు పోయకుండా 


తాను నీరు త్రాగేదికాదో, అలంకరణ పై ప్రీతిఉన్నా మీకు 
బాధ కలుగుతుందని మీ చిగురాకుల్ని కోసేదికాదో, మీకు 
పూలు పూసినప్పుడు తానెంతగా ఆనందించేదో ఆ 
శకుంతలిప్పుడత్తవారింటికి బయలుదేరుతోంది... 
అనుమతించండి... (కోకిల కూత) మధురమైన 
ఆ కోకిలారావమే శకుంతలకు అనుమతి... 


: అమ్మా... ఈ వనదేవతలకు నమస్మ్కరించు!... 
: (నమస్కరించి జనాంతికంగా) సఖీ!.. ప్రియంవదా!... 


ఆర్యపుత్రుని చూడాలనే ఆకాంక్ష అధికంగానే ఉన్నా 
ఆశ్రమాన్ని వదిలిపోవటానికి అడుగు పడటంలేదే!... 
సఖులారా!... నేనెంతో (ప్రేమతో పెంచిన ఈ వనజ్యోత్సును 
మీ చేతుల్లో పెడుతున్నానే!... 


అభిజ్ఞాన శాకుంతలం 


ఇద్దజు 


కణ్వు 


త్తార్డు 


కణ్వుడు 


శార్హ 
కణ్వుడు 


శార్జ 
కణ్వు 


శార్శరవ 
కణ్వుడు 


35 


; మరి మమ్మల్నెవరి చేతిలో పెడుతున్నావ్‌? (దుఃఖిస్తారు) 
: ప్రియంవదా, అనసూయా! శకుంతలను ఓదార్చవలసింది 


పోయి మీరే దుఃఖిస్తే ఎలాగమ్మా?... 


: గురువర్యా! ఆస్తలైనవారిని జలాశయం వజకే అనుసరించి 


వెళ్ళాలంటారు కదా!... ఇదిగో సరస్తీరాన్ని చేరాం... కనుక 
మీరు చెప్పదగింది చెప్పి వెనక్కి మరలటం భావ్యమను 
కొంటాను... 


; (తనలో) మాన్యుడైన దుష్యంతునికి పంపదగిన సందేశం? 


శార్చరవా! శకుంతలను ముందుంచుకొని దుష్యంతునికి 
నా మాటగా చెప్పు... 


: ఆదేశించండి గురువర్యా!... 
: తపస్వులమైన మమ్మల్నీమీ వంశగౌరవాన్నీ సంభావించు... 


బంధుజన ప్రమేయం లేకుండా శకుంతలతో నువ్వు నెజపిన 
స్నేహాన్ని భావించు... నీ భార్యల్లో ఒక భార్యగా ఈమెకు 
గౌరవన్థానాన్ని కల్పించు... అంతకు మించిన భాగ్యం అమె 
అద్భష్టం. ..కన్యాబంధువులమైన మేం చెప్పదగిందికాదు... 


; చిత్తం గురువర్యా! 
న అమ్మా... ఇప్పుడు నీకు చెప్పవలసింది కొంచెం ఉంది. 


ఎంత అరణ్యవాసులమైనా మేమూ లోకజ్ఞ్డులమే... 


: ధీమంతులకు తెలియనిదేముంటుంది? 
; నువ్వు స్‌ భర్త ఇంటికి చేరిన తర్వాత పెద్దలను "సేవించు, 


సవతులపట్ల స్నేహాన్ని పాటించు... ఒకవేళ ఎప్పుడైనా భర్త 
నిన్ను కోపించినా రోషంతో అతనికి వ్యతిరిక్తంగా 
నడుచుకోకేం!.. పరిజనం పట్ల నమానభావంతో 
వ్యవహరించు... భాగ్యవశంవల్ల గర్విస్టివి కాకు... ఈ 
ప్రవర్తన కలవారు ఉత్తమ గృహిణులనదగి ఉంటారు. అలా 


36 


గౌతమి 
కణ్వ 
శకుం 
కణ్వ 
శకుంతల 


కణ్వ 


కణ్వ 


అన 


శకుంతల 
ప్రియం 
శార్హ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


కాని నాడు అయినవారి ఆత్మక్షోభకు కారకులౌతారు... 
ఏమంటావు గౌతమీ!... 


: అత్తవారింటికి వంపే పెళ్ళి కూతురికి ఎవరైనా 


చెప్పవలసిందిదే... శకుంతలా!... నాన్నగారి మాటలను 
బాగా జ్ఞాపకం ఉంచుకో... 


క అమ్మా! నీ సఖులను కౌగిలించుకో... 
: తండ్రీ! ప్రియంవదా, అనసూయలు ఇక్కడే ఉంటారా?.. 


నాతో రారా?.. 


( వీళ్ళు నీతో రాకూడదమ్మా!.. వీరిని కూడ ఒక అయ్య 


చేతిలో పెట్టాలిగా... నీతో గౌతమి వస్తుంది... 


: ఇంతవజకు మీ అందథితో ఉండి ఇకముందు ఒక్కతెనీ ఆ 


కొత్తచోట ఎలా ఉంటాను? (దుఖిస్తుంది) 


: ఎందుకంత బేలతనం?.. కులీనుడైన నీ భర్తకు 


సహధర్మచారిణివై అతనికి ప్రశంసా పాత్రురాలవై 
గృహకృత్యాలతో క్షణం తీరికలేక త్వరలోనే సత్పుక్రుని 
పొందటంతో మా వియోగ దుఃఖం నిన్నంతగా 
బాధించదు... (శకుంతల తండ్రికి పాదాభివందనం 
చేస్తుంది) 


ఇ మనోవాంఛాఫలసిద్ధిరస్తు... (శకుంతల ఇద్దజు సఖుల్నీ 


కాగిలించుకొంటుంది అనసూయా ప్రియంవదలు కూడా 
శకుంతలను కౌగిలించుకొంటారు). 


: సఖీ!... ఒకవేళ ఆ రాజర్ని నిన్ను గుర్తించేటంలో జాప్యం 


జేరిగితే ఆయనపేరు చెక్కిన ఉంగరాన్ని చూపించు!... 


; ఈ అనుమానంతో నాకు వణుకు పుట్టుకొస్తోంది... 
: భయపడకు... అతిస్నేహంవల్ల అనుమానాలెక్కు వౌతాయి.... 
: పొద్దెక్కిపోతోంది... తొందరగా బయలుదేరాలి!.. 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 
కణ్వ 


గౌతమి 


శకుంతల 
కణ్వ 
సఖులు 


కణ్వ 


కణ్వ 


3/7 


: మళ్ళీ ఈ తపోవానాన్ని ఎప్పుడు చూస్తాను? 
: చతుస్సముద్ర ముద్రిత ధరాతలాన్ని దుష్యంతుడు చిరకాలం 


పాలించి అప్రతిరథుడైన నీ కుమారునికి పట్టంకట్టి నీ భర్తతో 
ప్రశాంత జీవితం గడపటానికీ ఆశ్రమానికి వస్తావు... 


: అమ్మా!... ముహూర్తం దాటిపోతోంది... తండ్రిగారిని 


మరలించు... లేకపోతే నీమీద వాత్సల్యంతో ఆయన 
ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటారు... స్వామీ!.. మీరిక 
ఉండండి!... 


: తండ్రీ!... వెళ్ళిరానా మఠి.... 

: శుభం!.. శివా స్తై పంథాన స్సన్తు... 

: అయ్యో!... శకుంతల కనుమరుగై పోయింది!... 

: మీ సఖి వెళ్ళక తప్పదుకదా!... మనస్సు చిక్కబట్టుకొని 


నన్ననుసరించేండి. క 


: శకుంతల లేకుండా శూన్యంగా కనిపిస్తున్న ఈ ఆశ్రమాన్నాలా 


ప్రవేశించాలి? 


స్ట కన్య, ధనం - ఈ రెండూ పరులవే!... ఈమె నీనాడు 


పతివద్దకు పంపటంతో మనస్సెంత ప్రశాంతత నొందింది.!... 
దాచిపెట్టిన సొమ్ము యజమానికప్పగించినంత హాయిగా 
ఉంది!... 


రే రే ఆ 


38 


కంచుకి 


కంచుకి 
దుష్యం 


దుష్యం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఐదవఅంకం 
క నేపథ్యంలో సన్నగా సితార్‌ వాద్య సంగీతం = 


: రాత్రి హంసపదిక పాడిన గీతమే నన్ను వెంటాడుతోంది. 


ఇప్పుడు ప్రియా విరహం లేకపోయినా చెప్పలేని ఏదో 
ఉత్కంఠ నా మనస్సునంతా ఆవరించింది... ఎందుకీ స్థితి 
కలుగుతోందో తెలియటం లేదు... 

సుందర దృశ్యాల్ని చూసినా మధుర శబ్దాలువిన్నా సుఖంగా 
ఉన్నవారు కూడా ఇదమిత్ధంగా నిర్ణయించేలేని ఆరాటం 
పొందుతూ ఉంటారు... గాఢమైన పూర్వజన్మ స్మృతులేవో 
మనఃఫలకంపై తారాడుతూ ఉంటాయి. 


; దేవరకు జయం... హిమవత్పర్వత అరణ్యవాసులైన 


తాపసులు కణ్వ మునీంద్రుని సందేశంతో స్తీలతో వచ్చి 
మీ దర్శనాన్ని కోరుతున్నారు ప్రభూ!... 


; వారిని విధ్యుక్తంగా సత్మరించి, కూడా తీసికొనిరమ్మని 


ఉపాధ్యాయులు సోమరాతునికి నామాటగా చెప్పు... 


: చిత్తం... (నిష్రమిస్తాడు) 

: (లేచి) ఎవరక్కడ? 

: చిత్తం ప్రభూ... 

: అగ్నిహోత్రగ్భహానికి దారిచూపు.... 

: రండి ప్రభూ!... ఇటు... ఇటు... 

: అనుకొన్నకోర్కెలు సిద్ధిస్తే అందటికీ ఆనందమేకాని 


రాజులకు మాత్రం కాదు... రాజ్యం ప్రాప్తించిన తరువాత 
దాని రక్షణ అంతకంటె కష్టమైంది... రాజ్యం చేత్తోపట్టుకొన్న 
గొడుగుకట్దిలా ఆట్టే శ్రమను కలిగించేకపోయినా శాంతిని 
ప్రసాదించేది కాదు... 


అభిజ్ఞాన శాకుంతలం 


కంచుకి 
శకుంత 
గౌతమి 


దుష్యం 
బుషులు 
(శార్చరవ 
శారద్వతులు, 
దుష్యం 


బుషులు 


దుష్యం 
శార్చ 


దుష్యం 
శార్హ 


39 


(కంచుకి శార్హరవ, శారద్వత, గౌతమీ, శకుంతలలకు 
మార్గం చూపుతూ) 


య ఆర్యులారా!... ఇటు, ఇటు, 
నా కుడికన్నదురుతోంది!... ఏమౌతుందో ఏవింటో?!... 
: అమంగళం ప్రతిహతమౌగాక!... నీ భర్త, కులదేవతలు 


నీకు శుభాన్ని చేకూర్తురుగాక!... 


: తపస్పులారా! ప్రభువులరుగో! మీ కోసమే నిరీక్షిస్తున్నారు... 


ప్రభూ!... వీరు తమ గురుపాదుల సందేశాన్ని తీసికొని 


వచ్చారు... 
నేను సావధానుత్శి ఉన్నాను. 


; రాజా! స్వస్తి... 


; పూజ్యులకఖీవాదాలు.. మీ తపశ్చర్యలు నిర్విఘ్నంగా 


కొనసాగుతున్నాయికదా!... 


:సదానీ రక్షణలో ఉన్న మాకు విఘ్నాలెలా ఉంటాయి? 


సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే చీకట్లెలా వస్తాయి ప్రభూ!... 


; భగవాన్‌ కాశ్యపులు కుశలులేకదా!... 
- సిద్ధులకు కుశలం స్వాధీనంగానే ఉంటుంది. వారు మీ 


కుశలమడిగి, మీతో చెప్పమన్నారు... 


; పూజ్యుల ఆదేశం ఏవింటి? 
; నేను ఆశ్రమంలో లేనప్పుడు నాకుమార్తె, నీవు పరస్పర 


అంగీకారంతో వివావాం చేనికొన్నారని తెలిని 
సంతోషించాను... ఎందుకంటే నువ్వు వరులలో 
అగ్రేసరుడవ... శకుంతల కూడా రూపొందిన పుణ్యరాశి... 


4 


దుష్యం 
శకుం 
శార్చ 


శకుంతల 
శార్చ 


దుష్యం 
ల 

దుష్యం 
గౌతమి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఇన్నాళ్ళకి బ్రహ్మ పొంతనలేనివారిని కూరుస్తాడనే నిందను 
పోగొట్టుకొన్నాడు... అందువల్ల గర్భవతి అయిన ఈమెను 
సహధర్మచారిణిగా స్వీకరించు,అని... 


: ఏమంటున్నారు మీరు?! 
: (తనలో) ఈయన మాటలు నిప్పుకణాల్లా ఉన్నాయి!... 
: ఏమంటున్నారంటారేమిటి?... వివాహమైన స్తీ పతివ్రత 


అయినా, బంధువుల వద్ద ఉంటే లోకం తేలిగ్గా చూస్తుంది.. 
కనుక వివాహిత భర్తకు ఇష్టం ఉన్నా లేకపోయినా 
అతనివద్దే ఉండాలనుకుంటారు... 


: ఏవింటీ!... నేనీవాను ఇంతకుముందు వివాహ 


మాడానా?... 


: (తనలో) హతవిధీ!... 
: రాజూ!... మీ మాటలు ధర్మ వైముఖ్యంతోనా 


మమ్మలవమానించేటానికా?... 


; ఏవింటా అసంబద్ద్ధపు ప్రశ్నలు?... 

: ఐశ్వర్యమదమత్తుల కిటువంటి వికారాలు మామూలే... 
; ఏవింటంతటి నింద?... 

: అమ్మా... శకుంతలా!... నీ మేలిముసుగు కొద్దిగా తొల 


గిస్తా సిగ్గు పడకు... అప్పుడు నీభర్త నిన్ను గుర్తు 
పట్టొచ్చు... (ముసుగు తొలగిస్తుంది) 


; (తనలో) ఇంత అపురూప సౌందర్యవతి నా ఎదురుగా 


ఉంటే ఈమెను నేను స్వీకరించానా లేదా అని నిర్ణయించు 
కోలేకపోతున్నాను... ధర్మభీతితో నేనీమెను పరిగ్ర 
హించేనూ లేను, చూస్తూచూస్తూ జౌరవిడుచుకోనూ 
లేను... 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 


ష్‌ 


శారద్వతుడు 


శకుంతల 


శకుంతల 


తగ 


: ఏవింటా మౌనం? 
: తపోధనా!... ఎంత ఆలోచించినా ఈమెను స్వీకరించినట్లే 


స్ఫురించేటం లేదు... గర్భవతి అయిన ఈమెకు నేనే 
భర్తనని ఎలా అంగీకరిస్తాను?... 


: (తనలో) వివాహమే ఆయనకు సందేహాస్పదమైనప్పుడిక 


నా ఆశలన్నీ అడియాసలేగా!... 


;: చోలు చోలు... మీరు స్వీకరించిన ఈమెను మీ భార్యగా 


సమ్మతించిన కాశ్యపమునిని అనాలి... తన ధనాన్న 
పహరించిన దొంగను ఆ ధనం స్వేకరించుమని ప్రాధేయ 
పడ్డట్లుంది మునీంద్రుని చర్య... 


| శార్షరవా!...ఇక ఆగు... అమ్మా!..శకుంతలా!... మేం చెప్ప 


వలసింది చెప్పాం... ప్రభువు ధోరణి చూస్తున్నావుగా!... 
ఇక ఆయనకి సమాధానం చెప్పవలసింది నువ్వే!.. 


: (తనలో) ఆనాటి ప్రణయం నేడీ స్థితికి చేరినతర్వాత ఇంక 


ఏం చెప్పి ఏం ప్రయోజనం? (పైకి) ఆర్యపు... (సగంలోనే 
ఆపి) పాణిగ్రహణమే కాదంటున్నప్పుడిలా పిలువ 
కూడదు!... రాజేంద్రా!.. పూర్వం నువ్వు ఆశమానికి వచ్చి 
అభం శుభం తెలియని నన్ను ఎన్నో ప్రమాణాలతో 
వంచించి ఇప్పుడిలా తిరస్మరిం చేటం న్యాయం కాదు... 


: (చెవులు మూసికొని) శాంతం పాపం!... శాంతం 


పాపం!... మా వంశ ప్రతిష్టను మంటకలపాలని ఎందు 
కనుకొంటున్నావ్‌?... 


: మీకింకా నేను పరసీననే అనుమానమే ఉంటే మీరిచ్చిన 


జై 


అభిజ్ఞానంతోనే ఆ అనుమానం తీరుస్తాను... ఇదిగో మీ 
పేరు చెక్కిన ఉంగరం!... (వేలిని తాకి ఉంగరం 
లేకపోవటం చూచి) అయ్యో!... దైవమా!.. నా వైేలికి 


42 


గౌతమి 


శకుంతల 
దుష్యం 
శకుంతల 


దుష్యం 
శకుంతల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఉన్న ఉంగరం ఏదీ?... (దుఃఖంతో గౌతమివంక 
చూస్తుంది) 


: శక్రావతారక్షేత్రంలో శచీతీర్థంలో స్నాతవై నమస్మ 


రించినప్పుడు నీ వైెలినుండి పౌరిపోయి ఉంటుందను 
కొంటా!... 


: (నవ్వుతూ, స్సీలు సమయోచితంగా మాట్లాడటంలో 


ప్రగల్భలని ఇందుకే అంటారు!... 


: ఇది విధివైపరీత్యం!... సరే మీకింకో సంగతి చెబుతా!... 
: (అనాదరంగా) ఇంకేం వినాలి?... ఊం సరే... చెప్పు!... 
: ఆనాదు మనం నవమాలికా మంటపంలో మీచేతిలో 


తామరాకు పాత్రలో నీళ్ళున్నాయికదా!... 


; ఓ!... వింటున్నా... 
: అప్పుడు నా పెంపుడు లేడిపిల్ల అక్కడికొచ్చింది.. దానికి 


మీరు నీళ్ళందిస్తే అది త్రాగలేదు... ఆ తర్వాత ఆ దొప్పను 
నేను తీసికొంటే నా దగ్గజకొచ్చి నీళ్ళు తాగింది... 
“ఎవరికైనా తమజాతి వారంటేనే నమ్మకం, మేమిద్దజం 
అరణ్యవాసులమేకదా అని మమ్మల్ని పరిహసించారు... 
గుర్తులేదా?... 


; ఇటువంటి తియ్యనిమాటలు ఇంద్రియలోలుర్ని మురిపించి 


ఆకర్షిస్తాయి... 


: మహాభాగా!... మీరిలా అనటం భావ్యంకాదు... పవిత్ర 


కణ్వాశమంలో పెరిగిన ఈమెకు వంచన అంటే ఏమిటో 
తెలియదు... 


: తాపసీ!... ఎటువంటిళిక్షణా లేని కోకిలలు కూడా తమ 


సంతానానికి రెక్కలు వచ్చి ఎగరగలిగేంత వజకు 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 


శకుంతల 


శాల 


43 


కాకిగూళ్ళలోనే పెంచుతున్నాయి. ఏ వివేకంలేని పక్షుల్లోనే 
అటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఇక మానవ స్తీలకు 
మోసం చేయటంలో శిక్షణ ఎందుకు? 


: (కోపంతో) దుష్టుడా!... తానెంతో జగమంత అనుకొనే 


రకం నువ్వు... ధర్మం ముసుగులో ఉన్ననీ నిజస్వరూపం 
ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుందో... 


: (తనలో) ఈమె కోపం నన్ననుమానాస్పదుణ్లిచేస్తూ వంచన 


ఏమీ లేనట్టే కనబడుతోంది... (పైకి) అమ్మా... ఈ 
దుష్యంతుని స్వభావం లోకంలో ప్రసిద్ధమైంది... అయినా 
ఎంత దీర్హంగా ఆలోచించినా వివాహవృత్తాంతం అసలు 
ఊహకే అందటం లేదు... 


; నన్ను స్రైరిణిగా భావిస్తున్నావు... పెదవులపై తేనె, 


హృదయంలో హాలాహలం ఉన్ననీ బారిన పడ్డాను... 


; అందుకే రహస్యంగా ఏర్పజచుకొనే 'స్నేహాలెంతో 


ఆలోచించి చేయాలి. అంతరం తెలియని వారితో చేసే 
స్నేహం శత్రువై బాధిస్తుంది!... చేసుకొన్నవారికి 
చేసుకొన్నంత మహదేవ!... (రాజుతో) చేసిన పాపం ఊరికే 
పోదు.... 


: బుషిపుత్రా!... ఆమె మాటల్నే నమ్మి నన్ను నిందించేటం 


తగదు... 


| పుట్టిందగ్గణనుంచీ వంచనంటేనే ఏవింటో ఎజుగని 


వారిమాటలు మీకు అసత్యాలుగాను, స్వార్ధంకోసం 
ముఖ(వీతిగా మాట్లాడేవారి వూటలు వరవు 
ప్రమాణాలుగానూ కనిపిస్తాయి... 


; ఓసత్యవాదీ!... కాసేపు మీరు చెప్పిందే నిజమను 


కొందాం... ఈమెను మోసపుచ్చటం వల్ల మాకేం 
ప్రయోజనం?... 


శకుంతల 


కొర్టు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అధోగతి!... 
; పొరవులు అధోగతిని కోరుతారంటే ఎవరూ విశ్వ 


సించేరు... 


: రాజా!... ఎందుకీ వృథా వాగ్వాదం?...మా గురుపాదుల 


ఆనతిని మేం నెరవేర్వాం... ఈమె నీ భార్య... స్వీకరిస్తావో, 
త్యజిస్తావో నీ ఇష్టం... గౌతమీ... పదండి పోదాం... 


సి పుట్టెడు దుఃఖంతో ఉన్న నన్ను మీరూ విడిచి వెళ్ళి 


పోతున్నారా?. ॥ 


: శకుంతలా!... ఒకవేళ రాజుచెప్పిందే నిజేమైతే నీతి తప్పిన 


నీతో కణ్వులకేం పని?... లేదా నువ్వు సత్పథగామినివైతే 
న్స్‌ భర్త ఇంట్లో దాస్యమైనా నీకు వరమే!... కనుక నువ్విక్కడే 
ఉందు... మేము బయలుదేరుతున్నాం... 


- పురోహితవర్యా!... నేను మూర్చుణ్బా... లేక ఈమె 


అబద్ధమాడుతోందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నా... ఆమె 
చెప్పేదే నిజేమైతే నేను భార్యని వదలిపెట్టిన పాపాన్ని 
మూటకట్టుకొన్నవాణ్ణాతాను... అది అబద్ధమైతే పరస్త్రీని 
పరిగ్రహించిన పాపాత్ముణ్జాతాను... ఈ విషయంలో 
కర్తవ్యం మీరే ఉపదేశించాలి.... 


: (ఆలోచించి) ఒక విధంగా చేస్తే బాగుంటుందేమో 


ప్రభూ!... 


శ ఆనతివ్వండి.... 
; పూర్వం తపోధనులు చక్రవర్తి కాగల పుత్రుని పొందుమని 


మిమ్మాశీర్వదించారు కదా!.. కణ్వ మునీంద్రునికి 
దౌహిత్రుడు కాబోయే ఆ పిల్లవాడు చక్రవర్తి లక్షణ 
సముపేతుడైతే మీరామెనభినందించి అంతఃపుర ప్రవెశం 


అభిజ్ఞాన శాకుంతలం 


దుష్యం 
శకుంతల 


వేత్రవతి, ప్రతి 
దుష్యం 


ఉర్‌ 


చేయించవచ్చు...లేదా ఆమెను తండ్రివద్దకు పంప 
వచ్చు....ప్రసవ పర్యంతం ఆమెనా గృహంలో ఉంటుంది.. 


; చేక్కని ఆలోచన... అలాగే చేద్దాం.... 
: (దుఃఖంతో) తల్లీ! వసుంధరా!... నువ్వు నాకు మార్గాన్ని 


కల్పించు... (పురోపొతునితో తవన్వి జనంతో 
నిష్మమిస్తుంది) 
ఆ నేపథ్యంలో ఆ 


: అదేమై ఉంటుంది?... 
: (ప్రవేశించి) ప్రభూ!... మహాద్భుతం జరిగింది... కణ్వ 


మునీంద్రుని శిష్యులు వెళ్ళిపోవటంతోనే ఆమె తన 
దురదృష్టానికి చేతులు పైకెత్తి రోదించే సాగింది.... 


: ఆయీ... ఆ తరువాత*?... 


: ఆకాశంలోంచి ఒక జ్యోతి ఆవిర్భవించి ఆమెను 


అప్పరస్తీర్ధం వైపు తీసికొనిపోతూ అంతర్జానమైంది!... 
(అంతా ఆశ్చర్యపోతారు) 


: ఆమెను ఇంతకుముందే మేం తిరస్మరించాం... ఇక ఆ 


విషయం ఆలోచిం చేటం అనవసరం... ఇక మీరు వెళ్ళి 
విశ్రాంతి తీసుకోండి... 


: విజయీ భవ! (నిష్మమిస్తాడు) 
; వేత్రవతీ!... బాగా అలసటగా ఉంది... శయనాగారానికి 


త్రోవచూపు... 


: ప్రభూ!... ఇటు.. ఇటు... 
; నేనెంతో కఠినంగా తిరస్కరించిన ఆ కణ్వమునీంద్రుని 


దుహితను స్వీకరించినట్లు అసలు గుర్తురావటంలేదు... 


46 


రక్షకభటులు 


పురుషుడు 
(మత్స్యకారుడు) 
రక్షక (1) 


నంన్భుతనాటకవంచరత్నాలు 


కానీ నా వ్యాదయావేదన మాకు నంబందం 
ఉందేమో ననిపిస్తోంది... 

(చేతులు వెనక్కి విజిచి కట్టిన వ్యక్తితో ఇద్దజు రక్షక 
భటులతో నగరపాలకుడు శ్యాలుడు ప్రవేశిస్తారు) 


: (వ్యక్తిని కొడుతూ) చెప్పరా! చెప్పు! దొంగ నా కొడకా!... 


మణులతో పేరుచెక్కిన ఆ ఉంగరం నీకెక్కడిదిరా!... 
చెప్పు!... 


;: దయ సూపండయ్యా!... నేనసువంటోళణ్ణికాదు... దొంగను 


కానయ్యా!... 


: దొంగవు కాకపోతే పవిత్రమైన బ్రాహ్మడివని రాజుగారు 


నీకా ఉంగరాన్ని దానమిచ్చారంటావా? అసలు 
నువ్వెవడివి?... 


: సెక్కావతార తీరదం అంటారు - అక్కడుండే జాలరోణ్జి 


బావంయ్యా! 


: నీ జాతేవిటని అడిగావంట్రా?.... 

: వాణ్ణి చెప్పనీయండ్రా!... మధ్యలో ఆపకండి!... 

; అలాగే బాబూ! 

; చెప్పరా! నువ్వు చెప్పు!... 

; సేపలు పట్టుకొంటూ బతికేటోళ్జి బావంయ్యా! అట్టనే నేను, 


నా ఆలుబీడ్డలూ బతుకుతున్నాం.... 


: ఓహో!... నీ జీవిక ఎంత విశుద్ధమైందిరా! 
: తాతలనాటి నుంచొచ్చే పని ఏదైనా ఇడిసి పెట్టనేం కదా 


బావూరి... ఒకనాడు నే పట్టిన ఎజ్జిసేపను కోశాను... 
దాని పొట్టలో ఈ ఉంగరం దొరికినాది... దీన్ని నేనంగట్లో 
అమ్మసూపితే మీరు నన్ను పట్టుకొన... మీరు నన్ను 


అభిజ్ఞాన శాకుంతలం 


శ్యాలుడు 


ఇద్దణూ 
శ్యాలుడు 
రక్షక(1) 
పురుష 
రక్షక (2) 
శ్యాలుడు 


రక్షక (1) 
రక్షక (2) 


పురుష 


శ్యాలుడు 


తగ 


సంపినా, ఇదిసి పెట్టినా సత్తె పెమాణికంగా ఈ ఉంగరం 
నాకు దొరికిందిట్టనే... 


: జానుకా!.. వీడి వాలకం, చేపలకంపూ చూస్తుంటే వీడు 


చేపలు పట్టేవాడిగానే తోస్తోంది... అయితే ఉంగరం 

దొరికిన తీరే చిత్రంగా ఉంది... ఏమైనా రాజు గారి పేరు 

చెక్కి ఉన్న ఉంగరం కనుక రాజాస్తానానికే తీసికెళ్ళటం 
ఇ 

మంచిది.... 


: నడవరా!... 
: వీణ్ళీగోపురద్వారం వద్దే ఉంచి జాగ్రత్తగా చూస్తూ 


ఉండండి... (పప్రభువుకీసంగతి చెప్పి శాననాన్ని 
తీసుకువస్తాను... (నిషమిస్తాడు) 


: వీణ్ణి చంపటానికి ముందు పూలతో చుట్టాలికదా!... 


అందుకోసం నా చేతులు రెపరెపలాడుతున్నాయి... 


: అన్నాయంగా నన్ను సంపేత్తారా బావూం?... 
;: (చూచి) అడుగో మన బాబుగారు వస్తున్నారు.. ఒరే 


దొంగనాయాలా!.. ఇక నువ్వు కాకులకీ, గధ్దలకీ 
బలైపోతావు.... 


: (ప్రవేశించి) సూచకా!... ఈ జాలరిని విడిచిపెట్టు... 


ఉంగరం దొరికిన తీరు నిజేవేరయ... 


: అలాగే బావూరి... 


: వీడు యమలోకానికి వెళ్ళి తిరిగొచ్చిండు!... (కట్లు 


విప్పుతాడు) 


(శ్యాలునికి నమస్కరించి) దండాలు బావంయ్యా!... ఈ 


బతుకు నీదే దొరా!... 


; ఈ ఉంగరం ధరను ప్రభువులు నీకు పారితోషికంగా 


పంపారు... (డబ్బిస్తాడు) 


48 
పురుష 
సూచిక 
రక్షక (2) 


రక్షక (1) 


శ్యాలుడు 


రక్షక (2) 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: తీసికొని) అయ్యా!... మీ దయ మడిసిపోలేను.... 
: రాజానుగ్రహాన్నిపొందినవాడంటే వీడే.... 
: కొజత వేసిన వాణ్ళీ శూలం మీదనుంచి దింపి 


గజారోహణం చేయించినట్టుంది... 


; ఈ ఉంగరం రాజుకెంత ఇష్టమైందో ఈ పారితోషికమే 


చెబుతోంది... 


: ఈ ఉంగరం చూట్టంతోనే ఎప్పుడూ ఎంతో గంభీరంగా 


ఉండదే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగేయి... కనుక దీంతో 
ఆయనకిష్టులెవరో గుర్తొచ్చి ఉండాలనుకున్నా!... 


: ఒరేయ్‌!.. జాలరీ!... (అసూయగా) ఒక్కసారిగా ఇంత 


ధనం రావటానికి నువ్వు నక్కని తొక్కి వచ్చావురా!... 


: ఇందులో సంగోరు మీ పువ్వలకై ఉంచుకోండి బావూరి... 
్ర ఇవాల్టినుండి నువ్వు నాకు మాగొప్ప నెస్తానివిరా!... దీన్ని 


కల్గుసాక్ష్యంగా నిలుపుకొందాం..రా!... 


: సిత్తం బావూం! (అంతా నిష్మమిస్తారు) 


రే రే ఆ 


అభిజ్ఞాన శాకుంతలం 


సానుమతి 


స్‌గ్ర్రు 
కంచుకి 
స్స్‌ ట్ర 


సానుమతి 


కంచుకి 


ఉం 


ఆజవఅంకం 


: శకుంతల మేనకకుమార్తె కావటంవల్ల ఆమె అంటే నాకు 


వల్లమాలిన ఆప్యాయత... మేనక “సానుమతీ! నువ్వెళ్ళి 
దుష్యంత మహారాజెలా ఉన్నాడో చూసిరావే” అని 
నన్నాదేశించింది... ఇదిగో రాజధాని హస్ప్తినాపురంలో ఉట 
ద్యానవనం... నా తిరస్మరణీ విద్యతో ఇక్కడ వారికెవ్వరికీ 
కనిపిం చేకుండా విషయాన్ని తెలుసుకొంటాను.. (ఇద్దజు 
స్త్రీలు ప్రవేశిస్తారు) 


; (మామిడి మొగ్గను కోసి ఆకాశంలో విసిరి) మదనదేవా! 


ఈ పూజను గ్రహించి విరహిణీ జనుల ననుగ్రహించు... 


: (కోపంతో వెనుక తెరను నెట్టుకొంటూ వచ్చి) ఎవరమ్మా 


మీరు? దుష్యంత మహారాజు వసంతోత్సవాన్ని నిషేధిస్తే 
మీరు మామిడి మొగ్గలను కోస్తున్నారేవింటి? 


: క్షమించేండి... ఆ విషయం మాకు తెలియదు... 
: ఊరి... సరే... మళ్ళీ ఆ పనిచెయ్యకండి.... 
; అయ్యా!... ప్రభువులు ప్రసిద్ధమైన వసంతోత్సవాన్ని 


ఎందుకు నిషేధించారో తెలుసుకోవచ్చా?... 


; పండుగలు చేసుకోవటం ప్రజలకి చాలా ఇష్టమైన 


పనికదా!... రాజులూ వాటిని ప్రోత్సహించేటమే కాక 
సామాన్యులతో కలిని ఉత్సవాల్లో పాల్గొంటూ 
ఉంటారు... మఖజి ఈ వసంతోత్సవ నిషేధానికేదో 
బలీయమైన కారణమే ఉండి ఉండాలి... 


; ఇందులో రహస్యమేముంది? ప్రభువులు శకుంతలా 


మహాదేవిని తిరస్కరించేటం వల్ల వారికి కలిగిన నింద నీ 
చెవిన పడలేదా? 


50 
స్తీ (1) 


కంచుకి 


సీట్లు 
కంచుకి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; నగరాధికారి జాలరి దగ్గజణనుంచి ఉంగరాన్ని గ్రహించి 


ప్రభువుకు సమర్పించినంత వణకు విన్నాము... 


; అయితే ఇంకేం?.. మిగిలింది కొంచెమే!... దాన్ని 


చూడటంతో మహారాజుకు తాను రహస్యంగా శకుంతలను 
వివాహమాడిన విషయం గురొచ్చి ఆమె పట్ల తాను 
ప్రదర్శించిన వైఖరికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు... 


; అయ్యో పాపం!... 
: మహారాజప్పటినుంచి మన మనుష్యుల్లో లేరు... సభకే 


రావటం లేదు... నిద్రలేక పరుపుమీద దొర్లుతూ కన్ను 
మూయకుండానే రాత్రంతా గడిపేస్తున్నారు... అంతఃపుర 
స్తీలతోకూడా ఎంతో ముక్తసరిగా మాట్లాడుతున్నారు... 
ఒకర్ని ఇంకొకరి పేరుతో పిలిచి, తన తప్పిదాన్ని గుర్తించి 
సిగ్గుపడిపోతున్నారు... 


; ఎంతో సంతోషం!... 
: అందువల్ల వసంతోత్సవం నిషేధించారు... 
; బాగుంది... బాగుంది... 


ఆ నేపథ్యంలో ఆ 


:; మహారాజా!... ఇటు... ఇటు... 
: అరుగో!... మహారాజిటే వస్తున్నారు... మీ పనులు మీరు 


చూసుకోండి... 


: అలాగే! (నిష్కమిస్తారు) 


(సాధారణ దుస్తులతో దుష్యంత, విదూషకులు ప్రవేశం) 


: (మహారాజు దుస్తుల్నీ దీనమైన ముఖాన్నీ చూసి) తనను 


కాదన్నందుకు దుష్యంతునికై శకుంతలపరితాపం 
న్యాయమే!... 


అభిజ్ఞాన శాకుంతలం 


దుష్యం 


దుష్యం 
విదూ 


సాను 


51 


; అతిలోకసుందరి ఆ శకుంతల తనను గుర్తించటానికి 


ఎంతగా ప్రయత్నించినా నా మనస్సప్పుడు మొద్దు బారి 
పోయి గుర్తురాలేదు... అభిజ్ఞానంతో మేల్కొన్న నా 
హృదయం ఇప్పుడామెకోసం ఎంతో పరితపించి 
పోతోంది... 


: ఈయనకీ శకుంతలా వ్యాధి మళ్ళీ తిరగబెట్టినట్లుంది... 


దీనికి చికిత్స ఏవింటో ఏమీ పాలుపోవటం లేదు... 


| వయన్యా!... మూలిగే నక్కమీద తాటిపండు పడిందన్న 


సామెతగా శకుంతల గుర్తొచ్చి అసలే మనోవ్యధనొందిన 
నాపై మన్మథుడు బాణాల్ని ప్రసరిస్తున్నాడు... 


శ్ర ఒక్కక్షణం ఉండు... వాదెక్కడున్నాడో చూపించు... వాణ్ణి 


ఈ కజ్దతో చితక బాదుతాను... 


: (నవ్వుతూ) నీ బ్రహ్మవర్చస్సు నాకు తెలియందా!... ఈ 


'ప్రమదావనంలో ఎక్కడ కూర్చుని ఆమె స్కృతుల్లో 
ఆనందిస్తాను?... 


: మాధవీ మంటపంలో ఉంటాననీ, మీరు గీసిన శకుంతల 


చిత్రపటాన్ని అక్కడికి తీసుకురమ్మనీ చతురిక నాజ్ఞాపిం 
చారుకదా!... 


ఏ బాగా గుర్తుచేశావ్‌!... మాధవీ మంటపానికి దారిచూపు... 
; ఇటు... ఇటు... (రాజు నడుస్తూ ఉంటే సానుమతి 


అతణ్డనుసరిస్తుంది) 


: ఈ లతా సమీపంలో ఉండి ఆమె భర్త వ్రాసిన శకుంతల 


చిత్రపటాన్ని చూసి రాజు పొందిన వియోగ దుఃఖాన్నామెకు 
తెలుపుతాను... 


వయనస్యా!... శకుంతలను మొదటిసారిగా చూచిం దగ్గజ 


నుంచీ జరిగిన సన్నివేశాలన్నీ నా మనోనేత్రంపై నర్తిస్తు 


52 


విదూ 


దుష్యం 


విదూ 


సాను 
విదూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


న్నాయి... ఆమెను నేను తిరస్మరించినప్పుడు నువ్వునా 
ప్రక్కన లేవు!... అవునూ!... ఆశ్రమం నుంచి తిరిగొచ్చాక 
నువ్వొక్కసారైనా ఆమె పేరైనా ఎత్తలేదేం? నాలాగే నువ్వూ 
మజచిపోయావా? 


: లేదు... కానీ అక్కడనుంచి రాజధానికి పంపేటప్పుడు నాతో 


“సఖా! అదంతా పరిహాసంకోసం అన్నాను పరమార్థంగా 
తీసికోకు సుమా!” అని చెప్పావుగా!... నాదసలే 
మట్టిబుజ్జికదా!... అదే నిజమనుకొన్నాను... ఇంతకీ విధి 
బలీయం!... 


; నన్ను రక్షించు వయన్యా!... 
: నీవంటివాడిలా దుఃఖిం చేకూడదు!... సజ్జనులెప్పుడూ 


దుఃఖభాగులు కారు... ఎంతటి రుంరూమారుతమైనా 
కొందని కదల్బలేదు కదా!... 


: నేను శకుంతలని తిరస్మరించినప్పుడు తనవారితోనే ఆమె 


తండ్రి ఆశ్రమానికి వెళ్ళాలనుకొంటే ముని శిష్యుడు వద్దని 
తీవ్రంగా వారించాడు... అవ్వుడావా కన్నీటితో 
క్రూరుణ్భిన నన్ను ఒక్క చూపు చూసింది... ఆ చూపు 
విషం పూనిన బాణపు ములుకులా నన్నిప్పటికీ 
వెంటాడుతూనే ఉంది... 


: ఇతని పశ్చాత్తాపం నాకెంతో ప్రమోదాన్నిస్తోంది... 
: ఆకాశచారులెవరో ఆవును అవవారించుకొని 


పోయారనుకొంటాను... 


: పతినే దేవతగా పరిగణించే ఆ పదతిపై పరుడెవ్వడు చేయి 


వేయటానికి సాహసిస్తాడు?... మేనక ఆమె కన్నతల్లి అని 
విన్నాను... ఆమె చెలికత్తెలెవరో శకుంతలను తీసికొని 
వెళ్ళి ఉంటారని నా అనుమానం... 


అభిజ్ఞాన శాకుంతలం 


విదూ 


దుష్యం 
విదూ 


విదూ 


సాను 


53 


; అయితే తప్పకుండా నీకామెతో పునసృమాగమం 


కలుగుతుంది... 


వ ఎలా? 


: భర్భవియోగదుఃఖీత అయిన దుహితను కన్నవారు 


కలకాలం తమవద్ద ఉంచుకొని చూడలేరు... 


: వయస్యా!... అసలు నాకీ మతిమజపెలా వచ్చిందోయ?!.. 


ఇదంతా కలా? నిజమా? మాయా? మతిభమణమా? 
లేకనా పూర్వ పుణ్యఫల సమాప్తా? 


: ఆ మాటనకు... అనూహ్యంగా శకుంతలా సమాగమం 


కలుగుతుందనటానికి, అనుకోకుండా ఈ ఉంగరం దొరికి 
శకుంతలా స్మృతిని కలిగిం చేటమే నిదర్శనం... 


; అయ్యో!.. ఉంగరమా!... నువ్వూ, నేనూ ఒకలాంటి 


వాళ్ళమే... శకుంతలా స్పర్శ ఇద్దటికీ స్వల్పకాలమే... 


; ఈ ఉంగరం నువ్వామెకెప్పుడిచ్చావ్‌? 
: నామనసులో ఉన్నదే ఇతడూ అడిగేడు... 
;: ఆభ్రమంనుంచి రాజధానికి బయలుదేరుతున్న నన్ను చూసి 


శకుంతల కన్నీరు పెట్టుకొని పునర్జర్శనమెప్పుడని 
అడిగింది.... 


;: తరువాత?... 
: అప్పుడు నాపేరు చెక్కిన ఈ ఉంగరాన్ని ఆమె వైేలికి 


పెడుతూ “ఈ ఉంగరంపై ఎన్ని అక్షరాలున్నాయో 
అన్నిదినాల్లో నిన్ను నా అంతఃపురానికి తీసికొనివెళ్ళ టానికి 
నా పరిజనం వస్తారని చెప్పాను... కానీ అది మాటగానే 
మిగిలిపోయింది... 


: అవధి అందంగానే ఉన్నా విధి వక్రించింది... 


విదూ 


చతురిక 


విదూ 


సాను 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: మటి-ఆ ఉంగరం చెప కడుపులోకి ఎలా వెళ్ళినట్లు? 
: శచీతీర్థంలో నమస్కరిస్తున్న ఆమె వైలినుంచి జోరి 


గంగాప్రవాహంలో పడిపోయింది.... ఓసి ఉంగరమా!. 
మనోహరమైన కోమలమైన నా శకుంతల వ్రేలిని వదలి 
నీటిలో మునిగినందుకు నిన్నెన్నన్నా పాపం లేదు... 


: (తనలో) ప్రభువింక పిచ్చిధోరణిలో పడుతున్నాడు!.. (పైకి) 


అయ్యో!...నన్నాకలి తినేస్తోంది... 


| నిష్కారణంగా నిన్ను నిందించి వంపించినందుకు 


పరితపించి పోతున్నాను... ప్రియా!... ఒకనారి కనిపించి 
నన్ను కనికరింపవా?... 


; (వేగంగా తెరను లాగుతూ ప్రవేశించి) ఇదిగో మహారాణి 


చిత్రం!... 


: వయస్యా!... చిత్రం బాగుంది!... ఎంత చక్కగా 


చిభబ్రించావ్‌!... 


: ఆహమా!... ఈ రాజర్ని చిత్రలేఖన నైపుణ్యం ఎంత 


అద్భుతమైంది!... శకుంతల నా ఎదుట నిలిచినట్లె 
ఉంది!... 


; ఆమె సౌందర్యంలో కొంతే చిత్రంలో వచ్చింది... కొన్ని 


మార్చి మళ్ళీ చిత్రించాలి... 


; ఎంతటి పశ్చాత్తాపం!... ఎంతటి నిగర్వం!... 
; ఇంకా చిత్రించాల్సిందేముంది?... గడ్డాలతో ఉన్న 


బుషులనా? 


: తుమ్మెదను చిత్రించాలి... మాటిమాటికీ ఆనాడా తుమ్మెద 


నా (ప్రేయసి శకుంతల ముఖం చుట్టూ తిరిగి అమెను 
స్పృళిస్తుంటే ఆమెను రక్షించటానికే ఆమె ముందుకు 


అభిజ్ఞాన శాకుంతలం 


విదూ 


దుష్యం 
సాను 


55 


వెళ్ళాను... ఆ తుమ్మెదను చిత్రించాలి... (ఆవేశంతో) 
తుమ్మెదా... మళ్ళీ నా ప్రియురాలి అధరాన్నాశిస్తే నిన్ను 
దండిస్తాను జాగ్రత్త! 


: (నవ్వుకొని తనలో) ఇతనికి పిచ్చిపట్టింది... ఇతనివల్ల 


నాకూ పిచ్చెత్తేట్లుంది.. (పైకి వయస్యా!... ఇది 
చిత్రపటం!... 


: ఏవింటీ?... ఇది చిత్రమా? 
: ఇది చిత్రపటమనే విషయాన్ని నేనే మజచిపోయాను 


కదా!... ఎప్పుడూ శకుంతలా ధ్యాసతో ఆమెనే ధ్యానిస్తున్న 
ఈ రాజుని గూర్చి ఇక చెప్పేదేముంది? 


్ట వయన్యా!... అంతులేని ఈ దుఃఖాన్ని భరించలేక 


పోతున్నా... ప్రియురాల్ని కలలో చూద్దామనుకొన్నా 
నిత్యజాగరణతో అదీ అసాధ్యమే అయిపోతోంది... 
చిత్రంలో చూద్దామన్నా ఆమె స్మరణతో కన్నీళ్ళు 
ఉవికి అదీ సాధ్యం కావటం లేదు... 


: (తవేశించి) ప్రభువులకు జయుం!... జయుం!.. 


అమాత్యులు మీకీ లేఖను పంపారు... 


: (అందుకొని, చూచి) ఏవింటీ! నముద్ర వ్యాపారి 


ధనమిత్రుడు నావ ప్రమాదంలో మరణించాడా?... అతనికి 
సంతానం లేనందువల్ల అతని ధనమంతా రాజుకే 
చెందుతుందని అమాత్యుడు వ్రాశాడు... (విషాదంతో) 
సంతానం లేనందువల్ల ఎంత అనర్ధ్థమో చూచావా 
వేత్రవతీ!... ఊరి... (ఆలోచించి) ఆ వ్యాపారి అమితమైన 
సంపన్నుడు కనుక భార్యలు కూడా ఎక్కువమందే ఉండి 
ఉంటారు... కనుక అతని భార్యల్లో ఎవరైనా గర్భవతిగా 
ఉందేమో తెలిసికోవాలి!... 


విదూ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ప్రభూ! అతని భార్యల్లో సాకేత శ్రేష్టి కుమార్తెకు ఈమధ్య 


పుంసవనం జరిపినట్లు విన్నాను. 


; అయితే ఇంకేం?... పుట్టబోయే ఆ శిశువే అతని ఆస్తికి 


వారసుడౌతాదని అమాత్యులకు మామాటగా చెప్పు!... 


; చిత్తం... (నిష్మమిస్తుంది) 

; ఇదిగో... ఇలారా!... 

: చిత్తం... ప్రభూ!.. ఆజ్ఞాపించేండి ... 

; సంతానం ఉందా లేదా అనే మీమాంస ఎందుకు? ప్రజలు 


ఇష్టబంధు వియోగాన్ని పొందినప్పుడు పాపరహితమైన 
అన్ని విషయాల్లోనూ దుష్యంతుడే ఆ బంధువౌతాదని 
ప్రకటించుమని చెప్పు! 


: చిత్తం ప్రభూ!... (వెళ్ళి తిరిగివచ్చి) ప్రభువుల శాసనం 


సకాలవర్షం వలె ఉందని అమాత్యు లభినందించారు... 


; (దీర్ధంగా నిట్టూర్చి) సంతతి లేకపోవటంతో వారి 


తదనంతరం వారి సంపద పరుల పాలైపోతుంది కదా!... 
నా తరువాత పురువంశ సంపద కూడా అంతే కదా! 


: అమంగళం ప్రతిహతమౌగాక! 
గుమ్మంలోకి వచ్చిన సిరికి మోకాలడద్దు పెట్టిన నన్ను నేనే 


నిందించుకోవాలి! 


: నా సఖీ శకుంతలని మనస్సులో పెట్టుకొనే తన్ను తాను 


నిందించుకొంటున్నాడు... ఈ సంగతి శకుంతలకు చెప్పి 
ఆమె నానందపజుస్తాను... (ఆకాశంలోకి ఎగిరిపోయినట్లు 
ఎఫెక్ట్‌) 


: రక్షించేండి!... రక్షించండి!... 


ఆ్యై 


: ఈ గొంతు మిత్రుడు మాఢవ్యనిదిలా ఉందే!... ఎవరక్కడ? 


అభిజ్ఞాన శాకుంతలం 
ప్రతీ 
దుష్యం 


ప్రతీ 


విదూ 
దుష్యంత 
విదూ 


దుష్యం 
యవనప్రే 


మాతలి 


వేత్ర 


విదూ 


5/7 


: (కంగారుగా వచ్చి) రక్షించండి... మీ ప్రియ వయస్యుడు 


మాఢవ్యుని గొంతు పట్టుకొని ఎవరో చేంపబోతున్నాడు... 


: ఎవడువాడు? 
: ప్రభూ!... ఏదో అదృశ్యరూపం!... మాఢవ్యుణ్ణి మేఘ 


ప్రతిచ్చంద భవనంలో ఉంచినట్ట్లుంది. 
ఆ నేపథ్యంలో ఆ 


వయన్యా!... అయ్యో!... అయ్యో!.... 
: మిత్రమా!... భయపడకు... భయపడకు... 
: భయపడకుండా ఎలా?... వీడెవడో నన్ను చెజుకు గడలా 


విజిచేస్తున్నాడు! 


; నా ధనుర్చాణాలేవీ? 
: ప్రభూ!... స్వీకరించేండి (ఇస్తుంది) 


నేపథ్యంలో - ఒక కంఠం (మాతలి) 


: కొత్త నెత్తురు తాగాలనుకొని మెలికలు తిరిగిపోతున్న 


పశువులా ఉన్న నిన్ను చేంపేస్తున్నాను... ఆర్తరక్షకుదైన 
దుష్యంతుడే నీకు శరణం!... 


: (రోషంతో) ఏమీ!... నన్నే ఆజ్ఞాపిస్తున్నాడా!... ఓరీ 


రాక్షసాధమా!... ఆగు... ఆగు... ఇక నువ్వుండవు... 
వేత్రవతీ! దారిచూపు... 


; ప్రభూ!... ఇటు... ఇటు.. 
: ఏవింటీ!... ఇక్కదెవరూ లేరే!... 


ఆ నేపథ్యంలో ఆ 


; అయ్యో... నాకు మీరు కనబడుతున్నారు... నేను మీకు 


కనబడటం లేదు. అయ్యో! పిల్లికి చిక్కిన ఎలుకలా 
అయిపోయింది నా బతుకు... 


మాతలి 


దుష్యం 
విదూ 


మాతలి 


దుష్యం 
మాతలి 


దుష్యం 
మాతలి 


మాతలి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఓరీ!.. తిరస్కరిణీ విద్యాగర్వితుడా!... ఇదిగో అస్త్రం... 


సంధిస్తున్నా నిలు నిలు... ఈ నా అస్త్రం నిన్ను వధించి 
ఈ (బ్రాహ్మణ్జి రక్షిస్తుంది... 
(మాతలి, విదూషకుడు ప్రవెశిస్తారు) 


: మహారాజా!... రాక్షసవధకు దేవేంద్రుడు నీ సాయం 


అర్ధిస్తున్నాడు... 


: దేవేంద్రుని సారథి మాతలి!... స్వాగతం!.. 
; నన్నెవడు చంపబూను కొన్నాడో వానికి స్వాగతం 


పలకుతున్నాడు నా రాజు! 


: (నవ్వుతూ) చిరంజీవీ! దేవేంద్రుడు నన్ను నీవద్దకు పంపిన 


కారణం... 


; చెప్పుండి.... 
ం దుర్ణ్మయనామంతో కాలనేమి సంతానమైన ఒక రాక్షసగణం 


ఉంది... 


; అవును... పూర్వం ఎప్పుడో నారదుని వల్ల విన్నాను. 
: వారిని యుద్ధభూమిలో నువ్వే వధించేగలవని దేవేంద్రుడను 


కొంటున్నాడు. కనుక నువ్వు ధనుర్చాణాలను చేతపట్టి 
ఈ ఇంద్ర రథాన్ని అధిరోహించి నాతో రావాలి. 


: దేవేంద్రుడు నన్నిలా ఆహ్వానించేటం అనుగ్రహవిశేషం. 


అది సరే కానీ మాఢవ్యని పట్ల నువ్విలా ప్రవర్తించావేమిటి? 


: నీకు కోపం తెప్పించాలనే ఇలా చేశాను.... ఎందుకంటే 


కట్టైల్ని కదిపినప్పుడేకదా అగ్ని జ్వలించేది!...పాముని 
కదిలిస్తేనే అది కోపంతో పడగ విప్పుతుంది... అలాగే 
ఎవడైనా కలతనొంది క్షోభించినప్పుడే అతనిలో పౌరుషం 
ఉప్పాంగిపోతుంది.... 


అభిజ్ఞాన శాకుంతలం 


మాతలి 


విదూ 
మాతలి 


59 


: నువ్వేదో మనస్సంతాపంతోనే దుఃఖితుడవైనట్లు నాకు 


తోచింది... అందుకని! 


: (జనాంతికంగా) వయన్యా!... దేవేంద్రుని ఆజ్ఞ 


అనుల్లంఘనీయ మైందికదా!... ఈ విషయం అమాత్యునికి 
చెప్పి రాజ్యాన్ని నేను తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా 
రక్షిం చేవలసిందిగా నా మాటగా చెప్పు.... 


: అలాగే... (నిష్మమిస్తాడు) 
: చిరంజీవీ!... ఇటు... ఇటు... 


(రాజు రథాన్నధిరోహించినట్లభినయిస్తాడు) 


రే రే ఆ 


60 


మాతలి 


మాతలి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఏదవఅంకం 
- రథారూఢులైన దుష్యంతుడు, మాతలి-- 


; మాతలీ!... దేవెంద్రుని ఆజ్ఞను నెరవేర్చినా ఆయన నాకు 


చేసిన అఖండ సత్మారంతో నేనాయనకు తగినట్లుగా 
ఉపకరించే లేదేమోననిపిస్తోంది... 


; (నవ్వుతూ) మీ ఇద్దథి భావనలూ బాగా సంవదిస్తున్నాయి... 


ఇంద్రుని ఆనతి పూర్తిగా నిర్వహించి, చేసింది తక్కువేమో 
నని నువ్వనుకొంటుంటే, నువ్వు చేసిన మహోపకారానికి 
తగినసత్మారం చేయలేకపోయానని ఆయననుకొంటున్నాడు. 


: నియమించిన పనిలో సేవకులు సఫలులైనారంటే దానికి 


యజమానులు వారిపైన చూపిన గౌరవమే కారణ 
మౌతుంది... చూడు!... సూర్యభగవానుడు దయతో 
అనూరుణ్ణ్లి తనరథంపై కూర్చోబెట్టకపోతే అనూరుడు 
చీకట్లని తొలగిం చేగలిగిఉందేవాదేనా?... 


: నీమాట నీ వినయానికి తగ్గట్టే ఉంది... 
; మనం స్వర్గానికి వచ్చేటప్పుడు రాక్షస వధావిషయకమైన 


ప్రణాళికనాలోచించటంతో న్వర్గ్శమార్దాన్ని సరిగా 
గమనించేలేక పోయాను... ఇప్పుడు తీరిగ్గా చూడవచ్చు... 
ఇప్పుడు మనమున్నది ఏ వాయుమార్దం? 


: దీన్ని పరివహ వాయుమార్దం అంటారు.... వియద్దంగని 


ఈ వాయుమార్షమే వహిస్తూ ఉంటుంది. సప్తర్షులు, 
నవ([గ్రహాలు, జ్యోతిస్సులు ఇక్కడే వ్యాపించి ఉంటాయి. 
ఇదే... వామనావతారంలో హరి తన రెండవ పాదాన్ని 
ఉంచటంవల్ల పవిత్రమైంది... ఇది దాటిం తర్వాత 
క్షణకాలంలో భూతలాన్ని చేరుతాం... 


అభిజ్ఞాన శాకుంతలం 


దుష్యం 
మాతలి 


మాతలి 


దుష్యం 
మాతలి 


కంఠం 


: చేక్కని ఆలోచన!... అదిగో... 


61 


: బంగారు కాంతులీనే ఈ పర్వతం పేరేమిటి? 
: ఇది కింపురుషులు నివసించే హేమకూటం... తపస్వులకు 


కొంగుబంగారం... మహాసిద్ధిక్షేత్రం... సురాసురులకు 
గురువు, స్వాయంంభువమనువుమనుమడూ, మరీచి 
పుత్రుడూ అయిన మారీచ మహర్షి ఆశ్రమం ఇక్కడే 
ఉంది.... 


: భగవంతుడైన మారీచి మహర్షికి ప్రదక్షిణ ప్రణామాల 


నర్చించి వెడదామనుకుంటున్నాను... 


ఆ కనిపించేదే 
మారీచాథ్రమం... పద... 


: ఆహా!... మందార వృక్షాలతో నిండిన ఈ ఆశమం ఎంత 


మనోవారంగా ఉంది!... అమృత సరస్సులలో 
మునకలేసినంత ఆనందంగా ఉంది.... 


; భగవాన్‌ మారీచమహర్షి ఏం చేస్తున్నారు శాకల్యా?.. 


ఆం... ఏవంటున్నావ్‌? మహర్షుల పత్నులతో కలిసిఉన్న 
దాక్షాయుణికి ఆవెకోర్మెపై వతివతాధర్మాన్ని 
ఉపన్యసిస్తున్నారనా? 


: అయితే వారిదర్శనానికి ప్రతీక్షిద్దాం! 
: చిరంజీవీ!... అందాకా ఈ అళశోకవృక్షచ్చాయలో 


విశమించు... నేను గురువులకు నీరాకను తెలిపే 
అవకాశానికై నిరీక్షిస్తుంటాను.. 


ఆ నేపథ్యంలో ఆ 


: నాయనా!... వద్దు... ఏవింటా చిలిపితనం? 


; తాపస స్త్రీలు వారిస్తున్న ఈ బాలుడెవరో చాలా ముద్దుగా 


ఉన్నాడే!... సింహపు పిల్ల పాలుత్రాగుతుంటే దానిజూలు 


62 


నంన్భుతనాటకవంచరత్నాలు 


పట్టి దాన్నించి తానాడుకోవటానికి ఆ సింహప్పిల్లను 
లాగుతున్నాడు... 


: ఏయ్‌ సింహడింభకా!... నోరుతెరు!... నీ పళ్ళని లక్క 


పెట్లాలి!... 
ల 


: ఏం పనులివి? నీ ఆగడాలు రానురాను మితిమీరి 


పోతున్నాయి... నీకు “సర్వదమను డని బుషులు 
పెట్టినపేరు సార్ధకమైందిలే... 


: ఈ పిల్లాణ్ణి చూస్తే కన్న కొడుకును చూసినట్లు నా మనస్సు 


ఉప్పొంగుతోంది!... నాకు విల్లలు లేకపోవటం 
వల్లనేమో!... 


: నాయనా!... సర్వదమనా!... నువ్వా సింహప్పిల్లని 


విడిచిపెట్టక పోతే తల్లిసింహం నీపైకి దూకుతుంది.!... 


: (నవ్వుతూ) అమ్మో... భయమెస్తోందే!... 
: నాన్నా... ఆ సింహప్పిల్లను విడిచిపెట్టు... నువ్వాడు 


కోవటానికి ఇంకోబొమ్మ తెచ్చిస్తా... 


ను! ముందాబొమ్మ ఇవ్వ... (చెతిని చాస్తాడు) అందాకా 


ఈ సింహప్పిల్లతోనే ఆడుకుంటాను. 


: (ఆశ్చర్యంగా చూసి) అరేఠీ... ఈ పిల్లాడి చేతిలో చక్రవర్తి 


లక్షణాలు కనిపిస్తున్నాయే!... 


: సువ్రతా!... మాటల్తో వీడి ఆగడాలను మాన్పలేం... 


పర్ణశాలలో నెమలి బొమ్ముంది... తీసుకురా... అదిస్తేకాని 
ఆ సింహప్పిల్లని వదిలేట్టులేడు... 


: అలాగే... (నిష్మమిస్తుంది) 
వ వీణ్ళి చూస్తుంటే నాకెందుకో ఆత్మీయానుభూతి 


కలుగుతోంది... బాబూ!.. ఆశ్రమ మృగాల్లో స్నేహం 


అభిజ్ఞాన శాకుంతలం 


63 


చేయాలికానీ పీడించే కూడదు... అది బుషికుమార ధర్మం 
కాదు... 


: ఆర్యా!... ఇతడు బుషికుమారుడు కాదు... 
: ఇతని చేష్టలే ఆ విషయాన్ని తెలుపుతున్నాయి... 
: ఆర్యా!.. ఈ చిరంజీవి పట్టినపట్టుతో ఆ సింహప్పిల్ల బాధకు 


లోనైంది... మేం ఎవరమూ ఇతనిపట్టునించి దాన్ని విడిపిం 
పలేం... దయతో మీరు... 


: నాయనా!.. పాపం ఆ సింహప్పిల్లకు నొప్పుడుతోంది... 


వదులుబాబూ!... (తన చేత్తో పిల్లవాణ్లీ సింహప్పిల్లనీ 
వేజుచేసి, - తనలో- ఎవరి పుత్రుడో - ఇతని స్పర్శతో 
నాకే ఆనందం కలుగుతోంటే.. ఇతని తండ్రి ఆనందం 
ఇంకెంత గొప్పగా ఉంటుందో?... 


శ ఆశ్చర్యం!... ఆశ్చర్యం!... 
: ఏవింటీ ఆశ్చర్యం? 
: మీ రూపురేఖలితనిలో అచ్చుగుద్దినట్లగుపిస్తున్నాయి... 


కనుక మీఇద్దఅికి ఏదో దగ్గణ సంబంధం ఉండి 
ఉండాలని పిస్తోంది... పైగా మీపట్ల విధేయుడుగా కూడా 


: ఈతదు బుషికుమారుడు కాకపోతే ఏ వంశీయుడు? 
; పురువంశీయుడు.... 
; (తనలో) ఏవింటీ? మా ఇరువురి వంశం ఒకటేనా?!... 


కానీ మానవులెవరూ ఈ ప్రదేశానికి రాలేరే!... 


: నిజమే... కానీ ఇతనితల్లికి అప్పరస్పీలతో సంబంధం 


ఉన్నందువల్ల ఈ చిరంజీవిని మారీచాళతమంలో 
ప్రసవించింది... 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (తనలో) ఏదో ఆశ చిగిరిస్తోంది... (పైకి) ఆ పూజనీయ 


న 
౫ 


ఏ రాజర్చిపత్ని?. ఫ్‌ 


: సహధర్శచారిణిని విడిచిపెట్టిన అతనిపేరెందుకులెండి 


తలచుకోవటం?... 


; (తనలో) ఈ మాటలు నాకే తగులుతున్నాయ్‌... పిల్లవాబ్ది 


తల్లిగూర్చి అడగనా? - కానీ పరదారవృత్తాంత సేకరణ 
అన్యాయం కదా!... 


: సర్వదమనా!... ఈ శకుంతలా లావణ్యాన్ని చూడు.... 
: మా అమ్మ ఎక్కడ?... 
; వీడికి తల్లంటే ప్రాణం కదా! నామసాదృళ్యం 


చేతవాళ్ళమ్మేమోనని భ్రాంతిపడ్డాడు... 


నాయనా! ఈ మట్టినెమిలి బొమ్మెంత బాగుందో 


: (తనలో) ఈ పిల్లవాని తల్లిపేరు శకుంతలా?... ఒకేపేరున్న 


వారు చోలామంది ఉంటారు... ఎండమావిలా నాకు 
దుఃఖోత్సాదకమౌతోందీ ప్రస్తావన... 


: నాకు మంచి నెమిలిబొమ్మ దొరికింది... (బొమ్మను 


తీసికొంటాడు) 


స్ట (ఉద్వేగంగా) అమహ్మో!... ఈ విల్లవానిచేతినుందే 


రక్షరేఖేదీ?... 


: ఆయీ... ఆరయ... కంగారుపడకండది... ఇతడు సింహప్పిల్లతో 


పెనుగులాడేటప్పుడు చేతినుంచి జోరి క్రిందపడింది... 
(తీయబోతాడు) 


: ఆం...ఆరీ.. తీయకండి... అయ్యో!... తీసికొన్నారే?... 
| తియ్యొద్దన్నారెందుకు? 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 


65 


: ఇది అపరాజిత అనే ఓషధి!... ఇతనికి జాతకర్మ 


సందర్భంలో మారీచమహర్షి ఇతని చేతికి కట్టారు... 
పిల్లవాడు, అతని తల్లితర్రిడులు తప్ప నేలమీద పడ్డప్పుడు 
దీన్నెవరూ ముట్టుకోకూడదు... 


: ఒకవేళ ముట్టుకుంటే?... 

: అది వెంటనే మహాసర్పమై తాకిన వారిని కాటేస్తుంది.... 
: అటువంటిది మీరెప్పుడైనా ప్రత్యక్షంగా చూశారా?... 

; చాలాసార్లు... 

: (సంతోషంతో) ఇదేవింటి?... నాకోర్మె సంపూర్ణంగా 


నెరవేరినా ఇంకేదో ఆలోచిస్తున్నానేమిటి? (బాలుణి 
కాగిలించుకొంటాడు) 


: సువ్రతా! రావే!... నియమపాలనలో ఉన్న శకుంతలకీ 


సంగతి చెబుదాం... 


: నన్ను విడవంది... మా అమ్మ దగ్గణకు వెళ్ళాలి... 

: ఇద్దజం కలిసే వెళ్ళి ఆమెను సంతోషపెడదాం... 

: మా తండ్రి దుష్యంత మహారాజులుకదా!.. మటథి మీరెవరు? 
: (చిలునవ్వుతో) ఈ ప్రశ్నే ఇతడు నా కుమారు డనే 


నమ్మకాన్ని పుట్టిస్తోంది... (ఏకవేణితో శకుంతల 
ప్రవేశిస్తుంది) 


; ఇక్కడ జరిగిన సన్నివేశం విన్నాకూడా నాకు ఆశ కలగటం 


లేదు... ఒకవేళ సానుమతి అన్నట్లు ఆపట్టుకొంది 
ఆర్యపుత్రులైనా కావచ్చు... 


: ఆరి... శకుంతల!... మలినవస్తాలతో వ్రతానుష్టానంతో 


చిక్కిపోయి ఏకవేణిని ధరించి, తాను పవిత్రురాలైనా 


66 


శకుంతల 


బాలుడు 


శకుంతల 
బాలుడు 


శకుంతల 


శకుంతల 


శకుంతల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


దయావిరహితుత్షైన నాకోసం దీర్ణవిరహదవతాన్ని పూని 
ఉంది.... 


: ఈయన ఆర్యపుత్రునిలా లేరే!... ఎవరై ఉంటారు? 
; అమ్మా!... ఈయనెవరో నన్ను కుమారా! అని పిలుస్తూ 


కౌగిలించుకొంటున్నాడే... 


; ప్రియా!... గ్రహణం విడిచిన తర్వాత చంద్రుడు రోహిణిని 


కలిసినట్లు మజపు తొలిగిన తర్వాత నా అదృష్టం కొద్దీ 
నీముందున్నాను... 


: ఆర్యపుత్రులకు జయం!... 

;: అమ్మా!... ఎవరే ఈయన? 

: నాయనా!... నీ భాగ్యదేవతనడుగు... 

: అంధుడు తనపై పడ్డ పూలమాలను పామనుకొని 


తోసివేసినట్లు చెప్పరాని మజుపు నన్నావేశించి నిన్నానాడు 
తృణీకరించాను... (శకుంతల పాదాలపై పడతాడు). 


: ఆర్యపుత్రా!... లేవండి... ఆనాటి మీ ప్రవర్తనకు నాపూర్వ 


జన్మదుష్కృతమే కారణమై ఉంటుంది... ఇప్పుడు మీకు 
నేనెలా గురొచ్చాను?... (దుష్యంతుడు శకుంతల కన్నీటిని 
తుదుస్తాడు... అతని చేతి ఉంగరాన్ని చూసి) ఆర్యపుత్రా!... 
ఈఅంగులీయకం ఆనాడు మీరు నావేలికి తొడిగిందే 


కదా!... 


: అవునదే దేవీ!... దీనివల్లే మనని విడదీసిన ఆ మజపు 


తొలగిపోయింది... 


; ఇది ఆనాడు లేకపోవటం వల్లే ఇంత జేరిగింది!... 
స ఇప్పుడు దీన్ని నువ్వలంకరించుకో... 


అభిజ్ఞాన శాకుంతలం 


శకుంతల 


మాతలి 


మారీచ 
అదితి 
శకుంతల 
మారీచ 


అదితి 


6/7 


; ఎందుకో నాకింకా విశ్వాసం కుదరటంలేదు కనుక మీరే 


దీన్ని ధరింపజేయండి... 


: అదృష్టం బాగుండి దారాపుత్రుల్ని కలిసి చిరంజీవి 


సంతోషంగా ఉన్నాడు... 


: సహృదయులైన మీతో రావటంవల్లే ఈ శుభఫలితం!... 


ఈ సంగతి దేవేంద్రునికి తెలియదు కదా!... 


; (నవ్వి) ఈశ్వరునికి తెలియనిదంటూ ఏముంటుంది?.. 


చిరంజీవీ... మారీచ మహర్షిని దర్శిద్దువుగాని రా!... 


: శకుంతలా! చిరంజీవిని పట్టుకో... ముగ్గురం కలిసే 


మహర్షిని దర్శిద్దాం... (ముందుకు వెళ్ళి) మునిదంపతులకు 


ప్రణామాలు... 


; నాయనా!... చిరకాలం భువిని పాలించు... 

: అప్రతిరథుడవై వర్ధిల్లు... 

: పుత్రసహితనైన నా పాదాభివందనం స్వీకరించండి... 

; అమ్మా!... నీభర్త దేవేంద్రతుల్యుడు... కుమారుడు 


జయంతునికి సాటి. నీవు పాౌలోమివంటిదానవై సకల శు 
భాలూ పొందు... 


: అమ్మా... భర్త గౌరవాన్ని పొందు... నీ పుత్రుడు దీర్చాయువై 


ఉభయ వంశాలకీ కీర్తిప్రతిష్టలు తీసికొని వస్తాడు... 


: భగవాన్‌!... మీ కృపావిశేషం అపూర్వమైంది... లోకంలో 


ఎక్కడైనా పూవుముందు ఫలం తరువాత, మేఘం ముందు, 
వర్షం తరువాత రావటం చూస్తూ ఉంటాం...కాని దీనికి 
వ్యతిరిక్తంగా శుభఫలాన్ని ముందుగా సిద్ధింపజేసి, 
తరువాతనే దానికి కారణమైన మీ దివ్యదర్శనాన్ని 
ప్రసాదించారు. 


68 


మాతలి 


మారీచ 


దుష్యం 
మారీచ 


శకుంతల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అది విధాతల అనుగ్రహ విశేషం! 
: భగవాన్‌!... ఈ శకుంతలను నేను గాంధర్వ విధిని 


వివావాం చేసికొని, తరువాత కొంత కాలానికి 
బంధుజనులో వచ్చిన ఈవాను మతిమజవుతో 
తిరస్కరించి, ఈమెపట్ల మహాపరాధం చేశాను... ఆ 
తరువాత ఉంగరం చూడటంతో నేను వివాహమాడిన 
వృత్తాంతం అంతా కళ్ళకు కట్టినట్రైంది... ఆలోచిస్తే ఇప్పటికీ 
నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది... అంతటి మైమజపెలా 
వచ్చిందా అని!.. ఇదెలా ఉందంటే - ప్రత్యక్షంగా 
ఏనుగును చూసి ఏనుగు కాదనుకొని, అది వెళ్ళిపోయిన 
తరువాత ఏనుగేమోనని సందేహించి నేలపై దాని 
అడుగుజోడల్ని చూసి ఏనుగేనని నిశ్చయించు కొన్నవాడి 
మనోవికారంలా ఉంది. 


: నాయనా! నువ్వేదో అపచారం చేశాననే న్యూనతను 


భజించకు... దానికో బలవత్తరకారణం ఉంది... 


; బలవత్తర కారణమా మహర్షీ! 
: బెను... నీ తిరస్మారంతో మేనక ఈ శకుంతలను తీసికొని 


దాక్షాయణివద్దకు వచ్చినప్పుడే నేను ధ్యానంలో విషయాన్ని 
(గ్రహించాను. దుర్వాసమహర్షి శాపంవల్లే నువ్వామెను 
నిరాకరించావనీ, అబి జ్ఞానదర్శనంతో ఆశాపం 
తీజిపోతుందనీ అర్థమైపోయింది. 


: హమ్మయ్య!... అపనిందనుంచి ఇప్పటికి విముక్తుణ్ణై 


నాను... 


: (తనలోనా అదృష్టవశంవల్ల ఆర్యపుత్రులు నన్ను నిష్మార 


ణంగా త్యజించేలేదు... అందుకే కాబోలు నాచెలికత్తె 


అభిజ్ఞాన శాకుంతలం 


మారీచ 


దుష్యం 
మారీచ 


అదితి 
శకుంతల 
మారీచ 
దుష్యం 


మారీచ 


గాలవ 


మారీచ 


69 


లిద్దఖూ ఆర్యపుత్రుని ఉంగరం చూపించమని నన్నానాడు 
హెచ్చరించారు... 


స్ట అమ్మా! శకుంతలా!... విషయం తెలిసింది కదా!... ఇక 


నీభర్తపై కోపించకేం!... అద్దంమీద ధూళిపేరుకొంటే మన 
ముఖం సరిగా కనిపించేదు... తుడిచేస్తే విశుద్ధంగా 


భాసిస్తుంది... 


: మా వంశ ప్రతిష్ట మీ దయా విశేషంతోనే వర్ధిల్లాలి!... 
: ఈ నీకుమారుడు భవిష్యత్తులో చక్రవర్తి అవుతాడు... 


సప్తద్వీప వసుంధరను ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతాడు. 
లోకాలన్నిటినీ భరించేటంవల్ల భరతుడనే పేరుతో 
ప్రసిద్ధుడౌతాడు... 


; భగవాన్‌! శకుంతలకు కలిగిన శుభపరిణామాన్ని మీ 


ఆశీస్సులతో కణ్వమునీంద్రులకు తెలుపండి... 


: (తనలో) నా మనస్సులో అనుకొంటోందే భగవతి 


చెప్పింది... 


: పూజ్యుదైన కణ్వమునీంద్రునికిది తన తపఃప్రభావంతో 


తెలియక పోతే కదా!... 


: అందుకే ఆ మహర్షి నాపై కుపితులు కాలేదు... 


: అయినా ఈ వార్త ఆయనకు పంపవలసిందే!...గాలవా! 


నువ్వు వియత్పథంలో వెళ్ళీ ఆ మునీంద్రుని కిక్కడ 
జేరిగిందంతా నివేదించు... 


; చిత్తం గురువర్యా... 
;: నాయనా! దుష్యంతా! ఇక నువ్వు దారాపుత్రులతో నీ 


మిత్రం దేవేంద్రుని రథం అధిరోహించి నీ రాజధానికి 
బయలుదేరు... 


7/0 


దుష్యం 
మారీచ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: మీ ఆజ!... 
ఠా 


: ఇంద్రుడు మంచి వర్షాలతో భువిని సస్యశ్యామలం 


చేయుగాక! నువ్వూ యజ్ఞాదులు నిర్వహించి, ఇంద్రుని 
ప్రీతుని చెయ్యి... ఇలా మీ ఉభయులూ ఒకరినొకరు 
నంతువ్చీవ అచుకొంటూ ఉభయలోకాలకూ 
కళ్యాణకారకులౌదురు గాక!... 


: భగవన్‌!... మీ ఆజ్ఞను యథాశక్తి అనుస్టిస్తాను... 
: ఇంకా నేను నీకు చేయదగిన ప్రియమేముందో చెప్పు!... 
: ఇంతకుమించి మీరనుగ్రహించేదలిస్తే ప్రభువులు ప్రజాహిత 


కార్యాల్లోనే నిమగ్నులౌదురుగాక!... విద్వాంసులు పూజితు 
లౌదురుగాక!... నీలలోహితుడు నాకు పునర్జన్మ లేకుండా 
చేయుగాక!... 


- శుభం - 


ఉత్తరరామచరితం 


సంస్కృతమూలం : భవభూతి 
రంగస్థలకృతి : డాక్టర్‌ రామవరపు శరత్‌బాబు 


72 


౨9 ౨౦౫౩ రాలా త లి టై గై 


జ రా రా ర ర (రా (రా (దో 
వారాలూ ల [0 ౯౯ ౯ 


(లా 
లం 


పురుషులు 


శ్రీరాముడు 
కంచుకి 
అమహ్టావక్రముని 
లక్ష్మణుడు 
ప్రతీహారి 
దుర్ముఖుడు 
శంబూకుడు 
జనకుడు 
పరిచారకుడు 
లవుడు 


, వటువు 


ఒకడు 


పురుషకంఠం (నేపథ్యంలో) 


చంద్రకేతువు 
సుమంత్రుడు 
కుశుడు 
సూత్రధారుడు 
వాల్మీకి 


ఇందలి వాత్రలు 


౨9 ౨౦౫౩ రాలా ఉత లి టై గై 


ప్రీలు 


సీత్ర 

వాసంతి 

ఆత్రేయి 

ఆకాశవాణి (స్తీ కంఠం) 
తమస 

మురళ 

అరుంధతి 

కౌసల్య 

సీత పాత్రధారిణి 


10. గంగ 


య. పృథ్వి 


73 


ఉత్తరరామచరితం 
ప్రయోక్త : 


ప్రేక్ష మహాశయులకు నమోవాకాలు... పాశ్చాత్య నాటకాల కంటె భిన్నంగా 
భారతీయనాటకాల్లో నవరసాలు దర్శన మిస్తాయి. అయితే నాటకంలో ఒకటి 
ప్రధానరసమైతే మిగిలినవి సందర్భానుసారంగా అక్కడక్కడ కనిపిస్తూ 
వినోదాన్నిస్తాయి... సాధారణంగా శృంగార వీర కరుణ రసాలు సంస్కృతనాటకాల్లో 
ప్రధాన రసాలే అయినా హాస్యరస ప్రధానమైనవీ లేకపోలేదు. పాశ్చాత్యనాటకాల్లో 
విషాదాంత నాటకాలు ఒక ప్రధానమైన వర్టంకాగా సంస్కృత నాటకాల్లో 
భాసమహాకవి కృత ఊరుభంగం తప్ప విషాదాంత నాటకం పొడే ఎక్కడా 
కనిపిం చేదు. “మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని” అనే శాస్త్రనిర్దేశం 
కారణంగా సంస్క ఫ్రతనాటకాలేవీ విషాదాంతాలు కావు. అయితే కరుణరసం 
మాత్రం నాటకాల్లో ఆ ఆ సన్నివేశాలకనుగుణంగా సమృద్ధిగా కనిపిస్తూనే 
ఉంటుంది. పైగా “ఏకో రసః కరుణ ఏవి అంటే కరుణ ఒక్కటే రసమనీ, మిగతా 
రసాలన్నీ సముద్రంలోని అగాథాన్నుంచే ఉద్భవించాయని చెప్పిన ఘనత ఈ ఉ 
త్తరరామచరిత రచయిత భవభూతికే చెందుతుంది. కాళిదాస మహాకవికి దీటైన 
ఈ భవభూతి ఉత్తరరామచరితకు అనువాదాలున్నా నేటి కాలానికి అనుగుణంగా 
వాడుకభాషలో నాటక ప్రదర్శనా ప్రతిని రామవరపు శరత్‌బాబు సంతరించారు. 
దీన్ని మీ ముందు ప్రదర్శించటానికి మేం సిద్ధమైనాం. 


కథాంశం భారతీయులందటికీ తెలిసిందే కనుక ప్రసిద్ధేతివృత్తం. శ్రీరాముడు 
జనాపవాదఖీతితో గర్భిణి అయిన సీతను అడవుల్లో విడువటం, శంబూకవధ 
వృత్తాంతం, వాల్మీకి ఆశమంలో సీతాదేవి లవకుశుల్ని కనటం, శ్రీరామచంద్రుడు 
అశ్వమేధయాగం తలపెట్టి అశ్వాన్ని విడిస్తే దాన్ని వారు పట్టుకోవటం అందరికీ 
తెలిసిందే. అరుంధతీదేవితో కలిసి జనకమహారాజు వాల్మీకి ఆ(శమానికి రావటం, 
వాల్మీకి విరచిత రామాయణ నాటకాన్నే రామలక్ష్మణులు, సకల దేవతల సమక్షంలో 
ప్రదర్శిం చేటం, సీతారాముల పునస్సమాగమం భవభూతి మహాకవి కల్పనలు. 
ప్రదర్శకులు తమ నాటక వైళిష్టాన్ని తామే ప్రశంసించుకోగూడదు కదా! మేమెంతో 
కష్టనిష్ణురాలకోర్చి దీన్ని ప్రదర్శిస్తున్నా కాళిదాసు చెప్పినట్లు రసజ్ఞశేఖరులైన మీవంటి 
వారిఆమోదమే మావంటి వారికృషికి యోగ్యతాపత్రం. చిత్తగిం చేండి... 


/ద 


రామ 


కంచుకి 
రామ 


కంచుకి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మొదటిఅంకం 


: దేవీ!... బెంగవపదకు... మీ పితృపాదులు జనక 


మహారాజుగారు మాత్రం మనల్ని వదలి చౌోలాకాలం 
ఉండలేరుకదా!... 


: ఆర్యపుత్రా!... ఆ విషయం నాకూ తెలిసిందే అయినా 


ఇంతకాలం మనతో ఉండి ఇప్పుడు వెళ్ళిపోవటంతో 
ఏవింటో దిగులుగా ఉంటోంది... 


; సంసారబంధం అటువంటిది కాబట్టే మనీషులు వైరాగ్యం 


తో వనాల్లో విశమిస్తారు... 


; (ప్రవేశించి రామభ... (తత్తరపాటుతో...) మహారాజా!... 
: (నవ్వుతూ) ఈ మధ్యన నేను రాజైనంతమాత్రాన 


“మహారాజా!” అని పిలువనక్కర్లేదు... నీ అలవాటు 
ప్రకారం “రామభద్రా” అనే పిలవవచ్చు... 


: తమ దర్శనార్ధం బుపష్యశ్యంగాశ్రమాన్నుంచి అవ్టావక్ర 


మహర్షి వచ్చి వేచి ఉన్నారు... 


: అయితే లోపలికిరాక ఇంకా ఆలస్యమెందుకు? 

; శీఘ్రమే ప్రవెశపెట్టు... (కంచుకి నిషమిస్తాడు) 

: మీ ఉభయులకూ స్వస్తి... 

: అభివాదయే... కూర్చోండి... 

; నమో నమః... ఇంటల్లునితో మా అత్తగార్లు కుశలమా... 
; భగవాన్‌ బుష్యశ్ళంగులు నిర్విఘ్నంగా సోమపీథు 


లౌతున్నారు కదా!... 


; ఎప్పుడైనా మమ్మల్ని తలచుకొంటూ ఉంటారా? 
; ఎందుకు తలచుకోరమ్మా?... భూదేవినుతవై, 


బ్రహ్మకల్పుదైన జనకమహారాజుని తండ్రిగా పొంది, 


ఉత్తరరామచరితం 


రామ 


రామ 


రామ 


/5 


ఇక్ష్వాకు వంశజులూ, మాకు శిష్యులూ అయిన దశరథ 
మహారాజు కోడలివైన నీవు అచిరకాలంలోనే వీరమాతవు 
కాగలవని భగవాన్‌ వసిష్టులు తమ ఆశీర్వాదం 
అందించమన్నారమ్మా!... 


: వారికి మాపై ఉన్న అవ్యాజానురాగం అటువంటిది... 


సత్పురుషుల మాటలు అర్భాన్ననుసరించి ఉంటే బుషుల 
మాటల్ని అనుసరించి అర్ధం పరుగెత్తుతూ వస్తుంది... 


: సీతాదేవి గర్భవతి తనుక ఆమెకోర్కెలు తక్షణం 


తీర్చవలసిందని పూజ్య అరుంధతీదేవి, ముగ్గురు మాతలు, 
శాంతాదేవి మీతో మరీ మరీ చెప్పమన్నారు... 


: వారాదేశించినట్లింతకాలం జేరుపుతూనే ఉన్నాను... 
: అమ్మా! బుప్యశ్చంగులవారు తమ ఒళ్ళో పిల్లాడాడు 


కొంటుంటే చూడాలని ఉందని చెబుతూ “దీర్దాయుష్మతివి 
కమ్ము” అని దీవన లందిస్తున్నారమ్మా!... 


: (నవ్వుతూ) తథాస్తు... భగవద్వసిష్టులు మాతో ఏమైనా 


చెప్పమన్నారా? 


; అల్లుడు బుపష్యశ్ళంగుని యాజ్ఞకారణంగా తామక్కడ 


ఉండిపోవలసివచ్చిందని, తమరు రాజ్యభారాన్ని క్రొత్తగా 
చేపట్టారు కనుక ప్రజానురంజనమే ప్రధానకర్తవ్యంగా 
పరిపాలిం చేటం కీర్తదాయకమని చెప్పమన్నారు. 


: వారి ఆదేశం మాకు శిరోధార్యం... ప్రజారాధనలో స్నేహం, 


దయ, సౌఖ్యాలనేకాక జానకిని విడవటానికి కూడా 
వెనుదీయను... 


; కనుకనే మీరు రఘువంశ ధురంధురులైనారు... 
; ఎవరూ అక్కడ?... అష్టావక్రమవార్నీ! మీరు 


విశమించేండి... 


76 


రామ 


లక్ష శ్రా 


రామ 


రామ 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (కొంచెం ముందుకువెళ్ళి చూసి) మన లక్ష్మణుడు వచ్చాడు 


(నిష్రమిస్తాడు) 


: అగ్రజా!... జయం!... జయం!... నా ఆదేశాన్ననుసరించి 


ఆస్టానచిత్రకారుడు మీజీవితవుట్టాల్ని చిత్రించి 
పంపాడు.... చూడండి... 


: మీ వదినగారిని తనవారు వెళ్ళిపోయారనే విచారం నుంచి 


దూరంచేయటానికి మంచి ఉపాయం ఆలోచించావు... 
చిత్రాలు ఏ ఘట్టం వణకూ చిత్రించాడు?... 


: వదినగారు అగ్నితో పవిత్రురాలైనంత వజకు!... 
: అయ్యో..... తీర్ధజలాల్నీ, అగ్నిహోత్రునీ పరిశుద్ధపణ 


చేవేవీ లేనట్లే ఆజన్మశుద్ధురాలైన ఈమెను వవిత్రీ 
కరించేదేముంటుంది?... దేవీ!... నాపై కినుకపూనకు... 
నాకీనింద జన్మాంతం ఉందేదే!... 


: ఇప్పుడదంతా ఎందుకుకాని, చిత్రపటాలు చూద్దాం రండి... 
; ఇవిగో చిత్రపటాలు... చూడండి... 
; ఎంతబాగున్నాయీ చిత్రాలు!... ఈ చిత్రంలో ఆర్య 


పుత్రుల్ని స్తుతిస్తున్నట్లుగా ఆపైనున్నవేమిటి?... 


: అవి అద్భుతమైన జృంభకాస్తాలు... ఇవి కృశాశ్వమహర్న్షి 


విశ్వామిత్రులకిస్తే గురుపాదులు విశ్వామిత్ర బ్రహ్మర్షి తాటక 
వధానంతరం అన్నగారికి ప్రసాదించారు... 


; పూర్వం బ్రహ్మాదులు వెయ్యేళ్ళకు పైగా ఘోరతపస్సాచరించి 


నప్పుడు వారి తపఃుఫలంగా ఈ దివ్యాస్తాలు వారికి 
దర్శనమిచ్చాయి. దేవీ!... ఆ దివ్యాస్తాలకు నమస్మరించు... 


;: నమోనమః... 
: ఈ మవహాస్తాలు నీ సంతానానికి సహజంగానే లభిస్తాయి... 


ఉత్తరరామచరితం 


సీ్‌త్ర 
లక్ష శ్రణ 


సీత్ర 


లక్ష శ్రా 


రామ 


రామ 
లక్ష శ్రణ 


రామ 


/7/ 


: తమ అనుగ్రహం!... 
: ఇదిగో ఈ చిత్రం మిథిలావృత్తాంతాన్ని విశదీకరించేది!... 
్ట శివధనుర్భంగం చేసి నిల్చున్న ఆర్యపుత్రుల్ని మా తండ్రి 


ఆశ్చర్యంగా చూస్తున్నారు... 


: ఇది చూడండి... తమ వంశపురోహితులైన గౌతముని 


పుత్రులు శతానందునితో కలిసి జనకమహారాజు వసిష్టాది 
గురుజనుల్ని పూజిస్తున్న దృశ్యం... 


; ఎంత మనోహరంగా ఉందీ చిత్రం!... విశ్వామిత్రుల 


ఆధ్వర్యవంలో రఘుజనకవంశాలు వియ్యమందటం 
ఎంతటి విస్మయకరసన్నివేశం!... 


; ఇది మీ నలుగురన్నదమ్ములూ వివాహదీక్షతో నిలుచున్న 


చిత్రం... నాకిప్పుడక్కడున్నట్లే ఉంది... 


; అవును... ఆనాటి మధురోవాలన్నీ ముంచు 


కొస్తున్నాయి!... 


: ఇదిగో - ఇందులో వదినెగారిక్కడ, చిన్నవదినెగారు, 


మాండవి, ఆ ప్రక్క సౌభాగ్యవతి శ్రుతకీర్తి!.. 


: మాందవికీ, శ్రుతకీర్తికీ మధ్యలో చేక్కదనాల చుక్క ఇంకో 


అమ్మాయుందెవరు? 


స్ట (సిగ్గుతో తనలో) ఊర్శిళ గుటించి అడుగుతోంది!... ఈవిడ 


దృష్టి మరలుస్తాను... (పైకి) ఇదిగో ఇది చూడవలసిన 
చిత్రం! భగవానులు భార్గవరాములు... 


; అమ్మో!... ఆయన్ని చూస్తే భయమేస్తోంది... 
: మహర్షీ... నమోస్తు తే... 
; మా అన్నగా రాయన్ని... 


స్ట (చెప్పనీయకుండా) ఇంకా చాలా చిత్రాలున్నాయిగా 


లక్ష్మణా!. .. వాటిని చూపించు... 


78 


లక్ష శ్రా 


రామ 


లక్ష శ్రా 


రామ 


లక్ష శ్రణ 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆర్యపుత్రా!... ఈ వినయమే మిమ్మల్ని మహోన్నతుల్ని 


చేసింది... 


: ఆర.... అయోధ్యకు వచ్చేశాం!... 
స (కన్నీటితో) పితృపాదులు జీవించి ఉన్న దినాలవి... 


వివాహవేడుకలన్నీ వారిని సంతోషంలో ముంచెత్తేవి... 
ఆ దినాలు వెళ్ళిపోయాయి... మళ్ళీరావు... 


: ఇదిగో ఇది మంధర... 
: (ఇంకొక చిత్రాన్ని చూపిస్తూ) శృంగిబేరపురంలో గుహుని 


స్నేహం మనకానందాన్ని చేకూర్చింది... అక్కడ ఇంగుదీ 
వృక్షం చూడు... 


;: (నవ్వుతూ తనలో) అన్నగారు కైకమ్మ సన్నివేశాన్ని 


దాటేస్తున్నారు... 


: ఈ చెట్ల పాలతోనేకదా మీరు జేడలు ధరించింది?... 
; పూర్వం ఇక్ష్వాకు రాజులు వార్ధక్యంలో అరణ్యవాసం చేస్తే 


అది మా అన్నగారికి బాల్యంలోనే అబ్బింది.. 


: ఓ భాగీరథీమాతా!... నమస్సు... మా పూర్వుడు భగీ 


రథుని కలోరతపఃఫలంగా ప్రభవించి, ఆ మహనీయుని 
తాతముత్తాతలు స్వర్గధామాన్ని చేర్చింది నీ పవిత్రస్పర్శ 
కదా!... 


;: అదిగో... జనస్థానంలో ప్రస్రవణపర్వతం!... 
: అప్పటి సన్నివేశాలు గుర్తున్నాయా సీతా!... మనిద్దజం 


ఏకశయ్యాగతులమై పరస్పర పరీరంభసాఖ్యా న్ననుభవిస్తూ 
ముచ్చాటలాడుకొంటూఉంటే మనల్ని చూస్తూ 
మందమందంగా రాత్రే నడిచిపోయింది... 


ఉత్తరరామచరితం 


లక్ష శ్రణ 


సీత్ర 


లక్ష శ్రణ 


రన బూ 


7/9 


: పంచవటిలో శూర్పణఖ ఇదిగో!... 
; అయ్యో... ఆ తరువాత మీ దర్శనం లేకపోయిందిగా!... 


ఈ జనస్థానంలోని సంఘటన ఇప్పుడు జరుగుతున్నట్లే 
తోస్తోంది... 


: రాక్షసులు బంగారులేడి మిషతో వదినెగారిని మీకు దూరం 


చేసినపుడు మీరు పొందిన దుఃఖానికి రాళ్ళుకూడా 
కరిగిపోయాయి... 


: అయ్యో!... నావలన ఆర్యపుత్రులకెంత ఆర్తి! (రామునికి 


కళ్ళల్లో నీరు చిమ్ముతుంది) 


; అన్నా! ఇదేవింటి?... 
; అప్పుడు సతీవిరవాన్ని శత్రువులపై కోపం భగభగ 


మండుతుంటే ఓర్చుకొన్నాను! ఇప్పుడానాటి విరహం 
దుఃఖాన్ని కలిగిస్తోంది... 


: ఆనాటి మీ ఎడబాటు ఈ చిత్రదర్శనంతో ఇప్పుడు 


కలుగుతున్నట్లనిపించి దుఃఖం పొంగుకొస్తోంది... 


: (తనలో) వీరిదృష్టి మరల్చాలి... ఇటుచూడండి!... 


పితృసముడైన జటాయువు. 


: తండ్రీ! జటాయూ!... మామీద నీ పుత్రవాత్సల్యానికి 


హద్గులేదు!... 
టి 


తాపహరణ వృత్తాంతాన్ని నాకు తెలియజెప్పింది నీవేగా 


కిరాజా!... 


: ఇదిగో ఇది మతంగాశ్రమం, శబరి, పంపాసరస్సు... 


ఇడిగో మహానుభావుడైన మారుతి!... 


: మీ వార్తతో ఆనాడు నా ప్రాణాల్ని నిలిపిన మహాత్ముడు!... 


80 


రామ 


రామ 


లక్ష శ్రణ 


రామ 


రామ 
లక్ష శ్రణ 


రామ 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అంజనాదేవికి ఆనందవర్ధనుదైన ఈ మహామహుడు మన 


పనులన్నీ చక్కబెట్టి విశ్వశ్రేయస్సును చేకూర్చాడు... 


: ఇంకా ఎన్నో చిత్రాలున్నాయి... కాని వదినెగా రలసి పోయి 


నట్లున్నారు కనుక మజొకదినం వాటిని వీక్షిం చేవచ్చు... 


: ఈ చిత్రాల్ని చూసిన తర్వాత నాకో కోర్కె జనిస్తోంది... 


చెప్పనా? .. 


: అవశ్యం!... 
: ఈ తపోవనాల్లో విహరిస్తూ శిశిరస్నానాలు చేయాలని 


ఉంది!... 


; అదెంత భాగ్యం!... లక్ష్మణా!... మన తల్లులిప్పుదే కదా 


గర్భిణి అయిన జానకి కోరిన కోర్కెలన్నీ తీర్చాలని ఆదేశం 
పంపారు!... 


: అవును... 
; మీ వదినె ప్రస్థానానికి త్రోవలో కుదుపులకు ఓర్చుకొనే 


రథాన్ని సిద్ధంచెయ్యి న 


: మీరూ నాతో రావాలి!... 

: ఆమాట వేలుగా చెప్పాలా?... 

: నేను రథాన్ని సిద్ధం చేస్తాను... (నిష్కమిస్తాడు) 
: ఈ గవాక్షం వద్ద కాస్సేపు విశ్రమిద్దామా?... 

: అలసటతో నాకు నిద్రముంచుకొస్తోంది... 


: అయితే నా చేతిని దిందుగా చేసికొని నా ఒడిలో 


శయనించు... ఆహా!... నీ చేతి స్పర్శతో సర్వేంద్రియాలూ 
ఆనందంతో ఉద్విగ్నత నొందుతున్నాయి... ఒక అలౌకిక 
మైన అనిర్వచనీయానందం అనుభూతమౌతోంది... ఇది 


ఉత్తరరామచరితం 


రామ 


రామ 


దుర్శు 
రామ 


81 


నిద్రో, మతో, మోహమో, విషమో, సుఖమో, దుఃఖమో 
ఇదమిత్ధంగా తెలియటం లేదు... 


: నాపై మీకున్న ప్రేమ అటువంటిది... ఇందులో ఆశ్చర్య 


మేముంది?... 


ఈనాగ్భహలక్ష్మిరూపే నాచూపులకు అమృతోపమానం.. 


ఈమెస్పర్శ గంధపుపూత, తనచేతులు నా కంఠాన్నాశ్షేషిస్తే 
ముత్యాలదండగా శోభిస్తున్నాయి... ఈమె విరహం 
క్షణమైనా సహించే లేకపోతున్నా!... 


; ప్రభూ!... తమ ఆంతరంగిక పరిచారకుడు దుర్ముఖు 


దొచ్చాడు!. ర్ధ 


;: (తనలో) మా పౌరుల మనోభావాల్ని తెలుసుకొనిరమ్మని 


పంపించాను కదా!... (కైకి) లోపలకు రమ్మను... 


; (తనలో) మహారాణి సీతాదేవిని గుళించిన ఈ దుర్వార్తను 


ప్రభువుల కెలా నివేదించేను!... ఈ పనికి నన్ను నియ 
మించేటం నా దురదృష్టం!... 


: (కలవరింతగా) ఆర్యపుత్రా!.... ఎక్కడికళ్ళారు?... 
: చిత్రాల్లో చూచిన నావిరవాన్నా భావిస్తూ నిద్రించి 


ఉంటుంది... కలలో అదే రావటంవల్ల ఈ కలవరింత!... 
(ప్రేమతో సీతశరీరాన్ని నిమురుతూ) దాంపత్యమంటే 
సుఖదుఃఖాది సర్వావస్థల్లోనూ అద్వైత భావనే కదా! హృద 
యానికి విశ్రాంతిని కల్లిస్తూ వార్ధక్యంలోకూడా ప్రేమని 
పెంచేదిదే. కనుకనే ఇది అందటికీ సేవ్యమాన మౌతోంది.. 


: (ప్రవేశించి) దేవరకు జయం... 
; రా!... నువ్వు తెచ్చిన సమాచారం ఏవింటో చెప్పు!... 


82 


దుర్శు 


రామ 


దుర్శు 
రామ 


దుర్శు 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; తమరు దశరథమహారాజుల వారినే మజపిస్తున్నారంటూ 


ప్రజలంతా ముక్తకంఠంతో మిమ్మల్ని కీర్తిస్తున్నారు ప్రభూ!... 


: ఈ స్తోత్రపాఠాలకేంగాని, మాలో దోషాల్ని ఎవరైనా 


చూపిస్తుంటే చెప్పు... సరిదిద్దుకొంటాం!... 
(దుర్ముఖుడు కన్నీటితో రాముని చెవిలో ఏదో చెబుతాడు) 
ఎంతటి పిడుగువంటి వార్త... (స్ప లహ కోల్పోతాడు) 


: దేవా!... ఓర్చుకోండి... 
: అంతటి అద్భుతమైన అగ్నిపరీక్ష పొంది విశుద్దురాలైనా 


దైవదుర్విపాకంతో వైదేహి కీనింద పిచ్చికుక్కకాటు విషంలా 
వ్యాపిస్తోందే!... ఊం... దురదృష్టవంతుణ్సి నేనేం 
చెయ్యాలి?... ప్రజారంజనమే ప్రథమకర్తవ్యం!... అదే 
వసిష్టులవారి ఆదేశం కూడా!... తండ్రిగారు కూడ 
మాటమీద నిలబడటంకోసమే నన్నూ ప్రాణాల్నీ వదిలేరు 
కదా!... ఇక్ష్య్వాకువంశపూర్వరాజన్యు లీవంశాన్ని 
పవిత్రతమం చేసి నా కప్పగిస్తే ఈ నింద నన్నెంత చరిత్ర 
హీనుణ్ణి చేసింది!... అయ్యో! జగత్తునే పవిత్రం చేసే నీకీ 
అపవాదేవింటి సీతా!... దుర్ముఖా!... నువ్వు లక్ష్మణుని 
వద్దకు వెళ్ళి ఈ రాజాజ్ఞ నందజెయ్యి... (చెవిలో ఏదో 
చెబుతాడు). 


స్ట అగ్నిశుద్ధ అయిన జగత్సావనిని, రఘవంశవారసుని కన 


బోతున్న నిండుగర్భిణిని దుర్మార్గ పౌరజనాపవాదంతో ఈ 
స్థితికి గుతి చేయటం న్యాయమా ప్రభూ!... 


: పౌరజానపదులు దుర్మార్గులెలా అవుతారు? ఆనాడక్కడ 


లంకలో జోరిగిన అగ్నిపరీక్ష ఇక్కడివారికెలా తెలు 
స్తుంది?... వెళ్ళు... 


ఉత్తరరామచరితం 


దుర్శు 
రామ 


రామ 


దుర్శు 


83 


: (దుఃఖంతో) అయ్యో!... తల్లీ!... (నిష్మమిస్తాడు) 
: ఎంతటి క్రూర కర్శకొడిగట్టవలసి వచ్చింది!... నా స్పర్శతోనె 


మహాపాపాలంటుతాయి!.. ప్రాణేశ్వరిని తాకి ఆమెను 
అపవిత్రను చెయ్యను!... (తన చేతి క్రిందున్న సీత తలను 
దిండుపై ఉంచి) దుఃఖాన్ననుభవిం చేటానికే బ్రహ్మ నాకు 
ప్రాణాలు పోశాడు... అమ్మా అరుంధతీ!... భగవత్స్వ 
రూపులైన వసిష్ట విశ్వామిత్రులారా!... అగ్నిహోత్రా!... 
పితృసముడైన జనకమహారాజా!.. తల్లులారా!... తండ్రీ!.. 
సుగ్రీవ హనుమంత విఖీషణులారా!... నావల్ల నేటికి మీకు 
తలవంపులు కలిగాయి!... మీ పేర్లు ఉచ్చరించేటానికి 
కూడా మహాపాపినైన నాకర్షత లేదు... నా ఈ పాపానికి 
నిష్కృతి లేదు... ఇంటికి దీపమైన ఇల్లాలిని, నిండు 
గర్భిణిని చేతులారా వన్యమృగాలపాలు చేస్తున్నాను!... (తన 
శిరస్సును సీతపాదాలపై ఉంచి) దేవీ!... నీ పాదస్పర్శ్భ 
ఈ శిరసుకు ఇక ఉండదు కదా! (దుఃఖీస్తాడు) 
నేపథ్యంలో రక్షించండి! రక్షించండి! అనే కేకలు= 
యమునా తీరంలో ఉగ్రతపస్సాచరిస్తున్న బుషులు 
లవణాసురుని బాధలకు గుటి అవుతున్నారు!... 


: ఇంకా రాక్షసభయం తీఅలేదా?! కుంభఖీనసుని కొడుకైన 


వీళ్సి సంహరించేటానికి శత్రుఘ్నుని పంపుతాను... 
(రెండడుగులు వేసి వెనక్కు వచ్చి) అయ్యో... ప్రాణే 
శ్వరీ!... తల్లీ! భూదేవీ!... నీ కూతురు జానకిని నువ్వే 
కాపాడాలమ్మా!... (నిష్మమిస్తాడు) 


: (లేచి) అయ్యో!... ఎంతటి దుస్స్వప్ప్నం!... 
: అమ్మా! రథం సిద్ధమైందని లక్ష్మణకుమారులు మనవి 


చేయమన్నారు... 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నా ఆలస్యమేముంది?... ణల 
. అమ్మా! ఇటు... ఇటు... 
: తపోధనులకు, ఆర్యపుత్రులకు, గురుజనానికీ నమస్కృ 


తులు! వెళ్ళొన్తాను... 


నే రే రో 


ఉత్తరరామచరితం 


వాసంతి 


ఆత్రేయి 


వాసంతి 


ఆత్రేయి 


వాసంతి 


ఆత్రేయి 


85 


రెందవఅంకం 


: తపస్విని ఆత్రేయికి స్వాగతం!... 
: నువ్వీ వనదేవత వాసంతివి కదూ! 
: అవును... మీరెక్కణ్ల్ణుంచి వస్తున్నారు? మీ ప్రయాణం 


ఎందాకో తెలుసుకోవచ్చా? 


| వాల్మీకి మహర్షులవారి ఆశ్రమం నుంచి, అక్కడ అధ్యయ 


నానికి విఘ్నాలేర్చడటంతో అగస్యమహర్షి ఆశ్రమానికి 
బయలుదేరాను... 


| వాల్మీకిమహర్చుల ఆశ్రమంలోఅధ్యయనానికి విఘ్నాలా?... 
; ఎవరో ఒకదేవత కుశలవు లనేఇద్దజు ప్రభావోపేతులైన 


పసివారిని ఆయనకప్పగించింది. క 


; పసివారు ప్రభావోపేతులా?... 


: అప్పుడే తల్లిపాలు వదిలిన వారిలా ఉన్నారు. వారికి 


పుట్టుకతోనే జ్బంభకా(స్తాలు అధీనమైనాయట!... 


: ఎంత చిత్రం!... 
; వారిరువురికి కాలోచితమైన వైదిక సంస్మ్కారాలన్నీ వాల్నీకి 


మహర్ష చేసి మూడు వేదాల్నీ వారిచే అధ్యయనం చేయిం 
చారు... ఏక సంథాగ్రాహులైన ఆ అపూర్వ ప్రజ్ఞానిధులతో 
సమానంగా నేనెక్కడ అధ్యయనం చేయగలను?... 
తరువాత ఆ మహర్షికి బ్రహ్మ దివ్యదృష్టినిచ్చి శ్రీరామ 
కథను కావ్యంగా చేయుమని ఆనతిచ్చాడట!... ఆ కావ్య 
రచన కూడ పూర్తిచేశారు... నాకు అగస్యాభ్రమం త్రోవ 
చెప్పవూ?... 


ఆత్రేయి 


వాసంతి 
ఆత్రే 


వాసంతి 


ఆత్రేయి 


వాసంతి 


ఆత్రేయి 


వాసంతి 


ఆత్రేయి 
వాసంతి 


ఆత్రేయి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అదిగో, ఇలా వెడితే ముందు పంచవటి, అక్కడి నుంచి 


గోదావరీ తీరం మీదుగా సాగితే అగస్యాథమం వస్తుంది... 


;: పంచవటి, గోదావరి అనగానే జానకి గురొసోంది... పాపం 


జూనకి!... 


; ఏం అలా అంటున్నారు?... ఏమైంది జానకికి!... 
: ఆ మహాసాధ్విపై లేనిపోని అపవాదులొచ్చాయి... 
; ఏవింటవి? (ఆత్రేయి వాసంతిచెవిలో చెబుతుంది) 


అయ్యో... ఎంతటి పిడుగుపాటువంటినింద!... (స్ప లా 
కోల్పోతుంది) 


: తెప్పటిల్లమ్మా!... తెప్పటిల్లు... 
: సీతా మహాసాధ్విని అడవిలో లక్ష్మణుడు విడిచిపోయిన 


తర్వాత ఆమె విషయాలేవీం తెలియలేదా? 


: లేదు... 
: పూజ్యులైన అరుంధతీవసిష్టులు ఇంట్లోనే ఉంటుంటే 


అత్తగార్లు ముగ్గురూ బతికుండగానే సీత్రామహాసాధ్వికి 
ఇంతటి దుఖ్ధితి ఎలాకలిగింది? 


: వాళ్ళెవరూ ఆ సమయంలో అక్కడ లేరు... 
; మటి? 
: అల్లుడు బుప్యశ్చంగునియజ్ఞం చూడటానికి వెళ్ళారు... 


పన్నెందేళ్ళ దీర్శ సత్రయాగం పూర్తయి సన్మానితులై వీరంతా 
తిరిగి వస్తుంటే ఈ దుర్వార్త తెలిసింది. అరుంధతీదేవి 
సీతలేని అయోధ్యలో తానడుగుపెట్టనంటే వసిష్ట మహర్షి 
అత్తలూకూడా అలాగేనని అందజూ వాల్మీకి మహర్షి 
ఆశ్రమానికి వెళ్ళారు... 


: రామచంద్రు డంతటివా డెంత అకార్యానికి తలపడ్డాడు!... 


ఇంతకీ ఆయనిప్పుడేం చేస్తున్నట్లు? 


ఉత్తరరామచరితం 


ఆత్రేయి 
వాసంతి 
ఆత్రేయి 
వాసంతి 
ఆత్రేయి 


వాసంతి 


ఆత్రేయి 


ఆకాశవాణి 


8/7 


, అశ్వమేధయాగాన్ని సంకల్పించాట్ట! 

; అయితే మళ్ళీ పెళ్ళికూడా చేసుకొన్నాడా? 

: లేదు... లేదు... 

; మటథీి ధర్మపత్ని లేకుండా యజ్ఞాన్నాలా చేస్తాడు?... 

: సీత సువర్ణ ప్రతిమతో... 

; అయ్యో!... ఒక్కొక్కసారి వజంకంటే కఠినంగాను, 


మటొకప్పుడు పువ్వకంటే మృదువుగానూ ఉండే మహాత్ముల 
చిత్తవృత్తిని తెలిసికోవటం ఎవరి తరం? 


: ఒకనాదొక విప్రుడు తన కుమారుడు మృత్యువాత పడ్డా 


దని రాజాస్థానసింహద్వారం వద్ద విలపించే సాగాడు... 
ధర్శస్వరూపుడైన రామభద్రుడు తన పాలనలో లోపం 
లేకపోతే ఇటువంటి అకాలమరణాలు ప్రాప్తిం చేవని తన 
లోపం గుఠించి ఆలోచిస్తుంటే... 


- ఫ్లాష్‌ బ్యాక్‌ - 


; రాజా!... శంబూకుడనే వృషలుడు తన వర్ణాశ్రమ 


ధర్మాన్నతిక్రమించి తపస్సాచరిస్తున్నాడు... అతణ్ణి వధిస్తే 
విప్రసుతుడు పునర్జీవితుడౌతాడు. 
(ఫ్లాష్‌బ్యాక్‌ ముగిసింది) 


: ఆ ఆకాశవాణి ఆదేశాన్ననుసరించి శ్రీరాముడు ఖడ్దాన్ని 


ధరించి పుష్పక విమానాన్నాక్కి శంబూకునన్వేషించ 
సాగాడు... 


: ఆ తాపసుడు అధోముఖుడై కార్చిచ్చునుంచి వచ్చిన 


ధూమాన్ని ఆహారంగా తీసికాని ఈ జనన్ధానం లోనే తపస్సు 
చేస్తున్నాడు... కనుక శ్రీరాముడు ఈ వనాన్ని త్వరలోనే 
దర్శిస్తాడన్నమాట!... 


88 
ఆత్రేయి 
వాసంతి 
రామ 
శంబూక 


రామ 


శంబూక 


రామ 


శంబూ 


రామ 


శంబూ 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అయితే మథీి నే వెళ్ళిరానా?... 
: మంచిది... (ఇద్దజూ నిష్కమిస్తారు) 
: (తనలో) నిర్ణయుళ్షై మునిని సంహరించేవలసి వస్తోంది... 


పోనీ విప్రబాలుడు బ్రతుకుతాదేమో! 


: మహారాజా!... ధన్యోస్మి... దయతో నువ్వు నన్ను వధించే 


టంతో నాకు దివ్యరూపం, దివ్యశక్తులూ లభించాయి... 
అక్కడ విప్రసుతుడు పునర్జీవితుడైనాడు... 


; తపస్సులో నువ్వార్ణించుకొన్న సద్దతులను పొందు... 
; నాకిది మీ అనుగ్రహంతో కలిగిందేకాని తపఃఫలం కాదు.. 


అయినా నాతపఃఫలమే కావచ్చు... నేను తపస్సు 
చేయకపోతే సాక్షాత్పరమేశ్వరుడవైన నువ్వు నన్ను 
వెతుక్కొంటూ వందయోజనాలు ప్రయాణించి వస్తావా?... 
ఎక్కడి అయోధ్య?... ఎక్కడి దండకారణ్యం?... 


: ఏవింటీ ఇది దందకారణ్యమా!... ఆం... అవునవును.. 


గురొసోంది.... 


; ఇది దండకారణ్యమే ప్రభూ!... ఇదివజకు మీరిక్కదేకదా 


ఖరదూషణాది పద్నాలుగువేలమంది రాక్షసుల్ని సంహ 
రించింది!... అందువల్లనేకదా పిజికి పందలమైన మాబోటి 
జానపదులం కూడ నిర్భయంగా తిరగ్గల్దుతున్నాం.... 


్ఞ దందడకారణ్యంలోనూ జనన్థానమా ఇది... 
: చిత్తం!... ఇది ఖరదూషణాదులు నివసించిన జన 


స్తానమే!... 
ఇ 


: ఆనాటి జ్ఞాపకాలన్నీ మనసులో మెదులుతున్నాయి!... 
ఠఈ్‌ 


(తనలో) సీతా!... మనం ఆనాడు కలిసి తిరిగిన ప్రదే 
శాలు!... నాపై నీ ప్రేమ ఎంత దివ్యమైంది!... ప్రియ 


ఉత్తరరామచరితం 


శంబూ 


రామ 


శంబూ 


రామ 


89 


జనం ఏమీ చేయకపోయినా ఎదురుగా ఉన్నంత మాత్రంతో 
దుఃఖాలన్నీ పోయి సుఖం కలుగుతుంది... ప్రియజనాన్ని 
మించిన ధనం ఏముంటుంది?... (కన్నీరు ఆపుకొంటూ 
పైకి) స్‌ స్వర్గ్ణమార్గం శుభాన్ని చేకూర్చు గాక!... 


: అగస్యమహర్చుల దర్శనం చేసి వారికి ప్రణతులర్పించి 


స్వర్గాన్ని చేరుతాను... (నిష్మమిస్తాడు) 


; (తనలో) ఆనాడు సీతతో విహరించిన ప్రస్రవణ పర్వత 


సానువులివిగో... ఈ పర్వత శిఖరం మీదే జటాయువు 
ఉంటూ ఉండేవాడు... ఇదిగో పంచవటి... ఈ వనదేవత 
వాసంతి నా ప్రాణేశ్వరి మైథిలికి ప్రాణసఖి... ప్రాణేశ్వరి 
సీతను చేజేతులా వదలిన పాతకుణ్ణి నేను... 


: దేవరకు జయం!... తమరిక్కడున్నారని చెప్పటంతో 


అగస్యాది మహర్నులంతా మీ రాకను నిరీక్షిస్తున్నారు... 
తమను చూసి వెళ్ళి అశ్వమేధాన్ని నిర్వర్తిం చేవలసిందిగా 
మునీంద్రుల అభ్యర్థన... 


: అగస్యమునీంద్రుల దర్శనానికై బయలు దేరుతాను. 


రే రే ఆ 


90 


తమస 
మురళ 


తమస 


మురళ 
తమస 


మురళ 
తమస 


మురళ 


నంన్భుతనాటకవంచరత్నాలు 
మూడవఅంకం 
దందకారణ్యం 


: చెలీ!... మురళా!... ఏవింటంత కంగారుగా వస్తున్నావు?... 
: తమసా!... నీకు తెలుసుకదా!... భార్యావియోగదుఃఖంతో 


శ్రీరామచంద్ర ప్రభువు చిక్కి శల్యావశిష్టుడైనాడు... ఆయన 
ఇప్పుడు పంచవటిలో ఉన్నాట్ట!... పూర్వస్మృతులు 
ముప్పిరిగొని ఆయన ఏ ప్రమాదానికి లోనౌతాడో!... 
జాగ్రత్తగా ఉండాలి... 


:; మన మేం చేయగలం? అయినా ఆయనకు సంజీవని 


సన్నిహితంగానే ఉంది... 


; అదేవింటి?... 
: నిండు గర్భిణిని ఆనాడు లక్ష్మణుడు వాల్మీకి ఆ(శమానికి 


దగ్గజగా వదలి వెళ్ళిన తర్వాత దుర్భరమైన ప్రసవ వేదనను 
భరించలేక సీతాదేవి గంగలో దూకింది... అప్పుడామెకు 
ఇద్దజు కొడుకులు పుట్టారు... 


: (సంతోషంగా) కవలలా?... 


: అవును... అపుడాసీతామహాసాధ్విని భూదేవి, భాగీరథి 


రక్షించి రసాతలానికి తీసికొని వెళ్ళారు... ఆ పిల్లలు తల్లి 
పాలు వదిలిన వెంటనే భాగీరథి స్వయంగా తీసికొనివెళ్లి 
వాల్నీకి మహర్షికి అప్పగించింది!... 


: నిష్కల్మషులైన సీతారాముల బిడ్డలను కాపాడటానికి 


పృథ్వీభాగీరథులంతటివారే పూనుకోవలసివచ్చింది... 


: సరయూనదివల్ల రామచంద్రుడు శంబూకవధార్థం 


జనస్టానానికి వస్తున్నాడనే వార్త విన్న భాగీరథీదేవి 
సీత్రాదేవితో గోదావరిని దర్శించేటానికి వస్తోంది... 


ఉత్తరరామచరితం 


మురళ 


తమస 


రాముని స్వరం 
సీ్‌త్ర 


తమస 


రాముడు 


9] 


: భాగీరథి ఆలోచన ఎంతో ప్రశస్తమైంది... రామునికి 


మనస్స్వాస్త్య్రం చేకూర్చటానికి ఈ స్థితిలో సీత మాత్రం 
ఏం చేయగలదు? 


: అదేవింటో నాకు తెలియదుకాని కుశలవులకు నేటితో 


పన్నేందేళ్ళు పూర్తి కావటంతో, పన్నెండు ముళ్ళతో 
తోరణానికి పూజలు సలిపి వారిచేత ధరింపజేయాలట!... 
స్వయంగా పూలుకోసి, వంశ మూలపురుషుదైన సూర్య 
భగవానుని పూజించాలట!... గంగాదేవి ప్రభావంతో 
సీత్రాదేవిని భువిపై మానవులేకాక, వనదేవతలు కూడా 
చూడలేరట!... నన్ను కూడా వెళ్ళి కీత్రాదేవికి సహాయంగా 
ఉండమని గంగాదేవి ఆనతిచ్చింది... (ఇద్సజూ 
నిష మిస్తారు) 


; (పూలుకోస్తూ ప్రవేశం) 


ఆ నేపథ్యంలో ఆ 


; పుష్పక విమానమా!... ఇక్కడ ఆగు... 
: తమసా!... అదిగో నా నాథుని కంఠస్వరం!... 
; కావచ్చు... రాజవిధి నిర్వహణకు రాముడు దందడకారణ్యా 


నికి వచ్చాడని తెలిసింది!... 


: నావియోగదుఃఖంలో కూడ వారు రాజధర్మాన్ని 


నిర్వహిం చేటం నా పూర్వపుణ్యం... 
ఆ నేపథ్యంలో ఆ 


: సీతతో గడిపిన ఆనాటి జ్ఞాపకాలన్నీ మనోవీధిలో 


ముసురుకొంటున్నాయి... అయ్యో!... వైదేహీ!... (స్పృహ 
కోల్పోతాడు) 


: నాథుడు మూర్చితుడైనాడు... తమసా!... ఆయన్నెలాగైనా 


రక్షించాలి... 


92 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అది నీ చేతుల్లోనే ఉందమ్మా!... మృదువైన నీ హస్త స్పర్శ 


తోనే నీ నాథుడు తేజుకుంటాడు. 


(నెలపై పడి ఉన్న రాముని సీత తనచేతులతో నిమురు 
తుంది) 


: (సంతోషంగా) నాథుడు తేరుకొంటున్నట్లున్నారు... 
: ఏవింటీ వింత!... చుట్టూ ఎవరూ లేరు!... అమృతం 


కురిపించినటై ఒంట్లో జవసత్వాలు చేకూరుతున్నాయి!... 
ఏదో అనుభూతమైన స్పర్శలా ఉంది!... సీత స్పర్శే ఇది!... 
మజెక్కడా కనిపించేదే?... 


: తమసా!... ఇక వెడదాం రా!... నేనాయన కంటపడితే 


నా మీద కోపగిస్తారేమో!... 


; ఎందుకంత భయం? భాగీరథీ వర ప్రభావంతో నీకంతా 


కనిపిస్తారు కానీ నువ్వెవరికీ కనిపించేవు!.... నువ్వు 
నిర్భయంగా సంచరించేవచ్చు... 


: ప్రియసఖీ!... జానకీ!... నా ప్రాణం జానకీ!... 
: (దుఃఖం, కోపం కలిసి) ప్రాణేశ్వరా! మీరు చేసిన పనికీ, 


చెబుతున్న మాటలకూ ఏమైనా పొంతన ఉందా? 


: అయ్యో!... సీత ఎక్కడా లేదే?!... దేవీ!... పోయే ప్రాణాల్ని 


నిలిపింది నిశ్చయంగా నీ స్పర్శే!... ఉన్నట్లే ఉండి ఎక్కడికి 
వెళ్ళిపోయావు సీత్రా!... సీతా!... 


: ఆయన మాటలు నా ప్రాణానికి తేనె జేల్లుల్లా ఉన్నాయి. 
; అయినా నా పిచ్చి కాకపోతే సీత ఇప్పుడిక్కడెందు 


కుంటుంది? అంతాభభ్రాంతి!... ఆం... ఎవరూ?... 
వాసంతి!... వాసంతీ!... 


: రఘువీరా!... జయం! జయం... లక్ష్మణకుమారులకు 


క్షేమమే కదా! 


ఉత్తరరామచరితం 


93 


; ఆయం... క్షేమమే!... 
: దేవరా! (దుఃఖంతో) అకారణంగా మీసహధర్మచారిణిని 


విడిచిపెట్టేంత కఠినహృదయులెలా అయ్యారు ?... 
(స్ప ఫహకోల్పోతుంది) 


: వాసంతీ!... తెప్పటథిల్లు... తెప్పథిల్లు... 


: (తేజుకొని)ి ఈ చేయరాని పనిని ఎలా చేయగలిగారు 


ప్రభూ!... 


: ప్రజలకిష్టం లేకపోయింది... 

: ఎందుకని?... 

; అది వారికే తెలియాలి!... 

: కీర్తికాంక్షతో క్రూరంగా ఆమెను అడవిలో వదలి ఎంత 


అప్రతిష్టపాలైనారో తెలుసా?... అక్కడావిడకు ముప్పు 
వాటిల్లితే మీ ప్రాణానికి హాయిగా ఉంటుందా?... 


; నా ప్రస్తావననతో ఆయనకు మటింత దుఃఖం కలిగిం చేటం 


ఏం న్యాయం వాసంతీ?... 


: మీకు కలిగిన కష్టానికి ఆమె దుఃఖమే కారణం!... 
: (దుఃఖంతో) జానకీ! ఎక్కడున్నావు?... 
: అయ్యో... నాప్రాణనాథుడు నాకోసం ఎంతగా విలపి 


స్తున్నారు?... 


: విలపించేనీ... ఈ విధంగానైనా ఆయన దుఃఖం కొంత 


తగ్గుతుంది... 


; నా ధర్మపత్ని ఆనాడు నా ఇంట్లో ఉండటం పౌర 


జానపదులకు ఇష్టం లేకపోయింది... అందుకే ఆమెను 
అడవులపాలు చేసేశాను... తరువాత ఆమె వియోగం 
మదిలో బడబానలంవలె దహించేస్తున్నా తమాయించుకొని 


94 


వాసంతి 


రామ 


వాసంతి 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


రాచేకార్యాలకు భంగం కలుగజేయలేదు... పూర్వం ఆమెతో 
తిరిగిన ఈ ప్రదేశం చేరేసరికి ఆమె స్మృతులు నన్ను 
వివశుణ్ణి చేస్తున్నాయి... 


: గత జలసేతుబంధనంవల్ల ప్రయోజనమేముంది? ధైర్యం 


వహించేండి... 


: ధైర్యం! హుది... ఈపన్నైందేళ్ళూ మొందడిబ్రతుకు బ్రతికిం 


దాధైర్యంతోనేగా!... జానకీ!... ఆనాడీ వేదికపైనేకదా! 
నాఒడిలో చేరి గోదావరిఅలలను చూసి ఆనందించావ;!... 
అహో!... ఆ దృశ్యం కళ్ళముందాడుతూ ఉంది... 
అయ్యో!... నువ్విప్పుడు లేవు కదా!.. (స్ప లహ కోల్పోతాడు) 


లోకకళ్యాణార్థం ఆవిర్భవించిన నా ప్రాణ నాయకునికి 


నావల్ల ఎంతటి దుఃఖం! (స్ప లహ కోల్పోతుంది) 


; తేజుకోండి ప్రభూ!... తేజుకోండి!... 
: సీతా!... సేదతీరు!... ఇప్పుడు నీ కరస్పర్శే రామునికి 


రక్షణ!... లే!... సీత లేచి శ్రీరాముని గుండెనీ, లలాటాన్ని 
నిమురుతుంది) 


: హమ్మయ్య!... రామచంద్ర ప్రభువు తేజుకొన్నారు... 


: వాసంతీ!... ఇవాళ నాపుణ్యం పుచ్చి జూనకే తిరిగి 


వచ్చింది. స 


; అవేం మాటలు ప్రభూ?... జానకక్కడ? 
; చూడు!... చూడు!... నా ఎదురుగానే ఉంది... పూర్వం 


మా పెళ్ళిలో కంకణం ధరించిన ఆ మైధిలి చెయ్యే హాయిగా 
మంచు కురిసినంత చల్లగా నన్ను తాకింది!... 
ఆనందపారవశ్యంతో తలమున్మలై పోతున్నా! 


ఉత్తరరామచరితం 
వాసంతి 
సీ్‌త్ర 


రామ 


95 


: అదేం పాపం!... ప్రభువులు ఉన్మత్తులైపోతున్నారు... 
: (తొట్రుపాటుతో చేయి విదిల్బుకొని వెళ్ళిపోతుంది...) 
; అయ్యో!... వైదేహి ఇక్కడ లేదుగా!... మమతను ముద్ద 


కట్టిన మైథిలీ!... నన్నిలా వేదనపాలు చేసి పోవటం 
ఏవైంనా బాగుందా?... కరుణించు... 


: ఆర్యపుత్రా!... మీ మాటలు విడ్డూరంగా ఉన్నాయి... నాకీ 


స్సిత్రి కల్పించిందెవరు? 
థ్‌ 


: ప్రభూ!... నిబ్బరంగా ఉండండి... అసలు సీత్ర ఇప్పుదికృడి 


కెలా వస్తుందనుకొన్నారు?... 


; (తనలో) అయితే సీత నిజేంగా ఇక్కడకు రాలేదన్న 


మాట!... వస్తే తన (వ్రియనఖి వానంతికైనా 
కనిపించేదా?... కనుక నేనిప్పుడు పొందిన అనుభూతి 
స్వప్నమై ఉండాలి. అయితే నేను నిద్రపోతున్నానా?... 
హుం... రామునికి నిద్ర కూడానా?... నా బాధకి 
భగవంతుడే జోలిపడి ఆమె సౌందర్యరూపాన్ని నాముందు 
నిలిపి నన్ను మోహింపజేస్తున్నాడేమో?... 


: నాథుని ఈ దుఃస్థితిలో చూస్తూ కూడా ఏమీ చేయలేని 


నా ప్రాణాలింకా పోవేం? (దుఃఖిస్తుంది) 


; వాసంతీ!... నేనిక్కడుండటంవల్ల మీకూ మనస్తాపమే... 


నేనిక బయలుదేరుతాను... 


: (ఈమనను వట్టుకొని) తమసా!... ఆర్యపుత్రులు 


వెళ్ళిపోతారటమ్మా!... 


: దిగులుపడకు... చిరంజీవులు కుశలవులకు పన్నెండవ 


ఏట జరపాల్సిన వేడుకలకు మనిద్దజఖం కూడ భాగీరథి 
సన్నిధికి వెళ్ళాలి... 


96 


వాసంతి 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: తమసా!... తమసా!... ఆర్యపుత్రుల్ని నన్నింకోసారి 


చూసుకోనియ్యవూ?... 


; అయినా అశ్వమేధ(క్రతువులో నానహధర్మచారిణి 


ఉందిగా!... 


: (ఒక్కసారిగా నిర్విజ్ణయై) (తనలో) ఆమె ఎవరో? 
: (ఆక్షేపంగా) ఓ!... తిరిగి వివాహమాడారా?... 


: లేదు... లేదు... సీత బంగారు ప్రతిమ!... దురదృష్ట 


వంతుణ్లేం చేయగలను? సీతాప్రతిమను చూసుకుని 
సంతోషిస్తూ నా దుఃఖాన్ని దిగమింగుకోవాలి!... 


: (నిట్టూర్చి కన్నీటితో) ఆర్యపుత్రా!... నాపై మీ ప్రేమ ఎంత 


స్థిరమైంది!... నన్ను విడిచిపెట్టారనే హృదయశల్యాన్ని 
పెకిలించివేశారు!... 


;: మనం ఇలా కలుసుకోవటంవల్ల మీ దుఃఖం మథింత 


ఎక్కువైందేవో?... 
తప్పదుకదా!... 


అయినా కర్తవ్యనిర్వవాణ 


: ఆర్యపుక్రుని అన్యాపదేశంగా వెళ్ళిరమ్మంటూ వాసంతి 


కూడ నాకు ప్రతికూలురాలౌతోంది... 


: అమ్మా! మనమూ వెడదాం...రా!... 

: అయ్యో!... వెళ్ళాలా?... 

: వెళ్ళక తప్పదు కదమ్మా!... పదమ్మా!... 

: (బాధగా) ఎంతో పుణ్యం చేసుకొన్నవారికి కాని కలుగని 


ఆర్యపుత్రుని పాదపద్మాలకివే నా సావ్టాంగప్రణామాలు 
(స్ప లహ కోల్పోతుంది) 


: అమ్మా... ఊరుకో!... ఊరుకో!... అహో!... దైవలీల... 


సముద్రంలో అలలు, బుదగలు, తుంపురులగా కనబడు 


ఉత్తరరామచరితం 


రామ 


తమ 


స, వాసంతి 


9ై/ 


తున్నా నీరు ఒక్కటే అయినట్లు సందర్భాన్ని బట్టి భిన్న 
భిన్న రసాలుగా కనబడుతున్నా అసలున్నది కరుణరసం 
ఒక్కటే... 


: ఓ పుష్పక విమానరాజమా!... ఇటు... ఇటు... 
; పృథివీగంగాదిదేవతలు, వేదాలు, ఇక్ష్వాకువంళ 


మూలపురుషుడు సవిత, అరుంధతీ ద్వితీయుడైన వసిష్టుడు, 
వాల్మీకి ఈ సీతారాములకు (శ్రేయస్సులు కలుగజేయాలని 
ప్రార్థిద్దాం... 


నే రే రో 


98 


జనకుడు 


నేపథ్యంలో 
జనకుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నాల్లవఅంకం 
వాల్మీకిఆశ్రమం 


: బ్రహ్మణ్యులైన మహర్షులతో వేదాంత చర్చలు చేసి 


జీవన్ముక్తుణ్ణని అందథతి ప్రశంసలూ అందుకొన్నా, 
మమతానురాగాలు వీడినా నేదెంత విషాదానికి 
లోనౌతున్నాను!... నా కూతురు సీతకు వాటిల్లిన దురవస్థ 
నన్నతలాకుతలం చేసేస్తోంది. ఇన్నేళ్ళు తపస్సు చేసినా 
మనశ్శాంతి లేదు... నా తల్లీ! సీతమ్మా... పవిత్ర 
యజ్ఞభూమిలో జన్మించిన నీకే ఎటువంటి స్టితి 
దాపురించింది?... నీకీ న్ఫితి కల్సిందని నోరెత్తి 
చెప్పుకోవటానిక్కూడా సిగ్గుగా ఉందే!... నాలుక పెగల్టే!... 
అమ్మా!... వసుంధరాదేవీ!... నీదెంతటి దృఢమైన 
మనస్సు? నాబిడ్డ కాదు, న్స్‌ బిడ్డ సీత్రాదేవిమాహాత్యం 
నీకు, అగ్నిహోత్రునికి, అరుంధతీ వసిష్టులకు, గంగకు, 
ఇక్ష్వాకుకులపతి సూర్యభగవానునికీ తెలియనిదా?... 
అంతటిమహాతల్లిని దారుణంగా భర్త త్యజిస్తే ఎలా 
సహించేగలిగేవమ్మా?... 


| అమ్మా!... ఇటు... ఇటు... 
; శిష్యుడెవరో దారిచూపుతుంటే దివ్యతపస్విని అరుంధతీ 


దేవి కాబోలు ఇటే వస్తున్నట్లుంది!... (లేచి) అరెం! 
అమెకాదు... ఎవరీమె?... ఓం.. నా ప్రియసఖుడు దశరథ 
ధర్మపత్ని కౌసల్య కదూ!... ఇదేవింటి?... కొంచెంగా కూడా 
గుర్తుపట్టటానికి వీల్లేనంతగా మాటిపోయింది!... ఒకప్పుడు 
ఈమెని చూసినప్పుడు నాకెంతో సంతోషంగా ఉందేది!... 
కూతురు దురవస్థకు వేగిపోతున్న నాకు ఈనాడీమె దర్శనం 


ఉత్తరరామచరితం 


అరుంధతి 


పరిచారకుడు 


కౌసల్య 


అరుంధతి 


కౌసల్య 


జనకుడు 
అరుంధతి 


జనకుడు 


99 


పుండుపై కారం చల్లినట్లుంది!... అహో!... విధి 
వైపరీత్యం!... 
(అరుంధతి, కౌసల్య, పరిచారకుడు ప్రవేశిస్తారు) 


; కౌసల్యా!... నామాట వినుతల్లీ!... మీ కులగురువులు 


బ్రహ్మర్షి వసిష్టులే మనం స్వయంగా వెళ్ళి జనకమహా 


రాజుని దర్శిం చేవలసిందని ఆజ్ఞాపించారు... 


;: అమ్మా... బాధను లోలోనే అణచుకోండి... బ్రహ్మర్షి 


వర్యుల ఆజ్ఞ అనుల్లంఘనీయమని మనవి... 


: దుఃఖం పొంగుకొసోంది... ఇంతటి చేటుకాలం దాపురిం 


చాక ఏ మొహం పెట్టుకుని ఆయన్ని చూడగలను?... 


: నిజీమే... ఇష్టుల ఎడబాటుతో కలిగిన దుఃఖం బంధువు 


లొచ్చినప్పుడు పెగిలి, గుండె బద్దలై, వెయ్యి కాలువలై 


ప్రవహిస్తుంది... 


: కొడుకు రాముని పట్టాభిషేకం నాడు చూశాను... మళ్ళీ 


ఈనాడీ స్థితిలో!... నాటికి నేటికీ ఎంత తేడా?... 


; భగవతీ!... అరుంధతీ!... ప్రణామాలు... 
; సూర్యభగవానుడు రజోగుణపరమైన పరబ్రహ్మ నీకు 


ప్రతిభను, పవిత్రతను ప్రసాదించుగాక!... 


స (వ్యంగ్యంగా-కోపం ధ్వనించేటట్లు) కంచుకీ!... రాజ 


మాతకు కుశలమా?... 


; (తనలో) ఎంత నిష్టూరంగా మాట్లాడుతున్నారు?... (పైకి) 


రాజర్సివర్యా!... శ్రీరాముని చూడక చాలానాళ్షై దుఃఖిస్తున్న 
ఈమెకు మీ కోపం మథఠింత దుఃఖాన్ని కలుగ బేస్తోంది... 
శ్రీరామభద్రునిగ్రహచారం చోలక, భగవంతుడాయన పట్ల 


100 


జనకుడు 


అరుంధతి 


కౌసల్య 
జనకుడు 
అరుంధతి 


జనకుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


లేకపోవటంవల్ల, పారు లల్పబుద్ధితో అంతటి అగ్ని 
పరిశుద్ధను 'పెక్కుమాటలన్నారు... కనుకనే రామభడద్రు 
డంతటిదారుణకృత్యానికి ఒడిగట్టవలసి వచ్చింది!... 


: (కోపంతో) ఆపు!... అగ్నిరా నాకూతుర్ని పవిత్రీకరిం 


చేది?... 


: అవును... 'సీత* అనే రెండక్షరాలే చొలు పవిత్రతకు!... 


అమ్మా!... చిన్నదానివైనా, స్తీవైనా లోకపూజితురాలై 
నావు... గుణవంతులకు పూజార్హతను కల్పించేవి వారి 
గుణాలే కానీ వయస్సు, లింగం కాదు కదా... 


: నాలోని బాధ ప్రజ్వరిల్లుతోంది (స్ప లహ కోల్పోతుంది) 
; ఏమైంది? ఎందుకిలా?... 


రాజర్నీ... ఇంకేంఉంది?.. మీ మిత్రురాలు కౌసల్యకు 


మిత్రులైన మిమ్మల్ని చూట్టంతోనే దశరథధమహారాజు, 
ఆనాటి సౌఖ్యం, సౌందర్యఖని అయిన జానకమ్మ, ఆ మంచి 
దినాలు జ్ఞప్తికి వచ్చి ఇదమిత్ధమని చెప్పలేని దుఃఖం 
ముంచుకొచ్చింది. స్తీల చిత్తం కుసుమపేశలం కదా!... 


: అయ్యో... నా ప్రియసఖుడు దశరథుని ధర్మపత్నిని చూడక 


చూడక ఇన్నేళ్ళకు చూడగల్లినా సంతోషంతో ఉండగా 
చూళ్ళేకపోయాను!...పాపం ఆనాటి కౌసల్య నేడిట్లా 
అయిపోయింది!... అయ్యో!... ప్రియసఖీ!... (ఈకమండలువు 
లోంచి నీళ్ళు తీసుకొని ముఖంపై చేల్లుతాడు). 


: (తేజుకొని) అమ్మా!... జానకీ!... ఏవైంపోయావు?... 


ఎక్కడున్నావు?... మీమామగారు నిన్ను కోడలిగా 
పొందినందుకెంత గర్వించేవారు?... 


ఉత్తరరామచరితం 


పరిచారకుడు 


కౌసల్య 


అరుంధతి 


కౌసల్య 


అరుంధతి 


జనకుడు 


కౌసల్య 


అరుంధతి 


జనకుడు 


పరిచార 


101 


: అవు నామహాప్రభువుకు కొడుకుల్లో రామభద్రులంటే 


ఎంత్రేమో సీతమ్మగారంటే అంతకంటె ఎక్కువ!... 
సీతమ్మగారిని శాంతమ్మగారిలాగే చూసుకొనేవారు... 


: అమ్మా!... జానకీ!... గుండెల్లో గునపాలు గుచ్చినట్లుంది 


నీ వియోగం!... నిర్భాగ్యురాలిని... నా ప్రాణాలైనా పోతే 
నాకీ బాధ ఉందేది కాదు!... వఏంచెయ్యను? 


; ఊరుకో... ఊరుకో... పదిమందిలో ఏడవకూడదు... 


బుష్యశ్చ్ళంగాశ్రమంలో వసిష్టులు భవిష్యత్తులో శుభం 
చేకూరుతుందని చెప్పారు కదా!... ఆయన చెప్పినవన్నీ 
జేరుగుతూనే ఉన్నాయికదా!... 


: ఏం జేరగటమో?!... నా ఆశలన్నీ నానాటికీ అడుగంటి 


పోతున్నాయి!... 


: అయితే ఆయన ముఖప్రీతికి అసత్యం పలికారనుకొం 


టున్నావా?... పిచ్చితల్లీ!... అంతా శుభమే అవుతుంది!... 
కొంచెం ఉగ్గబట్టుకో!... 
(నేపథ్యంలో కలకలం) 


: వటువులకు ఇవాళ ఆటవిడుపు... ఆ కోలాహలం అను 


కుంటాను!... 


: అవును!... వాళ్ళలో ఆ మధ్యలోఉన్న కుజ్జవాడెవరో ఎంత 


ముద్దొస్తున్నాడు! మన రామచంద్రుని పోలికల్లేవూ?... 


: (అవతలికి తిరిగి తనలో) అప్పుడు భాగీరథి చెప్పిన 


రహస్యమిదేకాబోలు!... అయినా కుశలవుల్లో వీడెవరో 
తెలియటం లేదు... 


: రాఘవుడే బాలుడై వచ్చినట్లుంది!... 
: ఇతడు క్షత్రియవటువై ఉంటా దడనుకొంటాను!... 


102 


జనకుడు 


అరుంధతి 


జనకుడు 


పరిచార 


జనకుడు 


లవుడు 


అరుంధతి 
కౌసల్య 


జనకుడు 
కౌసల్య 
లవ 


(నేపథ్యంలో) 


అరుంధతి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: భగవతీ!... ఈ కుజ్జివాడెవరో, ఎక్కడివాడో మీరూహించే 


గలరా? 


: మనమంతా కలిసి ఇప్పుదేకదా ఇక్కడికొచ్చాం!... నాకు 


మాత్రమేం తెలుస్తుంది? 


; కంచుకీ! ఈ పిల్లవాడెవరో తెలిసికోవాలని ఉంది... 


నువ్వెళ్ళి వాల్మీకి మహర్షుల వారినీ విషయం అడిగి, ఎవరో 
వయోవృద్ధులు మీ దర్శనార్థం వచ్చారని చెప్పు!... 


; చిత్తం!... 
: అయస్కాంతం ఇనుము నాకర్షించినట్లు వీడు నన్నాకర్ని 


: ప్రవేశించి (తనలో) వీరవరో తెలియదు... శాస్రోక్తంగానే 


వీరి కఖివాదం తెలుపుతాను (ఫైకి), లవకుమారః అహం 
ఖో అభివాదయే... 


: ఆయుష్మాన్‌ భవ! 
: చిరంజీవ!... చిరంజీవ!... ఇటు రా నాయనా!... (ఒళ్ళో 


కూర్చోబెట్టుకొని) రాజర్చివర్యా!... ఇతని మొహంలో కోడలు 
సీత పోలికలు కనబదడటంలా? 


; చోలా పోలికలున్నాయి... 
౩: నాయనా!... మీతల్లితండ్రులెవరు?... 
: లేరు... నాకెవరూ లేరు!... వాల్మీకి మహర్షులే నాకన్నీ... 


నాకు తెలిసిందిదే... 


: సైనికులారా!... మీరిక్కడ దిగి మునీశ్వరులకెటువంటి 


ఆటంకం కలిగించేవద్దని చంద్రకేతు ప్రభువుల ఆజ్ఞ!... 


- అశ్వమేధీయాశ్వాన్ని రక్షిస్తూ చంద్రకేతువు వచ్చిన 


ట్లుంది!... 


ఉత్తరరామచరితం 


కౌసల్య 


లవ 
జనకుడు 


లవ 
జనకుడు 
లవ 
అరుంధతి 


జనకుడు 
లవ 
జనకుడు 
లవ 
జనకుడు 


లవ 


జనకుడు 
లవ 


103 


; నేదెంతటి నుదినం!... మానాయున లక్ష్మణుని 


కుమారుడింతటి వాదైనందుకు మహానందంగా ఉంది!... 


: అయ్యా!... ఈచంద్రకేతు వెవరండీ?... 
: దశరథమహారాజు పుత్రులు రామలక్ష్మణు లన్న 'పేం 


ప్పుడైనా విన్నావా?... 


; తెలియకేం?... రామాయణ కథానాయకులు!... 
: ఆ లక్ష్మణుని కొడుకే చంద్రకేతువు!... 
: ఊర్మిళాదేవి కొడుకు, రాజర్ని మిథిలాధిపతి దౌహిత్రుడు!... 


: ఇతనికి రామాయణకథాంశాలు బాగా తెలుసునల్లే 


ఉందే!... 


: అయితే ఆ దశరథపుత్రుల్లో ఎవరెవరికి భార్యలెవరో, వారి 


సంతానం ఎవరో చెప్పు చూద్దాం!... 


: లేదు... లేదు.. మేమింకా అంతవఅకు చేదువలేదు.. 


మేమేకాదు, ఇంకెవరూకూడా చేదువలేదు... 


: కవీశ్వరు లాభాగాన్ని రచించేలేదంటావా?... 
: రచించారు కానీ, మాకింకా చెప్పలేదు... అందులోదే ఒక 


భాగాన్ని నాటకరూపంలో వ్రాసి, ఆ ప్రతిని, భరత మహర్షికి 
పంపారట!... 


; ఆయన కెందుకూ?... 
: భరతమహర్షి దానిని అప్పరసలతో అభినయింప 


బేస్తారని!... 


; ఈ విషయం మాకెంతో ఆసక్తిని కల్లిస్తోంది!... 
; వాల్మీకి బుషిపుంగవులకూ అదంటే ఎంతో ఇష్టం!... ఆ 


(గ్రంథాన్ని కొందజు శిష్యులతో భరతమహర్షికి పంపుతూ 


104 


కౌసల్య 
లవ 
కౌశల్య 
లవ 


జనకుడు 
లవ 
అరుంధతి 
జనకుడు 


కౌసల్య 


అరుంధతి 


జనకుడు 
ఒక వటువు 


లవ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మా సోదరుని కూడా పంపేరు!... మా సోదరుడు ధనుర్దారి 
అయి రక్షణార్ధం వారితో వెళ్ళాడు... 


: నాయనా, నీకు సోదరుడు కూడా ఉన్నాడా?... 

; అవును... నాకు అన్ను కుశుడు... 

; అయితే నీకంటె పెద్దవాదన్నమాట! 

: అవును... ప్రసవ సమయంలో శిశువు భూపతనమయ్యేంత 


కాలం నాకంటే పెద్ద... 


: ఓ!... అలా అయితే మీరు కవలపిల్లలన్నమాట! 

; అవును... (అరుంధతితో) అమ్మా... వీరెవరు? 

; ఈమె కౌసల్య, ఆయన జనకమహారాజు!... 

: దుర్మార్గులైన ప్రజలెంతటికి తెగించారు! రాజైన రాముడు 


కూడ ఎంత తొందరపడ్డాడు?... తలచుకొన్నకొద్దీ 
హృదయం దపహించుకుపోతోంది... శాపంతోనో, 
శరంతోనో కాని ఈ క్రోధాగ్ని చేల్లారేట్లు లేదు... 


: (భయంగా) భగవతీ! అరుంధతీ!... రక్షించు... రక్షించు... 


రాజర్పిని శాంతపజఅచు!... 


: అవమాన ప్రతీకారానికి బుషులకీ రెండే శరణ్యాలు. కానీ 


రాజర్నీ!... రాముడు నీకు పుత్రతుల్యుడు, ప్రజలు 
అజ్ఞానులు, కనుక మీకృపకు అర్హులు... 


: అవును... నాకీ ఆగ్రహం తగదు... 
; లవకుమారా!... మనఆ్థశమంలోకి ఒకఅశ్వం వచ్చింది.... 


రా!రా! మనం జంతు విశేషం అని విన్నామే కాని ఎప్పుడూ 
చూడలేదుగా?... 


: అయితే అది అశ్వమని నీకెలా తెలుసు? 


ఉత్తరరామచరితం 


వటువు 


లవ 
వటువు 


లవ 


కంచుకి 


జనకుడు 


వటువు 


లవుడు 


వటువు 
లవ 


వటువు 


లవ 


105 


: పశుశాస్తంలోనూ, యుద్గశాస్తంలో కూడా వర్షించినట్లే 
థ్‌ ణ సా 


ఉంది, కనుక దాన్ని అశ్వంగా పోల్చుకొన్నాను... 


; ఎలా ఉందేవింటి? 
: తినబోతూ రుచి అడిగినట్లు దాన్ని నేను వర్ణించేటం దేనికి? 


నువ్వే చూద్దువుగానిరా! (లాగుతాడు, 


: అయ్యా!... చూస్తున్నారుగా!... వీళ్ళు నన్ను నిలువ 


నీయటం లేదు... వెళ్ళొస్తా... (నిష్కమిస్తాడు) 


; (ప్రవేశించి) వాల్మీకిమునిపుంగవులు ఆవిషయం సమయం 


వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని చెప్పమన్నారు... 


: భగవతీ అరుంధతీ!... సఖీ! కౌసల్యా!... మనమే స్వయంగా 


వెళ్లి వాల్మీకి మహర్చులవారిని దర్శించేటం మంచిదని 
తోస్తోంది... (నిష్మమిస్తారు) 


: (లవునితో) అదిగో!... చూశావుగా అది అశ్వమేకదూ?... 
; అవును...ఇది కేవలం అశ్వమేకాదు... అశ్వమేధీయాశ్వం... 
; అది నీకెలా తెలుసు? 


| మూర్తా!... అశ్వమేధకాండలో చదివింది అప్పుడే మచి 


పోయావా?... ఈ అశ్వానికి రక్షణగా సేన!... వారి రక్షణ 
లోనే ఈ గుజ్జిం మేయటానికి వెడుతోంది!... నామాట 
నమ్మకపోతే వెళ్ళి వాళ్ళనే అడిగిరా!... 


; వాళ్ళు వెనుక నడుస్తూ ఉంటే ఈ గుఖ్జిం దేశాటనం 


చేస్తున్నట్లుందెందుకు? 


: (ఆలోచించి) అవున్రా!... గురొచ్చింది!... అశ్వమేధమంటే 


ప్రపంచాన్నంతా జయించిన మహారాజు చేయవలసిన 


యజం!... 
జా 


106 


(నేపథ్యంలో) 
లవ 


(నేపథ్యంలో) 
లవ 


ఒకడు 


వటువు 


లవ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఈ అశ్వం, ఈ ధ్వజం, ఈ శూరజనం, ఈరేడులోకాలకీ 


ప్రభువైన రావణవైరివి!... 


: ఏవింటీ బెద్ధత్యం?! ఈభూమండలం అంతా నిఃక్షత్రియ 


మైన ట్లనుకొంటున్నాడు! 


: క్షతియులెంతమందున్నా మారాజుముందేపాటివారురా? 
సర మూర్తా!... ఎందుకా ప్రగల్భాలు?...మీ రాజు వీరు 


దైతే కావచ్చు... కానీ అంతటి స్వోత్మర్ష్న పనికి రాదు... 
సరే... మాటలెందుకుకాని, ఎత్తిన ఆ బావుటాని ఇప్పుడే 
కూలదోస్తాను... ఒరేయ్‌!... సహాధ్యాయులూ!... అడ్డమైన 
వాళ్ళని రాళ్ళతో రువ్వి మన ఆశ్రమానికి ఈ గుట్టాన్ని 
తోలుకుపొండిరా!... ఇది మనలేళ్ళతో కలిసే మేస్తుంది!... 


: (కోపంతో) ఏవింటా నోటిదురుసుతనం?... మాసేన 


మహావీరసమన్వితం... ఆయుధపాణులైన సైనికులు 
ఎదిరించిన వాళ్ళు బాలురైనా సహించేరు!... సేనాపతి 
అయిన చంద్రకేతువు ఎప్పుడూ బాణాన్నెక్కుపెట్టె 
ఉంచుతాడు!... ఇక్కడకెప్పుడూ రాలేదు కనుక ఇక్కడి 
వింతలేవో చూస్తూ ఉండి ఉంటాడు!... ఏ క్షణంలోనైనా 
ఇక్కడకు రావచ్చు... కనుక ఈలోగానే ఎక్కడైనా దాక్కొని 
నీ ప్రాణాల్ని దక్కించుకో... 


; ఈ గుజ్జంతో మనకేం పని? ఆశ్రమాన్నుంచి అప్పుడే చాలా 


దూరం వచ్చాం...మెటిసే అస్త్రశస్త్రాలు వారి వద్ద ఉన్నాయి. 
మన త్రోవన మనం పోదాం రా!... 


: ఏవింటీ... వారి అస్తశస్తాలు మెజుస్తున్నాయా... చూడు! 


వాటికేగతి పట్టిస్తానో!... 
(నారిని సంధిస్తాడు) 


శే రే ఆ 


ఉత్తరరామచరితం 


నేపథ్యంలో 


చంద్ర 


సుమంత్ర 
చంద్ర 
సుమంత్ర 


చంద్రకేతు 


సుమంత్ర 


చంద్ర 


10/7 


ఐదవఅంకం 


; సైనికవరులారా!... వెనుదీయకండి... మన యుద్ధ ఫఘోాషలు 


విని సుమంత్రుని సారథిగా చేసికొని చంద్రకేతువే మనకు 
సహాయంగా వస్తున్నాడు... (రథమెక్కి ధనుస్సును ధరించి 
చం(ద్రకేతువు ప్రవేశం) 


; సుమంత్రా!... చూడండి!... మునికుమారుడు లవుడొక్కడే 


తనను చుట్టుముట్టిన సైన్యాల్ని పటాపంచలు చేయటం 
ఆశ్చర్యంగా ఉంది!... కించిత్మోపంతో కొంచెం ఎల్జిబడ్డ 
ముఖంతో శరవృష్టి కురిపిస్తున్న ఈ పంచళశిఖలు కల బాల 
వీరుడెవదో! 


: ఈ బాలుడెవరో కాని ఆనాడు విశ్వామిత్రుని యజ్ఞరక్షణకు 


వెళ్ళిన రఘురామునే తలపిస్తున్నాడు... 


; కాని ఇతడొక్కళ్లే ఇంతమంది రథికులు, ధానుష్ములు 


ఎదుర్మోవటం చూస్తే నాకే సిగ్గేస్తోంది... 


: ఇంతమంది కలిసే వీణ్ణేమీ చేయలేకపోతున్నారంటే ఇక 


విడివిడిగా ఎదుర్కొని ఏం చేయగలరు? 


; త్వరత్వరగా రథాన్ని పోనీయండి... ఈబాలునివిజ్బంభణ 


బీభత్సంగా ఉంది... ఇతని అల్లెత్రాటి ధ్వని మన సైనికుల 
దుందుభుల ధ్వనిని మించిపోతోంది... లెక్కకు మించి 
మన వీరుల తలలు తెగి నేల పడుతున్నాయి... 
ఎటుచూసినా మన సేనలతని ధాటికాగలేక వెనక్కి 
తిరుగుతున్నాయి... 


: చంద్రకేతూ!... అడుగో ఆ బాలవీరుడు మనకి కూతవేటు 


దూరంలోకి వచ్చాడు. 


: లవకుమారా!... ఈ సేనలతో నీకు పోరెందుకు? 


బలశాలివైతే నామీదకు రా!... 


108 


లవ 


చంద్ర 


లవ 


చంద్ర 


లవ 


సుమంత్ర 


లవ 
సుమంథత్ర 


చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (ప్రవేశించి) సాధు, రాకుమారా! సాధు... నువ్వు నిజంగా 


ఇక్ష్వ్యాకువంశీయుడవే కనుక నీ మీదకే వస్తున్నాను... 
(నేపథ్యంలో కలకలం, కోపంతో) ఏవింటిది?... ఒకసారి 
నాచేతిలో ఓడి ఇతనితో ద్వంద్వయుద్ధం చేయకుండా 
నన్నద్దుకొంటారా?...పొండిరా దుర్శార్లులారా!... పొండి... 


:; మవోద్భుతమైైన నీ యుద్ధంతో మొవ్పించి నాకు 


మిత్రునివైనావు... కనుక నా పరిజనం నీ పరిజనమే... 
నీ సేనలతో నీకెందుకు పోరు?... నేనున్నాను... రా!... 


న సూర్యవంతశానికి చెందిన ఈ రాకుమారుని మాటలు 


ప్రీతికొలుపుతూనే కఠినంగా ఉన్నాయి!... ద్వంద్వ 
యుద్ధంతోనే ఇతణ్జి గౌరవించాలి!... 


(నేపథ్యంలో తిరిగి కలకలం - (కోధోదేకాలతో) 
ఛీ!.. ఛీ!.. ఈ దుర్మార్చులు నన్నీ వీరునితో యుద్ధం చేయ 
నీయకుండా అద్దుకొంటున్నారు... 


: ఓ సామంతులారా!... ఒక్క బాలుణ్ణి ఎదుర్శోవటంలోనే 


మీ ప్రతిభ మంట కలిసింది!... మళ్ళీ అతణ్ణిందుకు చుట్టు 
ముట్టటం?... 


: అబ్బో!... జోలి కురిపిస్తున్నట్లుంది... వీరి పని చెబుతా 


(ధ్యానస్థితుడౌతాడు, 


: ఏమాశ్చర్యం?... హఠాత్తుగా మన సైనికుల ఆర్భాటం 


మటుమాయమైంది!... 


; ఇక ప్రగల్భాలు పలుకుతున్న ఇతని పసేవింటో చూడాలి!... 
: రాకుమారా!... ఈలవకుమారుడు మనసైన్యంపై 


నిశ్చయంగా జృంభకాస్తాన్నే ప్రయోగించి ఉంటాడు!... 


: అందులో ఆవంతైనా అనుమానం లేదు... చూడండి, మన 


సేనలన్నీ బొమ్మకట్టుకుపోయాయి. య 


ఉత్తరరామచరితం 


సుమంత్ర 
చంద్ర 


సుమం 


చంద్ర 


సుమం 


చంద్ర, లవ 


చంద్ర, లవ 


చంద్ర 
సుమం 


చంద్ర 


109 


; ఇతనికీ జృంభకాస్త్రం ఎలా లభించిందో!... 
స వాల్మీకిమునిపుంగవు లనుగ్రహించిఉంటారు!... 
; కాదు కాదు... ఆయన కీఅ(స్తాలతో పనేముంది? 


జృంభకాన్తా లెక్కడ? ఆయనెక్కడ?ఇవి మొదట కృశాశ్వుడు 
సృజించినవి. అవి అక్కడనుంచి విశ్వామిత్రునికి, 
విశ్వామిత్రుని నుంచి మీపెదనాయన రామచందద్రప్రభువులకీ 
సంక్రమించాయి... 


: దానికేం?... ఇంకెవరైనా బుషులు తమ తపశ్శక్తితో 


సృజించేవచ్చు కదా!... 


: అడుగో లవుడు సమీపిస్తున్నాడు... ఏమజకు సుమా!... 
: ఇదేవింటి ఇతణ్లి చూస్తుంటే ఏదో చెప్పలేని మమతాను 


బంధం ముప్పిరిగొంటోంది!... ఇది పూర్వజన్మ 
బంధమా?... ఒకవేళ దూరమైన బంధుత్వమా? 


: ఇది లోకంలో ఉందే!... ఒక్కొకృణ్ణి చూస్తే నిష్కారణంగానే 


(ప్రేమ పుట్టుకొస్తుంది!... మిత్రబంధం ఎన్నివేల ఏళ్ళైనా 
కొనసాగుతూనే ఉంటుందంటారు!... 


: ఇతణ్లి చూస్తుంటే కౌగిలించుకోవాలనిపిస్తోంది... సాన 


పెట్టిన మణిలాగా (వ్రకాళిస్తున్న ఇతనివేంనిపై 
సాయకాల్నెలా వదలగలను?... 


: సుమంత్రా!... నేను రథం దిగుతాను... 
; ఎందుకు? 
: ఇతడెందుకో నాకు పూజ్యుడుగా కనిపిస్తున్నాడు!... పైగా 


రథికుడు పాదచారితో పోరుసల్పటం యుద్ధనీతి కాదు 
కదా!... సుమంత్రా!... ఏవింటా ఆలోచన!... 


శ అబ్బే!... ఏంలేదు... నువ్వనుకున్నదే ధర్మం... రఘువీరుల 


నైజం కూడ!... 


110 


లవుడు 
చంద్ర 
లవ 


లవ 


లవ 


చంద్ర 


లవ 


చంద్ర 
లవ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: రథం మీదే నువ్వ చేక్కగా ఉన్నావు... రథం దిగకు!... 
; అయితే నువ్వుకూడా ఇంకో రథం ఎక్కాలిగా!... 

: ఆర్యా... రాకుమారుని తిరిగి రథం పైకి తీసికోండి... 
; అయితే నువ్వుకూడా చం[దదకేతువు మాట 


మన్నించాలిగా!. ల 


: నాకభ్యంతరం లేదు కానీ మేం అరణ్యవాసులం కనుక 


రథమెక్కటం ఎప్పుడూ అభ్యసించేలేదు... 


, అబ్బా!... ఎంత నంగనాచివి?... తెలియకేం? 'స్నేహాన్నీ 


దర్పాన్నీ రెండూ సమపాళ్లలో చూపగల నేర్చరివే?... 
రామచంద్రప్రభువె నిన్ను చూస్తే ఆయన హృదయం కరిగి 
కాలువలు కడుతుంది... 


; అయ్యా!... మీరు చెబుతున్న ప్రభువు సత్పురుషుడంటారు 


నిజేమేనా? మేం ఆశ్రమవాసులం, ఇటువంటి యజ్ఞం 
పేరైనా తలచేం, ఆయన గుణవంతుడైతే గౌరవించేవచ్చు, 
కానీ ఈ హయరక్షకులన్నమాటలు క్ష్మత్రియవీరులకు 
పొడుచుకొచ్చేట్లుండి వారిని గేలిచేసేట్లుంటే కోపగించాను.. 


అంతే!... 


: (నవ్వుతూ) పెద్దవారి ప్రతాపాన్ని విని సహించలేక 


కోప్పడ్డావా?... 
(0 


: నాకు వచ్చింది కోపమో కాదో కూడ చెప్పలేను కాని 


ఒకమాట చెప్పు, రాముడు శమదమాది షట్మసంపత్తి 
కలవాడనీ, దర్పాలు పలికేవాడు కాడనీ విన్నాను... పైగా 
ఆయన ప్రజలుకూడ గర్విష్టులుకారంటారు... అవునా?... 


: అవును... 
: అయితే సైనికుల ఈ మాటలేవింటి? బుషులు సైతం 


గర్వితుని ఉన్మత్తుడు, రాక్షసుడూ అంటారు... అన్ని 


ఉత్తరరామచరితం 


సుమంత్ర 


లవ 


సుమంత్ర 


చంద్ర 


లవ 


చంద్ర 


111 


విరోధాలకూ గర్వమే మూలమంటారు... మధురవాక్ముని 
ప్రశంసిస్తారు... సత్యవాక్కు సర్వశుభాలకూ మూల 
మంటారు!... అది కామధేనువులా కోర్మెల్నితీర్చి, పాపాల్ని 
తొలగించి, అలక్ష్మిని నశింపదేసి కీర్తిని చేకూరుస్తుందంటారు... 


: వాల్మీకి శిష్యుడైన ఈకుమారుడు బుషిసంస్మారం 


ఉట్టిపడేట్లు మాట్లాడుతున్నాడు కదూ!... 


: అది సరేకాని చంద్రకేతూ!... ఇందాకేవంన్నావ్‌? “పెద్దల 


ప్రతాపాన్ని సహించేలేక కోప్పడ్డావా”! అయినా, ఒక్క 
మాట... క్షత్రియధర్మం ఎవరో ఒక్కనిలోనే ఉండాలని 
వ్రాసిపెట్టుందా ఎక్కడైనా?... 


: సాక్షాదృగవంతుడైన శ్రీరామచంద్రుని నువ్వెజుగవు... 


తెలిస్తే నువ్విలా మాట్లాడవు... ఇక ఈ ప్రసంగాన్నిక్కడితో 
ఆపితే మంచిది... 


: సైనికుల్ని వధించానని సంతోషిస్తే సంతోషించేవచ్చుకాని 


జమదగ్నిసుతుని జయించినవానినలా అనటం నీకు 
శ్రేయస్మరం కాదు!... 


: (నవ్వుతూ) ఓహో!... ఆయనన జమదగ్నిసుతుని 


జయించినవాడా?... అందువల్ల ఒరిగిందేవింటో?! 
బ్రాహ్మణులకు మాటల్తో, క్షత్రియులకు భుజాల్లో బలం 
ఉంటుంది అంటారు... ఒక బ్రాహ్మణ్సి జయించిన 
క్షతియుణ్జింతగా పొగడవలసిన అవసరం ఏముంది? 


: నిన్నకాక మొన్న పుట్టిన ఈ వీరునికి భార్గవులు భగవాను 


లనే విషయం తెలియదు... ఇక ఇక్ష్వాకువీరులు సప్త 
భువనాలకీ అభయటప్రదాతలన్న విషయం అసలే 
తెలియదు... 


112 


లవ 


చంద్ర 


లవ 


సుమం 


లవ, చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: చాలు చాలు... రఘువీరుల చరిత్ర, మహిమలు ఎవరికి 


తెలియనివి? కాని, ఒకమాట!... వారు పెద్దలు కనుక 
వారిని విమర్శిస్తే సహించేలేరు. ఒక స్తీ తాటకను 
చేంపటం, యుద్ధంలో ఖరుని చేంపటానికి మూడడుగులు 
వెనక్కి వేయటం, వాలివధలో వారిసత్యంలోనినేర్పూ ప్రసిద్ధ 
మెనవే... 


: సరే!... పెద్దలమీద ఎంతటి నిందలు వేయటానికైనా 


వెనుకాడని నీమర్యాద తెలుస్తూనే ఉంది!... ఇక నీ 
వాచాలత కట్టిపెట్టు!... 


: (తనలో) నామీదనే కాబోలు భుకుటి సంధిస్తున్నాడు!... 
; క్రోధాన్వితులైన ఈ ఇద్దథి ముఖాలూ ఎంత సుందరంగా 


ఉన్నాయి! 


: ఇక యుద్దానికి తగిన ప్రదేశాన్ని వెదకుదాం రా!... 


రే రే ఆ 


ఉత్తరరామచరితం 


రామ 
చంద్ర 


రామ 
చంద్ర 


రామ 


లవ 


రామ 


లవ 
చంద్ర 
లవ 


113 


ఆజవఅంకం 
యుద్ధభూమి 
చంద్రకేతు... ఆగ్నేయాస్త్రం - వారుణాస్త్రం (లవుడు) 
చంద్రకేతు - వాయవ్యాస్తం 
- ఎఫెక్ట్‌ - 


: (పుష్పకవిమానం దిగుతూ) చంద్రకేతూ!... రా!... 
; (రాముని పాదాలకు నమస్మరిస్తాడు రాముడు చంద్రకేతును 


కాగిలించుకొంటాడు) 


: నీకు కుశలమేకదా! చంద్రకేతూ!... 
;: ఈ ప్రియమిత్రుడు లవుడుండగా నా కుశలానికేం 


లోటు?... నాయనగారూ!... ఇతడు వీరాగ్రేసరుడుకాని 
సామాన్యుడు కాడు... వుకు నాకంటె కూడ 
(ప్రేమాస్పదుడు... 


; ఇతని రూపం ఎంత మనోహరంగా ఉంది!...చంద్రకేతుని 


మాటల్ని బట్టి ఆకార సదృశమైన ప్రజ్ఞ కూడ కలవాడే 
ననిపిస్తోంది... అస్తవేదం, క్షాత్రధర్మం, సద్గుణ పారుషాలు, 
సత్యం ఇతనిలో మూర్తిభవించినట్లున్నాయి!... 


; ఈ మహానుభావుని దర్శనమే అమందానందానుభూతిని 


కలిగిస్తోంది... మానవాకృతిని ధరించిన మధుసూదనునిలా 
కనిపిస్తున్నాడు... 


స జెప్పపాటులో నాసంతాపమంతా పోయి మనస్సు వాత్సల్య 


పూరితమైంది!... 


: చంద్రకేతూ!... వీరెవరు? 
: వయస్యా!... మా తండ్రిగారు!... 
: నీకు తందైతే నాకూ తంద్రే!... తండ్రి వరుసవారు నీకు 


నలుగురున్నారన్నావు కదా!... వాళ్ళలో ఈయనెవరని? 


1114 


చంద్ర 


లవ 


రామ 


లవ 


రామ 
చంద్ర 


రామ 
చంద్ర 


రామ 


లవ 


రామ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; తండ్రులందలిలో వీరగజులు!... 
: ఏవింటీ!... రఘురాములా?... ఈ దివ్యపురుషుని 


దర్శనంతో నా జన్మ ధన్యమైంది... నాయనగారూ!... పూజ్య 
వాల్నీకి శిష్యుడైన ఈ లవుని ప్రణామాలు... 


; దీర్చాయుష్మాన్‌ భవ!... కాగిలించుకొని) ఆహా!... ఎంతటి 


స్పర్శసుఖం!... 


: (తనలో) ఈమహాత్మునికి నాపై అవ్యాజానురాగం 


కలిగింది... అయ్యో! ఇంతటి మహానుభావునితో వైరం 
తెచ్చుకొని అపారసేనను మట్టుపెట్టాను... (పైకి) 
క్షంతవ్యో౭_ హం... 


: క్షమించేవలసినంత తప్పేం చేశావు లవకుమారా?... 
: పితృదేవా! మీ సేనాపతులు చేసిన మీ ప్రతాపోత్మర్న విని 


సహించేక వారిపై తన అఖండ పరాక్రమాన్ని చూపాడు... 


స క్షత్రియునికదే అలంకారం కదా!... 
: తండ్రీ!... నా ఈ మిత్రుని క్రోధావేశం, ప్రతాపం కనీవినీ 


ఎజుగనివి!... అన్ని దిక్కుల్లో వ్యాపించిన మనసేనలన్నీ 
ఇతడు (వ్రయోగించిన జృంభకాస్తంతో స్తంఖించి 
పోయాయి!... 


: లవకుమారా!... నీ అస్త్రాన్ని ఉపసంహరించు... చంద్ర 


కేతూ!... అస్త్ర ప్రభావంతో ఏమీచేయలేక సిగ్గుపడుతున్న 
సేనాపతుల్ని పరామర్శించిరా!... 


| మీఆజ్ఞ శిరోధార్యం!... (ధ్యానస్టి తుదై) నాఅస్తం 


ఉపశమ్‌ుంచింది... 


: ఈ అఫ్తాలు ప్రయోగోపసంహారాల్లో మంత్రాన్విత 


మైనవికదా!... ఇవి నీకు గురుపరంపరానుగతంగా 
లభించాయా?... 


ఉత్తరరామచరితం 


లవ 
రామ 
లవ 
రామ 


లవ 


కుశుడు 
లవ 
కుశ 
లవ 


కుశ 


రామ 


115 


: మా ఉభయులకూ అవి సహజంగానే ప్రాప్తించాయి... 

; ఉభయుల కంటున్నావు? 

; మేము అన్నదమ్ము లిద్దజం కవలలం కనుక... 

; అయితే ఆ రెందవవాదేడీ? (నేపథ్యంలో లవా! లవా! అని 


పిలుపు) 


: అడుగో... మాటలోనే నన్ను వెతుక్కొంటూవస్తున్నాడు మా 


అన్న కుశుడు.. అన్నగారికి జయం! జయం!... 


: తమ్ముడూ!... ఏవింటి యుద్దం యుద్దం అంటున్నారు?... 
యట టి 

: దానికేం గాని ముందు ఈ పెద్దలపట్ల వినయం చూపు... 

; ఎందుకు? 

; వీరు రఘురాములు... మనపట్ల అపారవాత్సల్యం 


చూపటమేకాక ఇప్పుడే నిన్ను చూడాలన్నారు కూడ! 


;: రామాయణ కథానాయకులైన దివ్యపురుషులు రఘు 


రాములకు వాల్మీకిమహర్షిశిష్యుడు కుశుని అభివాదాలు... 


; దీర్చాయుష్మాన్‌ భవ!... కాగిలించుకొని తనలో) ఇదేవింటి? 


కొడుకును కౌగిలించుకొన్న అనుభూతి! వీరిలో మా 
వంశీయుల పోలికలు కనిపిస్తున్నాయేవింటి? అంతేకాదు 
జానకి పోలికలు కూడా కొట్టొచ్చినట్లున్నాయి!.. ఇది 
శ్రీమద్వాల్మీకి మహర్షి తపోవనం కదా!... ఆనాడు 
లక్ష్మణుడు సీతనిక్కడేకదా ఒంటరిగా విడిచి వచ్చింది... 
జృంభకా(స్తాలు వాటంతటవే వీరికి లభించాయని 
చెబుతున్నారు... గతంలో పూర్ణగర్భిణి అయిన సీత 
ఉదరం నిమురుతూ కవలపిల్లలు కలుగుతారని చెప్పి వారికి 
జృంభకాస్తాలు పుట్టుకతోనే సంక్రమిస్తాయని వరం 
ఇచ్చాను కదా!... ఇలా ఆలోచిస్తూంటే వీరు సీతకు కలిగిన 


116 


లవ 
కుశ 


రామ 


(నేపథ్యంలో) 


రామ 


(నేపథ్యంలో) 


రామ 


కుశ, లవులు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నా సంతానమేమోననిపిస్తోంది... (కన్నీరు తుడుచు 
కొంటూ) ఈ విషయం సమగ్రంగా విచారించి విషయం 
తెలిసికోవాలి... 


: తండ్రీ!... ధీరోదాత్తులైన మీకు కన్నీరెందుకు? 
శ తమ్ముడూ!... కఫీత్రను వీడిన రామునికి ప్రపంచంలో సుఖం 


ఎలా ఉంటుంది? రామాయణమే తెలియనివానిలా 
ఏవింటా ప్రశ్న 


: నన్నుచూచి చివరకు కుజ్జివాళ్ళుకూడా జోలిపడే స్థితికి 


దిగజోరాను... 


: ఇక్కడ లవుడు యుద్ధం చేస్తున్నాడని ఎవరుచెప్పారో కాని 


వాల్మీకి, వసిష్టులు, జనకుడు, అరుంధతి, వృద్ధరాణులు, 
హృదయాలు కొట్టుకొంటూ ఉంటే ఇటువైపే నడచి 
వస్తున్నారు... 


; గురుదంపతులు అరుంధతీ వసిష్టులిక్కడికెలా వచ్చారు? 


మా తల్లులు, జనక మహీపతి కూడానా?... అయ్యో!.. 
ఎంతటి నిర్భాగ్యుఖి!... జనకమహీపాలుడుకూడా 
వచ్చాడంటుంటే గుండెల్లో పిడుగుపడ్డట్తైంది!... 


; అయ్యో... పాపం!... చిక్కిపోయిన అల్లుని చూసిన 


జనకమహారాజు మూర్చిల్లి తేజుకొన్నాడు... తల్లులు 
నిశ్చేష్టలైనారు!... 


; అయ్యో!... మాతృమూర్తులారా!... జనకమహారాజా!... 


జనకరఘు-ఉభయ వంశాలకూ అశేషకీర్తిప్రతిష్టలు 
తెచ్చిపెట్టిన సీతను విడిచిన ఈ రాముడు మీ దయకు 
అర్హుడు కాదు... 


; నాయనా!... ఇటు...ఇటు... 


రే రే ఆ 


ఉత్తరరామచరితం 


లక్ష్మణుడు 


సూత్రధారి 


11/7 


ఏదడవఅంకం 


: (ప్రవేశించి) శ్రీవాల్నీకి బుషిపుంగవులు వారి నిజ 


తపఃప్రభావంతో సకలదేవాసురులను, న్ధావర జంగ 
మాత్మకమైన అఖిల జగజ్ఞాలాన్నీ ఇక్కడకు చేరేట్లు చేశారు... 
ఆ మహర్షి వ్రాసిన నాట్యప్రబంధాన్ని అప్పర స్రీలచేత 
ప్రదర్శింపజేస్తారీతరుణంలో... వారి ఆహ్వానా న్నందుకొన్న 
రామచంద్రప్రభువు ఇక్కడ రంగభూమిని, ప్రేక్షకులకూ 
తగిన ఏర్పాట్లు చూడమని నన్నాజ్ఞాపించారు... ఏర్పాట్లన్నీ 
పూర్తిచేశాను... అరుగో అన్నగారు కూడా వస్తున్నారు... 


: లక్ష్మణా!... ఏర్పాట్లన్నీ సక్రమంగా పూర్తెనాయి కదా!... 
; చిత్తం... 


: (ప్రేక్షకులంతా వారికి నిర్దేశించిన ఆసనాల్లో ఆసీను 


లైనారా?... 


: అంతా సుఖోపవిష్టులైనారగ్రజా!... 


; కుశలవకుమారులకు కూడ చంద్రకేతువు సరసన 


ఉచితాసనాలమర్చు. ల్‌ 


: వారిపట్ల మీకున్న (ప్రేమాతిశయాన్ని తలచి మీరు చెప్పినట్టే 


ముందే అమర్చాను... ఇదిగో ఈ పీఠం తమకు... దయతో 
ఆనీనులుకండి... సూత్రధారీ!... ఇక రూవకా 
న్నారంభించేండి... 


: సుహృదయులైన సామాజికులకు స్వాగతం!... భగవ 


ద్వాల్మీకులవారు తమ దివ్యదృష్టితో చూసిన ఇతివృత్తం 
ఆధారంగా కరుణాద్భుతరసనిర్భరంగా వ్రాసిన ఒక 
రూవకాన్ని వీ ఎదుట (వ్రదర్శించవలనిందిగా 


118 


రామ 


రామ 
లక్ష శ్రా 


రామ 


భాగీరథి 


పృథ్వి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నన్నాజ్ఞాపించారు... కనుక ప్రసన్న మనస్స్ములై తిలకించే 
ప్రార్ధన... 


: సాక్షాదృగవత్స్వరూపులైన వాల్మీకి మహర్షులకు అసత్యం 


అనేది అంటదు కనుక ఇది సత్యమని భావిస్తున్నాను... 
- నేపథ్యంలో- (సీతపాత్ర) హా!... ప్రాణేశ్వరా!... 


నాయనా! లక్ష్మణకుమారా!. నిర్భాగ్యురాలినైన నన్నీ 
నట్టడివిలో విడిచి వెళ్ళావు... గర్భవేదనను తట్టుకోలేక 
పోతున్నా... కనుక ఈ గంగానదిలో శరీరాన్ని విడుస్తాను.. 


: (తనలో) ఇంతకంటె దారుణం ఈ సృష్టిలో మరొక 


టుందబోదు! 


: రాకుమారి, అయోధ్యపట్టపురాణి ప్రసవవేదనను భరించేలేక 


గంగానదిలో జీవితాన్ని త్యజించటానికి పూనుకొంది! 
(నిష్కమిస్తాడు) 


: లక్ష్మణా!.. కాపాడు.. కాపాడు... 
: అగ్రజా!... ఇది నాటకమండీ!... వట్టి నాటకం!.. 


: హా! దేవీ!... నావల్ల కదా నీకిన్ని కష్టాలు!... 


చూస్తున్నా!.. వజకఠోరమైన నా హృదయం దేన్నైనా 
చూస్తుంది, వింటుంది... (గంగ, పృథ్వి చెజి ఒక కుజ్జివాణ్లీ 
చేంకలో పెట్టుకొని సీతతో ప్రవేశిస్తారు) లక్ష్మణా!.. 
అంధకారంలో మునిగిపోతున్నా... నన్ను పట్టుకో... 


స్ట అమ్మా... సీత్రా!... ఓర్చుకో... నీ నోములు పండి... 
; ఇనకులాన్ని ధరించే కవలకుమారుల్ని గంగాజలంలో 


ఉత్తరరామచరితం 


సీత్ర 


లక్ష శ్రణ 


భాగీ 


119 


ఏ ఎంత అదృష్టవంతురాల్ని... ఇద్దజు కొడుకుల్ని కన్నాను... 


అయ్యో!.. ఆర్యపుత్రా!.. (మూర్చిల్లుతుంది) 


: (కాళ్ళపై పడి నమస్కరించి) అగ్రజా!.. మనపుణ్యం 


పండింది... రఘువంశం నేటికి చరితార్థమైంది... అన్నగారి 
ముఖం సంతోషంతో నిండినా కన్నీరు అలముకొంది... 
(విసురుతాడు) 


: అమ్మా... సీత్రా!... తెప్పటథిల్లు... తెప్పథిల్లు... 
;: అమ్మా... మీరెవరు?... ఈమె ఎవరు?... 

: ఈమె నీ మెట్టినింటి ఇలవేల్పు భాగీరథీదేవి... 
: నమో నమః... 


: పుణ్యచరితవైన నీకు పునఃపునః పుణ్యఫలం చేకూరు 


గాక!... 


: భాగీరథీదేవికి మాపై ఎంతటి అనుగ్రహం!... 

; ఈమెనీ మాతృదేవి పృథ్వీమాత!... 

: అమ్మా... నీ కూతురి దీనదశ'!... 

; ఇలారా అమ్మా (కాగిలించుకొని మూర్చిల్లుతుంది) 


: (సంతోషంతో) మావదినెగారికి గంగాప్ఫథ్వీదేవతల 


అనుగ్రహం చేకూరింది... 


; చూస్తూ చూస్తూ ఉంటే కరుణరసం ఎక్కువౌతోంది... 


సర్వప్రాణులకీ మోహం అనివార్యమైంది... ఇది అంతః 


కరణలో అప్రతిహతంగా నిలుస్తుంది... 


: భూతధాత్రీ! నిగ్రహించుకో... వైదేహీ!... నిగ్రహించుకో!... 


120 


పృథ్వి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: భాగీరథీ!... ఓర్పుకు నిలయమైన నేనే సీతను కన్ననాటి 


నుంచే దానికెంతో దూరమైనాను!... వివాహవేళ తోరం 
కట్టినప్పుడు నా అల్లుని కీదురూహ కలుగుతుందని కల్లో 
నైనా అనుకోలేదు... నన్ను జనకుని, అగ్నిహోత్రుని, 
సీత సపర్యల్ని చివరకు సంతతినైనా తలుచుకోలేదు... 


: ఆర్యపుత్రునినామాన్ని తలచుకోవటం ఎంత సంతోష 


దాయకం!... 


: చాలు చాల్లే!... ఆర్యపుత్రుడెవడు? 
: అమ్మా! (కన్నీరు కారుస్తుంది) 
: అమ్మా!... భూమాతా!... నేనటువంటి దుష్టుణ్జే... 


: భగవతీ!... వసుంధరా!... అన్నీ తెలిసినదానివి. నువ్వూ 


అల్లునిపై ఇంత కినుక పూనటం న్యాయమేనా?... లంకలో 
క్సీత్ర అగ్నిపూత అయిన ట్లయోధ్యపురవాసులకు తెలియదు 
కదా!... ప్రజారంజనమే పరమకర్తవ్యంగా భావించే రాము 
డంతకంటె ఏంచేస్తాడు చెప్పు?... 


: అమ్మా!... ఇకనేనుభరించేలేను... నన్ను నీలో కలుపుకో... 


; ఎంత కష్టం!... ఇంతకంటె ఘోరమైన కోరిక మజొక 


టుంటుందా?.. 


: అమంగళం కీర్తించేకు... నువ్వ వెయ్యేళ్ళు వరిల్లాలి!... 
: ఈ పిల్లల పెంపకం నావల్లేమౌతుంది? అనాథను... 
: అలా అంటావెందుకు?... నువ్వనాథవుకావు... సనాథవే.. 


: నావంటి అదృష్టహీన సనాథ కూడానా?... 


ఉత్తరరామచరితం 


గంగ 


పృథ్వి 
లక్ష్మణ 
రామ 


పృథ్వి 
గంగ 


(నేపథ్యంలో) 


గంగ 


పృథ్వి 
రామ 


గంగ 


పృథ్వి 


గంగ 


121 


: సర్వజగత్తులకు శుభాలు చేకూర్చీ నీకు ఆత్మనింద 


పనికిరాదు!... 


: మైథిలీ!... మాకు కూడ నీవల్లనే పవిత్రత చేకూరింది... 
; విన్నారా అగ్రజా?... 

: లోకమంతా వినవలసిందిది.. (నేపథ్యంలో కలకలం) 

; ఏవింటాకలకలం? ఏమీ తెలియకుండా ఉంది... 

: నాకు తెలిసింది... జృంభకాస్తాలవాణి అది. 


: సీతాదేవీ!... నమస్సులు... చిత్రాల్ని చూచే సందర్భంలో 


రాముని మాటల్ని విన్నమేము నీ పుత్రులనాశ్రయించాం... 
తల్లీ! నీకు వందనాలు... 


: రాముని చేపట్టిన మహాస్తాల్లారా!... మీకు శతసహస్ర 


వందనాలు... 


మీ స్మరణ శిశువులకు శుభాలను చేకూర్చుగాక! 


: కరుణరసం అధికమై నాలో అద్భుతాలు మెళవించి ఒక 


అవ్యక్తానందానుభూతికి లోనౌతున్నాను... 


: అమ్మా సీతమ్మా!... రామచంద్ర కల్పులైన ఇద్ధజు 


కుమారులు నీకు కలిగారు... 


: సంతోషించేవమ్మా! 


: నా పుత్రులకు క్షత్రియోచితమైన జాతకర్మాదిసంస్మారాల 


నెవరు చేస్తారు? 


: దిగులుపడకు... వాళ్ళు తల్లిపాలు వదలటంతోనే మేమే 


వాల్మీకి మహర్షి సన్నిధికి చేరుస్తాం!... 


122 


పృథ్వి 


పృథ్వి 


గంగ 


రామ 


లక్ష్మణ 


(నేపథ్యంలో) 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆమవహానీయుదే వీరికి అవసరవ్లైనవన్నీ నమ 


కూరుస్తాడు... 


; గంగాప్పృథ్వుల ఆలోచన ఎంత ప్రశస్తమైంది?... 


: అ(గ్రజా!.. కుశలవులు కూడ వాల్మీకి 'పెంపకంలోనే కదా 


పెరిగింది... వీరే వారు కాదు కదా?... 


; నామనస్సు సంధిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది... 


: అమ్మా... రా!... రసాతలాన్ని కూడ పవిత్రం చేద్దువు 


గాని... 


: అవనిజా!... మజో లోకానికి వెళ్ళిపోతున్నావా?... 
: తల్లీ!... వద్దు... వద్దు... నన్ను నీలో కలిపేసుకో... 
: దీనికి తల్లేమంటుందో?... 


: నీ పిల్లలు పాలు వదిలే దాకా ఓపికపట్టు... ఆ తర్వాత నీ 


ఇష్టప్రకారమే చేద్దువుగానిలే... 


; మంచిమాట!... సరేనా? సీత, గంగ, పృథ్వి నిష్మమిస్తారు) 


= అయ్యో!...నా సీత లోకాంతరవాసి అయిందా? (స్పృహ 


కోల్పోతాడు) 


; వాల్మీకి మునివర్యా!... కాపాడండి... కాపాడండి... ఇదేనా 


మీ నాటక పరమార్థం?... 


: సంగీతాన్నాపండి... ఓ న్ధావరజంగమాత్మక భూతాల్లారా!... 


సర్వప్రాణధారులారా?... వాల్మీకిబుషివర్యులు మీపై 
అను([గ్రహంతో ఒకదివ్యదర్శనాన్ని చూపించమని 


ఆజ్ఞాపించారు. .. చూడండి!... 


ఉత్తరరామచరితం 


లక్ష త్రణ 


(నేపథ్యంలో) 


లక్ష్మణ 


అరుంధతి 


రామ 


అరుం 


వాల్మీకి 


123 


౩: ఓహో!... ఎంత వింతదృశ్యం!... దేవతలాకాశా న్నతి 


గమిస్తూంటే ఆకాశం అంతా ఆకాశగంగాతరంగాల్లో 
తేలిఆడుతోంది!... అరె!... గంగ ఒకప్రక్క పృథ్వి 
మటొకవైపునా, నిలిచి ఉంటే, మిగతా దేవతలంతా స్తుతిస్తూ 
ఉంటే వదినగారుపైకి వస్తున్నారు... 


; త్రిజగత్పూజ్యా!... అరుంధతీ!... పృథ్విని, గంగను, 


త్రిజగద్వంద్య సీత్రామహాసాధ్విని తీసికొని వెళ్ళమ్మా!... 


; అగ్రజా!... అగ్రజా!... మనపంట పండింది!... అం... 


అన్నగారికి శ్వాస ఆడటం లేదు!... (సీతను తీసికొని 
అరుంధతి ప్రవేశం!...) 


: సీతా!... మా చిరంజీవి నీ స్పర్శతోనే తేఖుకోవాలి.. (సీత 


రామునిశరీరం అంతా నిమురుతుంది) 


: ఆవో!... నేడెంత సుదినం! నా సీత ఇక్కడికెలా 


రాగలిగింది!... అరుంధతి, నా తల్లులు, వసిష్ణులు, 
బుష్యుశ్చంగులు, అంతా కూడటంవల్ల కన్నుల పండువుగా 
ఉంది!... 


: రామభద్రా!... నీ సహధర్మచారిణి జానకిని స్వీకరించి, 


అశ్వమేధం చేసి, జగ(దక్షకుడవు కా!... వాల్మీకి 
మునిపుంగవా!... సీతారాముల ముద్దుబిడ్డలు కుశలవులను 
తీసికొనిరండి!... 


: నాయనలారా!... మీ పితరులకు నమస్మరించేండి!... 


ఈయన మీతండ్రి రఘురాముడు ఈమె మీతల్లి సీత్రాసాధ్వి 
మీపినతండ్రి లక్ష్మణుడిడుగో, ఆయన మీ మాతామహులు 
జనకమహారాజు! 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: నేటికి పితరుల దర్శనమై మేము ధన్యత నొందాం!... 
క్ట వాల్నీకి ముని పుంగవా!.. మీపాద పద్మాలకు ప్రణామాలు!. 


(నేపథ్యంలో కలకలం) 


: ఇడుగో!... మధురేశ్వరుడు శత్రుఘ్నుడు లవణాసురుని 


నిర్మూలించి వస్తున్నాడు... 


: శుభాలు వెనువెంటనే కలుగుతుంటాయంటే ఇదే 


కాబోలు!... 


: ఎంతటి మహాదృష్టం!.. ఇదంతా వాల్మీకి మహర్షి చేలువ... 
: శుభం భూయాత్‌! 


శే రే రో 


మృచ్చకటికం 
సంస్కృతమూలం : శూద్రకమహాకవి 
రంగస్థలకృతి : దాక్టర్‌ రామవరపు శరత్‌బాబు 


126 


అ ౦వ రాలా ల ఫం గో 


[0 [0 [0 [అ [అ [0 టర అ అ గు టా (టే (ర (టీ (టో 
రాల య ల [౧ ౪4 అ (అ ౦ ఎ రాల[| యట ల [౪4 ౦౯9 


ఇందలి వాత్రలు 


పురుషులు స్త్రీలు 
ప్రయోక్త 1. రదనిక 
చారుదత్తుడు 2. వసంతసేన 
మైత్రేయుడు(ఆత్రేయుడు) 8. చెలి. (బేటి 
విటుడు (శకారుని పరివారంలో) 4 మదనిక 
శకారుడు 5. ధూతాదేవి 
చేటుడు (చారుదత్తుని భార్య) 
సంవాహకుడు (బౌద్ధభిక్షువు) 6. వసంతసేన తల్లి 
మాధురకుడు 
సభికుడు 
. దుర్చురకుడు 
. కర్ణపూరకుడు 
| శర్విలకుడు 
. స్థావరకుడు (శకారుని బండివాడు) 
. కుంభీలకుడు 


. రోహసేనుడు (చారుదత్తుని కొడుకు, 5 ఏళ్ళు) 
. వర్ధమానకుడు (చారుదత్తుని బండివాడు) 
.. ఆర్యకుడు 

. చందనకుడు 

. వీరకుడు 

న్యాయాధికారి (అధికారి) 

ః కాయస్థుడు (శ్రేస్టికాయస్టుడు) 

. శోధనకుడు 

. చాటింపువాడు 

. చండాలుదు() 

. చండాలుడు (2) 

. విటుడు (వసంతసేన పరివారంలో) 


12/7 


మృచ్చకటికం 

ప్రయోక్త 

సహృదయ శేఖరుల కభివాదాలు... సంస్క తంలో ఏకైక సాంఘిక 
నాటకంగా ప్రసిద్ధినాందిన శూద్రక విరచిత మృచ్చకటిక నాటకాన్ని చూడాలనే 
ఉత్మంఠతో మీమీ పనుల్ని సర్దుకొని వచ్చిన (ప్రేక్షక (గ్రేష్టులకు ప్రణామాలు... మేమెంతో 
వ్యయ ప్రయాసలకోర్చి, దీన్ని ప్రదర్శించటానికి సన్నద్దులమై ఉన్నాం. ఈ నాటకం 
పేరు మృచ్చకటికమ్‌. సంస్కృతంలో మృత్తంటే మట్టి అనీ, శకటం అంటే బండి 
అనీ అర్ధం. అంటే 'మట్టిబండి” అని అర్ధం. అయితే ప్రయాణాదుల కుపయోగించే 
'పెద్దబందికాక పిల్లలాడుకొనే చిన్నబండి. కాళిదాసుకు పూర్వుదైన భాసకవి 
“దరిద్రచారుదత్తమ్‌” అనే నాటకాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని వ్రాసిన మహాకవి 
శూద్రకుడు. ఆయన మహారాజు, బుగ్వేద, సామవేదాల్లో దిట్ట... గణిత గజ 
శాస్తాల్లోనూ నిష్ణాతుడు... సంగీత నాట్యాల్లోనూ నిపుణుడు. తన కుమారునికి 
పట్టం కట్టి అశ్వమేధయాగాన్నా చరించి నిండు నూటేళ్ళపై పదిరోజులు జీవించి 
తనంత తానుగా అగ్ని హోక్రునిలో ప్రవేశించి, తనువు చౌలించాదని చెబుతారు. 
ఇక ఈ నాటకేతివృత్త విషయానికి వస్తే అవంతి దేశానికి రాజధాని అయిన 
ఉజ్జయినీ నగరంలో వ్యాపార వృత్తిని చేపట్టిన విప్రడు చారుదత్తుడు. అందగాడు, 
యువకుడు, తన ధనాన్ని దానధర్మాలకు వినియోగించి దరిద్రుడైన ఉదాత్తుడు. 
ఆ ఊళ్ళోనే వసంత బుతువు శోభవంటి శోభతో ఉన్న వసంతసేన కేవలం 
గుణపక్షపాతియై అతణ్ణి ప్రేమిస్తుంది... వారిద్దజి కథే ఈ నాటకం. కాళిదాసుకు 
పూర్వికుడైన భాసమహాకవి తన పదమూడు నాటకాల్లో అసంపూర్ణంగా విడిచిన 
“దరిద్రచారుదత్తం”* అనే నాటకం దీనికి మాతృక. తినబోతున్న వారికి రుచి 
చెప్పినట్లు ఇంకా ఎక్కువగా చెప్పటం ఎందుకు?... చూడండి... 


128 


మైత్రేయుడు 


చారుదత్తుడు 


మైత్రేయుడు 
చారు 


చారు 


చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మొదటిఅంకం 


: (చేత్తో ఒక శాలువా పట్టుకొని ప్రవేశిస్తాడు) వేటొక 


వైపునుంచి గింజేలను చేల్లుతూ చారుదత్తుని ప్రవేశం. 
అతనితో రదనిక కూడా గింజేలున్న పళ్ళాన్ని పట్టుకొని 
ప్రవేశిస్తుంది) 


: (ఆకాశం వైపు చూచి నిట్టూరుస్తూ) హుయి... ఒకప్పుడు 


నేను చల్లే మంచి గింజల్ని రకరకాల పక్షులు వచ్చి తినేవి... 
నేడో! ఈ నూకల్ని తినటానికి పక్షులేవీ రావటం లేదు. 
గడ్డి, గాదంలో పడే ఈ నూకల్ని కీటకాలు సగం సగం 
కొరుకుతున్నట్లున్నాయి... 


: ఆర్య చారుదత్తా!... స్వస్తి... 
: ఓ!... మైత్రేయా! స్వాగతం... రా..రా.. కూర్చో!.. చేతిలో 


అదేవింటి?... 


: నీ చిరకాల మిత్రుడు చూర్ణవృద్దుడు జాజిపూల వాసన 


వెదజల్లే ఈ ఉత్తరీయాన్ని నీకు కానుకగా పంపాడు... ఏదో 
ఆలోచిస్తున్నావేవింటి?... 


; ఏం లేదు మిత్రమా!... కప్పాలుపడ్డ తర్వాత సుఖం లఖిస్తే 


బాగుంటుంది... అలా కాకుండా ముందు 
సుఖాలనుభవించి ఆ తర్వాత దరిద్రం దాపురిస్తే ... వాడిక 
జీవచ్చవమే ననుకో... 


: మరణం, దరిద్రం - ఈ రెంటిలో ఏది మేలంటావ్‌? 
- నన్నడిగితే దారిద్ర్యం కంటే మరణమే మేలంటాను... 


ఎందుకంటావా? వురణవేదన ఒక్కక్షణంతో 
తీరిపోతుంది... దారిద్ర్యం బ్రతికినన్నాళ్ళూ అనుక్షణం 
ఆవేదనకు గుజిచేస్తుంది... 


వృచ్చకటికం 


మైత్రే 


చారు 


చారు 


129 


; దిగులుపడకు చారుదత్తా.. ఒకప్పటి ర్స్‌ అఖండవైభవాన్ని 


ఆర్హ్తుల కందించి నేడు శుక్షపక్షంపాద్యమి చంద్రునిలా 
మిగిలిపోయినా నీ తేజస్సుకేలోపం లేదు... చేద్దన్నం వంటి 
సంపద గూర్చి నీకెందు కింతటి సంతాపం? 


: సంపదల గూర్చికాదయ్యా నా సంతాపం... ఆనాడు నా 


ఇంటికి తజచు వచ్చే మిత్రబాంధవు లీనాడు నా లేమిని 
చూచి మొహం తప్పిస్తున్నారు... అందుకూ నాబాధ... 
ఈ దారిద్ర్యం కంటె, అతిధిపూజకు దూరమౌతున్నానన్న 
బాధే నన్ను దహించేస్తోంది... మైత్రేయా... అంతేకాదు... 
దారిద్య్యంతో మనిషి సిగ్గుపడతాడు... సిగ్గుతో సామర్థ్యం 
క్షీణిస్తుంది... సామర్ధ్యం కోల్పోయిన నాడు అవమానాల 
పాలౌతాడు... అవమానంతో నిర్వేదానికి లోనౌతాడు... 
నిర్వేదం దుఃఖానికి దారి తీస్తుంది... దుఃఖభాగునికి వివేకం 
లోపిస్తుంది... వివేకహీనుడు వినాశం పొందుతాడు... 
కనుక సర్వాపదలకూ దారిద్యమే మూలం. 


: దారిద్ర్యం గుఠించి దిగులుపడకుండా ఉంటే పోలా? 
; దిగులుకాదు మైత్రేయా!... దారిద్ర్యాన్ని మించిన 


అవమానమంటూ లేదు... దరిద్రుణి చూస్తే మిత్రుల 
కేవగింపు... శయత్రుత్వాన్ని పెంచేదీ, నిష్కారణంగా 
అయినవారికీ, కానివారికీ ద్వేషాన్ని పెంచేదీ ఈ 
దారిద్యమే... ఇల్లాలు సైతం అవమానిం చేటానికి 
వెనుకాడదు... అడవులకు పారిపోదామనిపిస్తుంది... ఇది 
శరీరాన్ని దహించదు, కానీ హృదయాన్ని తపింపజేస్తుంది... 
ఊం... సరేకాని, ముందు నువ్వు చతుష్పథంలో దేవతలకు 
బల్యన్నం వేసిరా! 


130 


చారు 


చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; వెయ్యను! 
; అదేం మైత్రేయా!... బ్రాహ్మీ మాహేంద్రి, వైష్ణవ, ఐంద్ర్యాది 


అష్టమాతృకల కీనాలుగుమార్గాలకూడలిలో అన్నం వేసి 
రావటం గృహస్టు నిత్యానుష్థానంలో భాగమే కదా! 


; భాగమో, భోగమో-నేనాదేవతలకి బల్యన్నం వెయ్యను కాక 


వెయ్యను! 


; ఎందుకనయ్యా? 
; ఎందుకా? నువ్వు నిత్యం పూజిస్తున్నా ఎప్పుడైనా వారు 


నీపట్ల ప్రనన్నులయ్యారా? ఇంకెందుకూ వారిని 
పూజించేటం? 


: దేవతాపూజ గృహస్థు ఆచరించేవలసిన నిత్యకర్మ. కర్మ చేస్తే 


వచ్చే పుణ్యం మాటెలా ఉన్నా చేయకపోతే మాత్రం పాపం 
రాకమానదు! 


: పాపమో, పుణ్యమో... నేమాత్రం పోనుబాబూ! ఈపని 


నింకెవరికైనా అప్పజెప్పు... పైగా నాకేమో కంటివ్యాధి... 
అద్దంలోలా అన్నీ విపరీతంగా కనిపిస్తాయి. రా చేబాటలో 
అది మథీ ప్రమాదం కదా!... అదీకాక... 


; కాక? 


; నగరం నదిబొద్దున వేశ్యలు, విటులు, చేటులు, రాజ 


పురుషులూ తిరుగుతుంటారు కదా! 


: తిరిగితే నీకేమయ్యా? 
; తిరిగితే నీకేమని అంత తేలిగ్గా తీసిపారేస్తావేవింటి? 


అమ్మో!... ఇంకేమైనా ఉందా?.. నేను వారికంటపడితే 
చేంపేస్తారు... నీకేం నువ్వు హాయిగా ఇంట్లో కూర్చుని 
ఉంటావు. అక్కడ నాగతేం కాను? 


వృచ్చకటికం 


చారు 


విటుడు 
శకారుడు 


చేటుడు 


శకా 


విటుడు 
శకా 


చేటు 


131 


: సరేకానీ... నేను సాయంసంధ్యానువ్రానాలు తీర్చుకోవాలి... 


(తెరలో) నిలు.. వసంతసేనా!.. నిలు నిలు... 


(విటుడు, శకారుడు, చేటుడూ వెంబడిస్తున్న వసంతసేన 
ప్రవేశం) 


: వసంతసేనా!.. ఆగాగు... 


; ఆగు వసంతసేనా! ఆగు... ఎందుకాభయం? ... భయంతో 


నీ సొందర్యం ఎంత తగ్గిపోయిందో తెలుసా?... 
బోయవాడు వెంటాడుతున్న ఆడలేడిలా ఆ పరుగేవింటి? 
ఆగాగు... ఇంతలో నీ ప్రాణాలేవీ పోవులే... సుందరీ! 
నిప్పుల్లో పడ్డ మాంసం ముక్కలా నీకోసం నా హృదయం 
మన్మథాగ్నిలో పడి ఎంతమాడిపోతోందో తెలుసా? 


౩ అక్కా!... ఆగమ్మా!.. నారాజు శకారుడు అదవి 


కోడిపుంజులా నీకోసం పడుతూ లేస్తూ పరుగు పరుగున 
వస్తున్నాడు... 


: ఈ చేటుడు చెప్పింది నిజం వసంతసేనా!... నాలో 


అనంగుణ్ణి, మదనుని, మన్మథుణ్లీ రెచ్చగొట్టి రాత్రిళ్ళు 
నిద్రలేకుండా చేస్తున్నావు!.. నువ్వెక్కడికి పాజిపోతావ్‌? 
రావణుని కెదురుపడ్డ కుంతీదేవిలా నువ్వు నానుంచి 
తప్పించుకోలేవు!... వేగంలో వాయుదేవుని మించిన 
వాట్స్‌... 


: వసంతసేనా!.. భయపడకు... పాజిపోకు... 
: రాముడికి భయపడి పారిపోతున్న ద్రౌపదిలా ఏవిం 


టాపరుగు?... 


: వసంతసేనా!... ఈ శకారుడు రాజుగారి బామ్మర్ది... ఇతణ్జి 


సంతోషపెడ్డే నీంన్నెన్ని మత్స్యమాంసాలు దొరుకుతాయో 
తెలుసా? 


132 


విటు 


శకా 


శకార 


వసంత 


శకార 


వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: వసంతసేనా!... అనర్హమైన మణిమేఖల ధరించి చేక్కగా 


అలంకరించుకొని నగరాధిదేవతలా శోఖిస్తూ కూడా 
భయంతో ఆ పరుగెందుకు? 


: మెం నీకోసం పడిచస్తుంటే నువ్వేమో కుక్కలు తరుముతూ 


ఉంటే పరుగెత్తే ఆడనక్కలా పరుగిడుతూ నాహృదయాన్ని 
తొడిమతోసహా దోచుకుపోతున్నావు... 


; (భయంతో) పల్లవకా!... పల్లవకా!... పరభృతికా!... 


పరభృతికా!... 


: (భయంతో) బావా!... ఎవర్నో పిలుసోంది? 
; భయపడకు... భయపడకు... 

; మాధవీ!... మాధవీ!... 

; (నవ్వుతూ) పరిజనాన్ని పిలుస్తోంది. 

: బావా!.. ఆడవాళ్ళని పిలుస్తోందంటావా? 

; కాక? 


: ఆడవాళ్ళనైతే వందమందినైనా చంపగలను.. నేను 


ణా 


; (తనలో) అయ్యో!... పరిజనం కూడా భయంతో 


పాళతిపోయారా?... ఇక నన్ను నేనే రక్షించుకోవాలి... 


; పిలు పిలు... నాబారినుంచి నిన్ను కాపాడటానికి 


ఎవడొస్తాడో చూస్తాను... వసంతసేనా!... చూడు, 
భీముడొచ్చినా, పరశురాముడే వచ్చినా వందమంది కుంతి 
కొడుకులొచ్చినా, రావణాసురుడే వచ్చినా నానుంచి 
నిన్నెవరూ రక్షించే లేరు! ఇదిగో దుశ్శాసనుత్శిపోయి నీ 
జుట్టు పట్టుకొంటున్నా! 


॥ అయ్యా'... నేనబలను కదా!... 


వృచ్చకటికం 


శకార 
వసంత 
విటుడు 


విటుడు 


విటుడు 


133 


: అందుకే ఇంతవజకూ బతికిపోయావు! 

: మీకు నా నగలేమైనా కావాలా?... 

: చీ!చీ!... నగలెందుకు? 

; అయితే నన్నిందుకదడ్డుకొంటున్నారు?... 

; చూడు, నేను మనుపష్యరూపంలో వచ్చిన వాసుదేవుణ్ణి.. 


కనుక, నన్ను కామించు... 


: (కోపంతో) అసందర్భంగా మాట్లాడకు... అడ్డుతొలగు... 
: వసంతసేనా!... నువ్వు వేశ్యవు... వేశ్యవాటికలకు మా 


లాంటివాళ్ళే ఆధారం! నువ్వు త్రోవలో మొలిచిన తీగ 
వంటి దానవు... కనుక ఎవడైనా నీమీద చెయ్యి 
వెయ్యొచ్చు.. దబ్బులిచ్చి కొనుక్నానే అంగడి వస్తువు వంటిది 
నీశరీరం!... నీకిష్టమున్నా లేకపోయినా అందర్నీ 
సంతోషపెట్టటమే నీధర్మం... అంతే కాదు.. నువ్వో 
దిగుడుబావి లాంటి దానివి... అందులో దిగి ఎవరైనా 
స్నానం చెయ్యొచ్చు... నువ్వో నావ వంటి దానివి... ఎవరైనా 
ఎక్కవచ్చు... నువ్వు అందర్నీ ప్రేమించాలి. 


శ్ర (డ్రేమనేది గుణాలవల్ల కలగాలి కాని, దౌర్దన్యంతో కాదు... 
; బావా!... ఈగర్భదాసి ఆవేళ మన్మథాలయంలో ఆ దరిద్ర 


చారుదతుణ్ణి చూసిం దగ్గర్నుంచి వాడి పైనే మోజు పెంచుకొని 
నేనంటే అస్సలు లెక్కచేయటం లేదు.. ఆదరిద్రుడి ఇల్లిదిగో 
ఈఎడం వైపునే ఉంది. ఈలోగా ఇది మన చెయ్యి 
జోరిపోకుండా చూడాలి!... 


: (తనలో) ఈ మూర్చుడు దాచే వలసిన విషయాన్నే 


బయటపెడుతున్నాడు... ఏవింటీ! ఈమె చారుదత్తుణ్ణి 
వరించిందా?... అవును మథి... రత్నం రత్నంతో కలిస్తేనే 


134 


శకార 


విటు 
శకార 
విటు 


శకార 


విటు 


శకార 


విటు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


అందం!... (ఫైకి) వవింటీ!... చారుదత్తుని ఇల్లు ఈ ఎడం 
వైపున ఉన్నదే? 


: అవును.. ఈ ఎడం వైపు ఉన్నదే వాడిల్లు... 
; (తనలో) ఆశ్చర్యం! ఈ దుర్శార్డుడివల్ల నాకుపకారమే 


కలిగింది... నాకపకారం చేయబోయినా ప్రియుని ఇల్లు 
చూపి పుణ్యం కట్టుకొన్నాడు. 


; (ఆదుర్దాగా) బావా!... వసంతసేన ఈ చీకట్లో అప్పుడే 


మాయమైంది. 


; ఈ అంధకారంలో నాకేమీ కనిపించేటం లేదు... 
: బావా!.. వసంతసేనను వెతుకుతున్నావా? 
: కన్ను పొడుచుకొన్నా కనిపించేని ఈ చీకట్లో ఎలా 


వెతకటం? 


: ఏవంటున్నావ్‌?.. చీకట్లో ఎలా వెతకటమనా? 
: అవును... అయినా కాలి అందెల చేప్పుడో, చేతి గాజుల 


సవ్వడో, ఆమె ఒంటికి రాసుకొన్న సుగంధ పరిమళమో, 
పూలవాసనబట్టో వెతకాలి. 


; ముక్కుతో పూలవాసన వింటున్నాను... నగల చేప్పుడు 


మాత్రం కంటికి కనిపించేటంలేదు.. 


: ఈ సందెచీకట్లో మబ్బుల్లో మాయమైన మెజపుతీగలా 


కంటికి కనిపించేటంలేదు. కానీ కాలి అందెల చేప్పుడు, 
పూలవానన నీ జోడ తెలువుతోంది.. నామాట 
వినిపించిందా వసంతసేనా? 


: (తనలో) వినిపించింది... తెలిసింది... (పూలు, నగలు 


తీసివేసినట్లు నటిస్తూ, చేతో తడుముతూ) ఓహో!... ఇది 
గోడలా ఉంది. ఈ ప్రక్కన ద్వారం మూసి ఉన్నట్లుంది. 


వృచ్చకటికం 


చారు 


మైత్రేయ 
చారు 


చారు 


శకార 
విటుడు 
శకార 
విటుడు 


135 


: మిత్రమా! మైత్రేయా!... నా జపం పూర్తయింది... 


ఇప్పుడైనా మాతృదేవతలకు బల్యన్నం తీసికొనివెళ్ళు... 


: వెళ్ళనుకాక వెళ్ళను! 
: నాపేదరికంవల్లే కదా ఆప్తవి(తుడూ మాటని 


లెక్కపెట్టంది... ఎవడో చేసిన నేరం కూడా లేమిని ఆసరాగా 
తీసికొని పేదవాడి మీదే రుద్దుతారు!... లేమి పంచ 
మహాపాతకాల్లో కాక ఆజో మహాపాపం! 


: (సిగ్గుపడుతూ) మిత్రమా!... నేవెళ్ళకతప్పదంటే రదనికను 


నాకుతోడుగా పంపు.. 


: రదనికా!...మైత్రేయునితో తోడుగా వెళ్ళమ్మా... 
: అలాగేనండి... 
మ అమ్మా... రదనికా!.. నువ్వు బల్యన్నం, దీపం తీసికొనిరా! 


నేను తలుపు తెజుస్తా... 


: నాకోసమే తలుపు తెజుచుకొన్నట్లుంది.. ఇంట్లోకి 


ప్రవేశించాలి... అయ్యో! దీపం వెలుగుతోందే... 
ఇప్పుడెలా? (చీరచెంగుతో దీపాన్నార్పి లోవలికి 
ప్రవేశిస్తుంది) 


: మైత్రేయా!... ఏవైంంది?... 
: తలుపు తెజవటంతో గాలి రివ్వున ప్‌ దీపాన్నార్పేసింది... 


రదనికా! నువ్వు మెల్లగా ముందుకు నడు... నేను దీపాన్ని 
మళ్ళీ వెలిగించుకు వస్తాను... 


; బావా! వసంతసేనను వెదకనా? 

: ఆం! వెతుకు... వెతుకు... (దొరకదనే అర్ధంలో) 

; (విటుని పట్టుకొని) బావా! వసంతసేనను పట్టుకొన్నా!... 
: నేనురా మూర్తా!... 


136 


శకార 


చేటుడు 


శకార 


రదనిక 


విటుదు 
శకార 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అయితే నువ్వు పక్కనుండు.. మళ్ళీ వెతుకుతా... బావా!... 


పట్టుకొన్నా! 


: నేను మహారాజా! చేటుణ్లి... ఇందాక విటుణ్ణి, ఇప్పుడు 


నన్నూ పట్టుకున్నారు! 


; ఇటు బావ విటుడు, అటు చేటుడు... బావ, చేటుడు, 


చేటుడు, బావ!. బావ-చెటుడు, చేటుడూ బావ! ఏవింటో 
ఈ గందరగోళం... ఇప్పుడు మీ ఇద్దఖూ ఇటుప్రక్క 
ఉందండి... ఆం! (రదనిక జుట్టుపట్టుకొని) ఆం! ఇప్పుడు 
చిక్కింది వనంతసేన... చీకట్లో పారిపోతోంటే 
పూలవాసనతో పోల్చుకొని అల్లప్పుడు ద్రౌపది జుట్టు 
ఒడినివట్టుకొన్న చాణక్యునివలె ఇప్పుడు నేను 
వసంతసేనను పట్టుకొన్నా!... ఏయ్‌! వసంతసేనా!... 
(వికటంగా నవ్వి) ఇప్పుడు నీకొప్పు పట్టుకొని ఈడుస్తా... 
పిలు నీకు రక్షకుడెవడో... శంభుడో, శంకరుడో, ఈశ్వరుడో, 
శివుడో వీళ్ళలో ఎవర్షైనాసరే!... ఎవణ్ణి పిలుస్తావో పిలు... 


; అయ్యా! మాన్యులైన మీరు చేయబూనేపనేమిటి?... ఇది 


భావ్యమా? 


: అరెం... ఈ గొంతు వసంతసేనది కాదు! 


: ఆం!..ఆ౦! అదేంకాదు... ఆ జాణ గొంతుమార్చి 


మాట్లాడుతోంది... 


; యూపస్తంభాన్నెక్కబోయే మేకగుండెలాగ ఈ దీపం గుండె 


కొట్టుకొంటోంది... రదనికా! 


: (కంగారుగా) బావా!... ఏదో మొుగగొంతు!.. 


: ఏవింటిది?... ఆర్య చారుదత్తుని ఇంట్లోకి ఆయన 


అనుమతిలేకుండానే వస్తున్నారు... ఇదేమీ బాగా లేదు... 


వృచ్చకటికం 
రద 

మైత్రే 

రద 

మైత్రే 

రద 

మైత్రే 

రద 


విటడు 


మైత్రేయ 
విటుడు 


13/7 


; మైత్రేయా! వీళ్ళు నన్నెలా అవమానిస్తున్నారో చూడు! 
; ఇది నీకవమానం కాదు.. మాకూ అవమానం... 

: నిజేమే... ఇది మిమ్మవమానించినట్లే!... 

: ఇది బలాత్మారమా? 

; కాక మరేవింటి? 

; నిజీవేం! 

: నిజం... 


: (కోపంతో చేతికల్దినెత్తి) ఎవడ్రావాడు? ఈ కజ్జతో బుల్జి 


చితక్కొాడతా! ఆర్య చారుదత్తుని వరిజనాన్ని 
పరాభవించేటానికి ఎంత సాహసం? 


: విప్రవర్యా! క్షమించు, క్షమించు... 
: (విటునిచూసి) తప్పుచేసింది వీడుకాదు... (శకారునిచూసి) 


ఆం వీడూ దోషి... ఒరేయ్‌!... రాజుగారి బామ్మర్టీ!... 
దుర్మార్డుడా!... ఉజ్జయినీనగర ్రతిష్టకే కారకుడైన ఆర్య 
చారుదత్తుడంటే అంత చులకనా? దురదృష్టవశాత్తూ 
(వ్రన్వుతానికి పేదవాడ్డైనంత మాత్రాన ఆయన 


పరిజనంమీదా నీ ప్రతాపం? 


: విప్రోత్తమా! క్షమించు... క్షమించు... ఒకర్షిచూసి ఇంకొకరని 


పొరబాటుపడినందువల్ల జేరిగిందికాని, పొగరుబోత్తనంతో 
కాదు... చూడు, మాపై మోజుపడిన ముదిత కోసం మేం 
వెతుకుతున్నాం!... 


: ఏవింటీ!... మీమీద మోజుపడిందీ రదనికా? 
; ఎంతమాట?... ఈమెకాదు... మేం వెతుకుతున్న వనిత 


తప్పించుకొని పోయింది.. ఈ చీకట్లో ఆమే ఈమె అని 
పట్టుకోవటంవల్ల జేరిగిందీ అనర్థం... కావాలని చేసింది 


138 


మైత్రేయ 
విటుడు 


మైత్రేయ 
విటుడు 


మైత్రేయ 
విటుడు 
శకార 


విటుడు 
శకా 
విటు 
శకార 


విటుడు 


శకార 


నంన్భుతనాటకవంచరత్నాలు 


కాదు... క్షంతవ్యులం... (ఖడ్డాన్ని ప్రక్కనుంచి కాళ్ళమీద 
పదతాడు) 


: లే...లే... జేరిగింది తెలియక నిన్నేమేమో అన్నాను... 


క్షమించు... 


: కాదు... నేనే క్షంతవ్యుణ్డి... అయితే ఒక మాటకు 


నువ్వొప్పుకుంటే కానీ నీకాళ్ళు వదలను.. 


: అదేవింటోచెప్పు!... 
: ఈ జరిగింది ఆర్య చారుదత్తునితో చెప్పనంటేకాని నీ 


పాదాలపైనుంచి లేవను! 


: చెప్పన్లే!... లే... 
: విప్రవరా! ... నీ స్నేహాన్ని శిరసా వహిస్తున్నాను... మాకు 


శస్తాలన్నో ఉన్నా ఆర్య చారుదత్తుని మహోత్మ్కృృష్ట 
గుణసంపదతో నిర్ణితులమైనాం... 


: (అసూయతో) బావా! ఈ దుష్ట బ్రహ్మచారి కాళ్ళమీదపడి 


దండం 'పెడుతున్నావెందుకు? 


: భయపడి! 

: ఎవడికి భయపడి? 

: చారుదత్తుని గుణసంపదకు! 

: ఎవడింట్లో చొరబడితే తినటానిక్కూడా ఏమీ దొరకదో ఆ 


దరిద్రచారుదత్తుడి గుణాలకా? 


: అలా అనకు... ఆ మహాత్ముడు తన సంపదనంతా 


మావంటి యాచకులకివ్వటం వల్ల ఇవాళ వేసవి కాలంలో 
చెరువులా ఎండిపోయాడు. 


: ఎవడీగర్భదాసికొడుకు?... శూరుడైన పాండవుడా?... 


రాధకొడుకు శ్వేతతేతువా? ఇం(దుడి కొడుకు 


వృచ్చకటికం 


విటు 


శకార 
విటు 
శకార 
విటు 


శకార 
విటు 
శకార 


మైత్రే 


మ్‌ 


శకార 


139 


రావణాసురుడా?... కుంతీదేవికి రాముడివల్ల పుట్టిన 
అశ్వత్థామా?... యమునికొడుకు జటాయువా?... 


: మూర్షా!... ఆర్యచారుదత్తుడంటే దీనుల పాలిట 


కల్పవృక్షం... ఎంతో వినముడు, సత్పురుషులకు 
ఆత్మీయుడు, పండితులకు ఆదర్శప్రాయుడు, చక్కని 
నడవడికి గీటురాయి... ఇంకెన్నో గుణాలకు నిధి అయిన 
ఈ చారుదత్తు డొకడే నిజంగా జీవిస్తున్నాడనాలి... 
మిగతావాళ్ళంతా జీవిస్తున్నారనుకుంటే వాళ్ళు ఊపిరితో 
ఉన్నారు కనుక జీవిస్తున్నారనుకోవాలి... కనుక ఇక పోదాం 


పద... 


; వసంతసేనని విడిచిపెట్టే? 

; వసంతసేన పాఠతిపోయింది కదా!... 

; వసంతసేన లేకుండా నేను రాను... 

స్ట కట్టుకొయ్యతో ఏనుగు, పగ్గాలతో గుజ్జం లాగే, స్త్రీని 


పహృదయంతోనే పొందాలి... నీకాహ్ధాదయమంటూ లేదు 
కనుక వసంతసేన నీకు దక్కదు... కనుక పద... 


: నువ్వెడితే వెళ్ళు... నేను మాత్రం రాను... 
; అయితే నేవెడుతున్నా... (వెళ్ళిపోతాడు) 
; ఏయ్‌! దుష్టబ్రహ్మచారీ!.. చారుదత్తునితో నామాటగా 


చెప్పు... 


: ఏవంని? 
;: మదన దేవాలయంలో నిన్ను చూసినప్పటినుంచీ 


వసంతసేన నీపై మోజుపెంచుకొంది, ఆమెను మేం 
వాంఛిస్తున్నాం, నేనామెను తరుముతూ వస్తుంటే నీ ఇంట్లో 
ప్రవేశించింది. కనుక మర్యాదగా నీ అంతట నువ్వామెను 


140 


మైత్రే 
శకార 
చేటు 
శకార 
చేటు 
శకార 
చేటు 


శకార 


మైత్రేయ 


రద 


మైత్రేయ 
చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


తీసుకొనివచ్చి నాచేతిలో పెట్టావా సరే! న్యాయస్థానానికి 
పోకుండా మనిద్దజీమధ్య మైత్రి వర్ధిల్లుతుంది... లేదనుకో, 
నీతో నాకు మరణాంతం విరోధం తప్పదని చెప్పు... 
(మైత్రేయుడు వెళ్ళబోతాడు) ఆగు.. ఈపని వెంటనే 
జేరగాలి.. లేకపోతే నేను చెడ్డవాత్మిపోతాను సుమా! 
జాగ్రత్త!.. ఏం చెబుతావా?... 


; ఆం అలాగే చెబుతాను!... 

: చేటా! బావ నిజంగానే వెళ్ళిపోయాడంటావా?... 

; చిత్తం!... 

; అయితే మనమూ వెంటనే వెళ్ళిపోదాం!... 

; అయితే ఇదిగో ఖడ్ద్డాన్నందుకోండి!... 

; దాన్ని నీవద్దనే ఉంచుదూ!... 

: అయ్యా! ఈ ఖద్దం మీది, దీన్ని మీరే ధరించాలి. 

; (శకారుడు కత్తిని తలక్రిందులుగా పట్టుకొని, ఒరలో 


పెట్టటం చేతకాక భుజాన పెట్టుకొంటాడు. ఇద్దఖూ 
నిష్కమిస్తారు.) 


; అమ్మా!.. రదనికా!.. నీకు జోరిగిన అవమానాన్ని 


చారుదత్తునికి చెప్పవద్దు సుమా!.. అసలే తన దీనస్థితికి 
విచారిస్తున్న ఆ మహాత్మునికీ విషయం కూడా తెలిస్తే 
ఆయన విచారం రెట్టింపౌతుంది... 


: నాపేరే రదనిక అంటే నోరువిప్పని దని అర్ధం కదా! 


అలాగేలే... 


: సరే అయితే... నువ్వూ చెప్పకు, నేనూ చెప్పను!... 
: రదనికా! రోహసేనుడు సాయంత్రం చేలికి తట్టుకోలేడు... 


ఈ శాలువా కప్పి లోపలికి తీసికొని వెళ్ళు!... 


వృచ్చకటికం 


చారు 


వసంత 
చారు 


చారు 


141 


; (తనలో) చారుదత్తుడు నన్ను రదనిక అనుకొంటున్నాడు. 


(శాలువా అందుకొని వాసనచూసి) ఓహో!.. జాజిపూల 
సువాననతో ఈశాలువా చారుదత్తుని మొక్కవోని 
యౌవనాన్ని స్మరింప చేస్తోంది... (తనను గుర్తిం చేకుండా 
రోహసేనునికి శాలువా కప్పుతుంది) 


; ఇదిగో రదనికా!... రోహసేనుణ్జి లోపలికి తీసికెళ్ళి పడుకో 


పెట్లు!... 
యో 


; (తనలో) నీఅంతఃపురంలోకి (ప్రవేశించేఅదృష్టం 


నా౩క్కదిది? 


: మాట్లాడవేం రదనికా!... దురదృష్టం కొద్దీ సంపదలు 


తజిగిపోతే మిత్రులే శత్రువులౌతారు... అనురక్తులే 
విరక్తులౌతారు... 


(మైత్రేయుడు, రదనిక ప్రవేశిస్తారు) 


: మిత్రమా!... చారుదత్తా.. రదనికను పిలుస్తున్నట్టున్నావ్‌... 


ఇదిగో రదనిక... 


: ఈమే రదనికా!... మథి, ఈవిడెవరు? అయ్యో!.. తెలియక 


నా శాలువాతో ఈమెను అవమానించాను.. 


: (తనలో) అవమానించేటం కాదు.. అనుగ్రహించారు... 
స్ట శరన్న్మెఘం ఆవరించిన చంద్రలేఖలా ప్రకాశిస్తోంది... 


అయినా పరకళత్రప్రశంస భావ్యం కాదు! 


; ఈమె పరస్త్రీ అనుకోకు... ఆనాడు కామదేవుని కోవెలలో 


నిన్ను చూచిన నాటినుండి నీపైనే అనురక్తి ఉంది... 


: ఆరే... ఈమె వసంతసేనా!.. గతవైభవం కల నాపట్ల 


కలిగిన ఈమె డ్రేమ అస్థానపతితమైంది. నాప్రమకూడా 
పేదవాని కోపంవలె పెదవిదాటకూడదు... 


చారు 


వసంత 


చారు 


చారు 


వసంత 


చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: మిత్రమా!... మన రాజుగారి బావమజఆది శకారుడు 


నీకోమాట చెప్పమన్నాడు. 


; ఏవింటది? 
; మేం బలాత్కారంగా వెన్నంటిన ఈ వసంతసేన నీ ఇంట్లో 


ప్రవేశించింది, కనుక ఈమెను స్వయంగా నాకప్పగిస్తే 
మనిద్దజీిమధ్య మైత్రి వర్ధిల్లుతుంది... లేదనుకో మనకు 
ఆమరణాంతం శత్రుత్వమే అని. 


; ఎంతటి మూర్చుడీ శకారుడు!.. వసంతసేనా!.. నువ్వని 


తెలియక పరిచారికని ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించాను... 
ఈ తెలియకచేసిన తప్పుకు మన్నించమని శిరసువంచి 
వేడుకొంటున్నాను. 


: మీఅనుమతి లేకుండా మీఇంట్లో ప్రవేశించటం నా 


తప్పిదం.. నేనే క్షంతవ్యురాల్ని... 


: సరే. తప్పెవరిదైతేనేం? మన మ్రాత్రిని న్చిరంగా 


కొనసాగిద్దాం. ల 


: (తనలో) మైత్రిని కొనసాగిద్దామని ఎంత మధురంగా 


అన్నాడు!... అయినా ఈ స్థితిలో ఇక్కడ ఈయనతో 
గడపటం తగదు... ఊం... (పైకి) మీ అనుగ్రహానికి నేను 
నిజేంగా పాత్రురాలినే అయితే నేనలంకరించుకొన్న ఈ 
నగను మీ ఇంట భద్రపజచవలసిందిగా నా అభ్యర్థన. 
దీనికోసమే ఆ పాపిష్టివాళ్ళు నన్ను వెంటాడారు. 


: నగలు దాచేటానికి ఈ ఇల్లు అంత గట్టిది కాదు 


వసంతసేనా!.. 


: వస్తువు దాచేటానికి ముఖ్యమైంది వ్యక్తులమీద నమ్మకం 


కానీ ఇంటి గట్టితనం కాదు... 


: మైత్రేయ!.. ఆ నగను తీసుకో... 


మృభ్ధకటికం 
వసంత 
మైత్రేయ 
చారు 
మైత్రేయ 


చారు 
మైత్రే 
చారు 
వసంత 


చారు 
మైత్రే 


చారు 


143 


: కృతజ్ఞురాల్ని (మైత్రేయునికి నగతీసి ఇస్తుంది) 

: అమ్మా!.. మీకు సకల శుభాలు చేకూరుగాక!... 

: ఛీ!... మూర్చుడా!... ఇది దాచిపెట్టమని ఇచ్చిన సొమ్ము... 
ఇ (చారుదత్తునికే వినిపించేట్టు) అయితే దొంగలు దీన్ని 


దోచుకుపోదురుగాక! 


సి త్వరలోనే... 

: ఇది మనదౌతుందా?... 

: తిరిగి ఆమెకు ఇచ్చేద్దాం!... 

: ఆర్యా! ఈ మాన్యుని తోడుగా పంపితే నేెనింటికి 


వెడతాను... 


: మైత్రేయ!.. ఆమెను వాళ్ళింట దింపిరా... 
: హంసగమనం కల ఈమెను నీవనుసరిస్తే రాజహంసలా 


శోభిస్తావు.. నెనా, బ్రాహ్మజ్జి... భద్రతనీయగల వీరుణ్లి 
కాను! 


: (నవ్వి) సరే నేనే తోడుగా వెడతా! నువ్వూరా... 


రాజమార్శంలో వెళ్ళటానికి వీలుగా దివిటీలు 
వెలిగించాలి... వర్ధమానకా! కాగడాలు వెలిగించు... 


; (మైల్రేయునితో జనాంతికం) దీపాలు వెలిగిం చేటానికి 


నూనెక్కడిది? 


: (జనాంతికంగా చారుదత్తునితో) దీపికలకు నూనె లేదు... 
౩: ఆం! అయినా ఇప్పుడు దీపికలతో వనిలేదు... 


చంద్రోదయమైంది కనుక చంద్రుడే రాజమార్దానికి 
పెద్దదీపం. (ప్రేమగా) వసంతసేనా! మీ ఇంటికి వచ్చేశాం... 
లోపలికెళ్ళు. (వసంతసేన ప్రేమగా చూస్తూ నిష్క్మమణ) 
మిత్రమా!... వసంతసేన లోపలికి వెళ్ళింది... మనమూ 


1144 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఇంటికి వెడదాం పద... చూడు! అప్పుడే జనసంచారం 
తగ్గిపోయింది. కావలివాళ్ళక్కడక్కడా కనిపిస్తున్నారు... 
సమస్తమైన దోషాలకూ రాత్రి అనువైంది కదా!... ఇదిగో 
వనంతసేన ఇచ్చిన ఈ సువర్ణభాండాన్ని పగలు 
వర్థమానకుడు, రాత్రిళ్ళు నువ్వూ అప్రమత్తులై 
రక్షించాలిసుమా! 


: అలాగే... 


నే రే రో 


వృచ్చకటికం 185 


రెందవఅంకం 
వసంతసేనఇల్లు 

(వసంతసేన, మదనిక కూర్చుని ఉంటారు) 

చెలి : అమ్మగారూ! పెద్దమ్మగారు మిమ్మల్ని స్నానంచేసి 
పూజచేయమన్నారు! 

వసంత ; ఇవాళ నాకంత ఓపికలేదు... ఇంటి పురోహితునిచేతే 
పూజచేయించమన్నానని అమ్మగారికి చెప్పు!... 

చెలి : అలాగేనమ్మా!... (నిషమిస్తుంది) 

మదనిక : ఇవాళ నువ్వేవింటీ అదోలా ఉన్నావ్‌? 

వసంత : ఇప్పుడు నేను నీకెలా కన్పిస్తున్నానే? 

మద న నీవృాదయాన్ని దోచుకొన్న ఎవరిగుజీంచో 
ఆలోచిస్తున్నట్లుంది... 

వసంత ; బాగానే గ్రహించావే!... 

మద : ఆ అద్భష్టవంతుడెవరా అని! మహారాజా! లేక అతనికిష్పుడా? 
నువ్వ సేవించేబోయేదెవరిని? 

వసంత ; ఆ మహాభాగునితో ఆనందిద్దామనుకొంటున్నాను కానీ 
సేవించోలనుకోవటం లేదు... 

మద ; మహావిద్వాంసుడైన విప్రని వరించావా?... 

వసంత ; విప్రలు నాకు ఆరాధనీయులు!... 

మద స్ట వ్యాపారంలో అఖండ సంపదలనార్జించిన వైశ్యయువకుడా 
నీమదిలో ఉంది? 

వసంత : వ్యాపారికి ధనం మీదున్న ప్రీతి ఇక దేని మీదా ఉండదు... 


ప్రియురాల్ని సైతం విడిచి వ్యాపారాలకి విదేశాలకు 
వెళ్ళిపోతాడు... అందువల్ల (ప్రేయసికి మిగిలేది దుఃఖమే! 


146 


మద 


వసంత 
మద 
వసంత 
మద 


వసంత 
మద 
వసంత 
మద 
వసంత 
మద 
వసంత 
మద 
వసంత 


మద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: రాజుకాడు, రాజుకిష్ణుడూ కాడు, బ్రాహ్మడు కాదు, వణిజుడూ 


కాడు, అయితే నీ వలపుకు పాత్రుడైన వాడెవరని? 


: ఆవేళ నువ్వనాతో మదనాలయానికి వచ్చావు కదే!... 

: ఆరీ.. వచ్చాను!... 

: మథి, ఏవీం తెలియనట్లు నన్నడుగుతావేం?... 

: ఆర.. తెలిసింది... తెలిసింది... నువ్వు శరణు వేడి 


పాదాభివందనం చేశావూ? 


: ఆం! అతని పేరేవింటో చెప్పు!... 

: ఆయన వైశ్యవాడలో ఉంటూ ఉంటాడు కదా! 

: అతడెక్కడుంటాడని నేనడగలేదే, నేనడిగింది ఆయనపేరు... 
: ఆయన లబ్ధిప్రతిష్టుడైన ఆర్యచారుదత్తుదు... 

: సరిగ్గా గుర్తించావ్‌!... 

: ఆయనిప్పుడు నిరుపేద అని వింటున్నాం!... 

: వేశ్య నిరుపేదని వరించినప్పుడు లోకులాడిపోసుకోరు కదా! 
: నువ్వ నిజేంగా అతణ్ణి ప్రేమిస్తే అతనివద్దకు వెళ్ళవేం మటి? 
: నేనిప్పుడే వెడితే నన్ను ఆభరణాదికాలతో సంతోషపెట్టలేక 


పోయానని ఆయన విచారగ్రస్తుడౌతాడు... అందుకు!... 


నీ నగల్ని ఆయనవద్ద ఉంచిందిందుకేనా? (వసంతసేన, 


మదనిక నవ్వుతారు) 
(తెరలో) 


ఒరేయ్‌!.. పదిబంగారు నాణాలు బాకీపడ్డ జూదగాడు 
సంవాహకుడు పాజిపోతున్నాడు.. పట్టుకోండి!... 
పట్టుకోండి!... 


; (తనలో) జూదగాడికన్నికమ్టాలు! పదిబంగారునాణాలకోసం 


జూదరులు నన్నుపట్టుకొని ఉతికేశారు... అక్కడ వారిని 


వృచ్చకటికం 


మాధురు 


14/7 


ఏమర్ప్చి పాజిపోయి వచ్చాను! ఇప్పుడిక నాకు రక్షకులెవరు? 
ఆం!...ఇదిగో ఈశూన్యదేవాలయంలో దేవీ విగ్రహా 


న్నాతాను... 
(మాధురుడు, జూదగాడు జూదశాలాధ్యక్షుడు ప్రవెశిస్తారు) 


1 భట్టారక! పది బంగారు నాణాలకి మనం బంధించిన 


సంవాహకుదడు పాజీపోతున్నాడు... పట్టుకోండి... 
పట్టుకోండి... జఒరేయ్‌!... ఆగరా... ఆగు... ఒరేయ్‌... 
జూదరి! 


: ఒరేయ్‌! ఆగు... సాక్షాత్తూ ఆ రుద్రుడే దిగివచ్చినా నానుంచి 


నిన్ను కాపాడలేడు!... 


: అడుగో... ఆలయంలోకి పోతున్నాడు. 
; వెన్నంటి పోదాం పద... అం. ఏవింటీ విగ్రహం కొయ్యతో 


చేశారు? 


: కాదిది శిలావిగ్రహమే.. (విగ్రహాన్ని అటూ ఇటూ కదిపి) 


సరే...రా...జూదమాడుదాం. 


: (తనలో) ఈ పాచికల శబ్దం ఎంతటివాళ్ణ్లీ ప్రలోభానికి గుఠి 


చేస్తుంది. మేరుపర్వతం నుంచి క్రిందకి త్రోసే ఈ జూదం 
నావల్ల కాదు... అయినా కోకిలారావం వంటి పాచికల 
శబ్దం చెవినబడటంతో మనస్సు తెగ లాగేస్తోంది... 


: పాచికలు వేయటం ఇప్పుడు నావంతు! 
: కాదు... వంతునాదే... 
: (మజోవైపునుంచి హఠాత్తుగా వచ్చి) మీ ఇద్దిదీ కాదు... 


ఇప్పుడు నాదే వంతు... 


: ఆరి... దొరికాడు... 
; (సంవాహకుని పట్టుకొని) ఒరేయ్‌! అప్పెగేసి పోదామనుకుం 


టున్నావురా! ముందా పది బంగారు నాణాలు ఇవ్వు! 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఇవాళిస్తాను! 

: అహం ఇప్పుడే ఇవ్వు... 

: ఇస్తాను... కాస్త దయచూపుదూ! 

: ముందు సొమ్మిచ్చి మాట్లాడు... 

: అయ్యో! తల తిరుగుతోంది... (కింద పడతాడు) 

: దొంగవేషాలు!... (ఇద్దబా సంవాహకుణ్ణి తంతూ ఉంటారు) 
; మన ద్యూతకేలీసమాఖ్య నిన్ను బంధించమంది... 

: (లేచి విచారంతో) నాసంగతి సమాఖ్యదాకా వెళ్ళిందా?.. 


ఇప్పుడెలా?... 


: అయితే ఏదో ఒప్పందం చేసుకుందాం! 


; అలాగే... (సభికుని చేతిలో చెయ్యివేసి) ఇవ్వాల్సిందాంట్లో 


సగం ఇస్తాను... మిగతా సగం వదిలేయండి! 


: అలాగే కానీ... 


: (మాధురునితో) సగం ఇస్తానని మాటిస్తున్నాను. సభికునివలె 


నువ్వూ సగం నాకు వదిలెయ్యి... 


: తప్పేదేముంది... అలాగే కానీ... 

: సగం నాకు వదిలేశావుకదా!... 

: వదిలేశాను... 

: (సభికునితో) సగం నువ్వు వదిలేశావు కదా! 

: వదిలేశాను... 

: అయితే మటి నేనిక వెళ్ళొస్తా... 

; ఎక్కడికి పోతావురా సొమ్మివ్వకుండా? 

; అయ్యా! చూడండి, చూడండి...ఇప్పుడే నేనివ్వవలసిన 


దాంట్లో సగం సభికుడు, మజటొక సగం మాధురుడూ వదులు 


వృచ్చకటికం 


149 


కొన్నామన్నారు. ఇక నేనేమీ ఇవ్వకర్లేదుగా.. మళ్ళీ ఇప్పుడు 
నెను దుర్చలుణ్ణని నన్ను రొక్కం కోసం నిలదీస్తున్నారు... 


; (పట్టుకొని) ధూర్తుడా! నేను మాధురుణ్సి.. నీపాటి 


తెలివితేటలు మాకు లేవనుకుకోకు.. ముందా సొమ్మివ్వు... 


: ఎక్కణ్టుంచి తెచ్చివ్వను? 

మీ బాబునమ్మి సొమ్మివ్వ! 

: మా తండ్రి ఎప్పుడో మరణించాడు... 

; అయితే మీ అమ్మనమ్మి సొమ్మివ్వ!... 

; మా అమ్మా అంతకుముందే పోయింది... 

: అయితే నిన్ను నువ్వే అమ్ముకొని ఇవ్వరా! 

; అయితే కాస్త దయచూపు. నన్ను రాజవీధికి తీసికొని 


వెళ్ళు!... 


; నడు. అయితే ... 
: ఈ సభికులకు పట్టుబడిన నన్నెవరైనా దయతో పది 


సువర్ణనాణాలకు కొని అనుగ్రహించండి... (ఆకాశం 
వైపుచూచి ఏదో వింటున్నట్లభినయించి) వవంటున్నారూ? 
నేనేం చేస్తాననా?.. మీ ఇంట్లో పనులన్నీ చేస్తాను... అయ్యో! 
సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారే?.. సరే.. 
ఇంకొకర్ని వేడుకొంటాను.. అయ్యో! ఈయనకూడా 
చులకనగా చూసిపోతున్నాదే.. అయ్యో!.. ఆర్య చారుదత్తుని 
వైభవం కరగిపోవటంతో నెనెంత దురదృష్టవంతుణ్ణైనాను!... 


| సొమ్మివ్వరా!.. 
| ఎక్కణ్డుంచి తెచ్చిమ్మంటావ్‌? 


(మాధురుడు, సంవాహకుణ్ణి పట్టుకొని ఈడుస్తున్నాడు) 
అయ్యా!.. రక్షించండి. రక్షించండి... 


150 


దుర్గరకుడు 
యట 


మాధురు 
దుర్దర 
మాధురు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (ప్రవేశించి) అయ్యా!... జూదగాడంటే మకుటంలేని 


మహారాజు!.. అవమానాన్ని అసలు పట్టించుకోడు... 
ఎప్పుడూ ధనాన్ని రాబట్టుకొంటాడు, పంచిపెదడతాదు.. 
సంపన్నులు ఆయన్ని సేవిస్తూ ఉంటారు... నా సంపదంతా 
జూదంవల్ల వచ్చిందే... భార్య, స్నేహితులు, జూదంలో 
గెలిచిన సొమ్మువళ్లే లభించారు.. జూదంతోనే దానధర్మాలు 
చేశాను... భోగాలనుభవించాను... జూదంలోనే తండ్రి 
ఆస్తితో సహా అంతా తుడిచిపెట్టుకు పోయింది... 


; ఇవ్వరా ఇవ్వు!... 
: ఎక్కణ్లుంచి తేను? (మాధురుడు, సంవాహకుణ్ణి లాగుతాడు) 
: ఏవింటిది?... (ఫైకిచూచి ఏదో విన్నట్లభినయించి) ఏ 


వంంటున్నావ్‌? సభికుడీ జూదగాణ్సి బంధించాడు, 
విడిపించేటాని కెవరూ రాలేదనా?... అహం! అయితే నేను 
విడిపిస్తాను. ఆర..ఆరీ.. తప్పుకోండి... తప్పుకోండి.. 
ఓహో! వీడు ధూర్తుదైన మాధురుడు.. వీడు సంవాహకుడు... 
మాధురా! నమస్మారం! ఏవింటీ హడావిడి? 


; ఈ సంవాహకుడు మాకు పదిబంగారు నాణాలివ్వాలి!... 
: ఓస్‌!. అంతేనా?.. నా చేద్దన్నం పాటి చేయదు! 
: (దుర్దరకుని చేంకలో ఉన్న చినుగుల ఉత్తరీయాన్ని లాగి) 


అయ్యలారా! చూడండి.. చూడండి! ఈ చింకిపాతతో 
ఉన్నవాడికి పదిబంగారు నాణలు చేద్దన్నంపాటి కావట! 


; ఒరే మూర్తా! నేను పాచికలాడి పది సువర్జాలూ నీకిస్తాను... 


ధనికుడు తన ధనాన్నందజికీ చూపించుకొంటూ 
తిరుగుతాడా ఏవింటి? పది బంగారు నాణాలకోసం నిండు 
ప్రాణాన్ని తీయటానికి సిద్ధమౌతావా?... 


వృచ్చకటికం 


మాధురు 


దుర్దర 


మాధురు 
దుర్దర 
మాధురు 
దుర్దర 

యట 
మాధురు 


151 


: మవోరాజా! నీకు వదినువర్జాలు చద్దన్నంపాటి 


చేయకపోవచ్చుకానీ మాప్రాణానికవే మహాసంపద!... 


: అయితే ఒకపనిచెయ్యి.. మరోపది సువర్దాలితనికే ఇవ్వ 


చెబుతా, వాటితో జూదమాడళతాడు!... 


: తరువాతిమాట!... 

: గెలిస్తే నీ ధనం నీకిస్తాడు! 

; ఓడిపోతే?... 

: ఇవ్వడు!... 

;: ఇక ఆపునీ జిత్తులు... నువ్వే ఆ పదిసువర్దాలితనికివ్వు... 


ఎంతమోసం? 


: నువ్వే మోసగాడివి... నీ బాబు మోసగాడు, నీ తాత 


మోసగాడు!... 
(సంవాహకునికి పాజిపొమ్మని సైగ చేస్తాడు) 


: తొత్తుకొడకా!.. నువ్విలాగే దబ్బెదురిచ్చి జూదమాడేవా?... 
; నేనలాగే ఆదేను... 
: అరే! సంవాహకా!.. డబ్బివ్వరా!... 


: ఇస్తాను... ఇవాళ తప్పక ఇచ్చేస్తాను... (మాధురుడు 


సంవాహకుని లాగుతాడు) 


| ఓరిమూర్చుడా!... నేనిక్కడ ఉంటుండగానే సంవాహకుని 


బంధిస్తావా?... (మాధురుడు సంవాహకుని దగ్గజగా లాగి 
ముక్కుమీద గుద్దుతాడు. సంవాహకుడు నెత్తురు కారుతున్న 
ముక్కుతో మూర్చపోయినట్లభినయిస్తాడు. దుర్దరుడు వచ్చి 
అద్దుపడతాడు. మాధురుడు దుర్దరకుని కొడితే దుర్దరకుడు 
తిరిగి కొదతాదు) 


152 


మాధురు 


మాధురు 
దుర్గుర 

యట 
మాధురు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: దుష్టుడా! తొత్తుకొడుకా!... నన్ను కొట్టిన ఫలితం 


ఊరికేపోదు... 


; ఒరే మూర్తా! నాత్రోవన నేను పోతుంటే నన్ను నిష్కారణంగా 


కొట్టావు... రేపు రాజ సభలోనూ ఇలాగే కొట్టు. అప్పుడు 
చూస్తావ!... 


: అలాగే చూస్తాలే!... 
; ఎలా చూస్తావ్‌!... 
(కళ్ళు పెద్దవిచేసి) ఇదిగో.. ఇలా... (దుర్దరకుడు మాధురుని 


కళ్ళలో మట్టికొట్టి సంవాహకుని పాజిపొమ్మని సైగ చేస్తాడు... 
మాధురుడు చేతుల్లో కళ్ళు కప్పుకొని నేలపై పడిపోతాడు. 
సంవాహకుడు పాటిపోతాడు.) 


: (తనలో) హ్రూనసభీకుడు మాధరునితో విరోధు తెచ్చుకొన్నాను 


కనుక ఇక ఎక్కువసేపిక్కడ ఉండకూడదు. నామిత్రుడు 
శర్విలకుడొకమాట చెప్పాడు... ఆర్యకుడనే గొల్లపిల్లవాడు 
ఈదేశానికి రాజౌతాడని ఒక సిద్ధుడు చెప్పాడట!... కనుక 
ఈ రాజంటే ఇష్టంలేని వాళ్ళంతా అతనిని చేరటం 
మంచిదని... కనుక నేనిప్పుడు శర్విలకుని వద్దకు చేరటమే 
మంచిది... 


; (నాలుగడుగులు నడిచి) ఇదిగో ఈ ఇంటి తలుపు తెటిచే 


ఉంది... (లోనికి ప్రవేశించి వసంతసేనను చూచి) శరణు... 
శరణు... 


; శరణాగతునికి అభయం.!... చెలీ!... తలుపువేసిరా!... (చెలి 


తలుపుమూస్తుంది) ఎవరివల్ల నీకు భయం? 


మ అప్పులవాళ్ళనుంచి అమ్మా! 
: చెలీ!.. ఇప్పుడు తలుపు తెజు! 


వృచ్చకటికం 


మాధురు 


మద 


153 


: (కళ్ళు తుడుచుకొంటూ) అరే!.. ఇవ్వరా!.. ఇవ్వ... డబ్బివ్వ... 
: మనం దుర్దరకునితో జగడానికి దిగినప్పుడే ఆ సంవాహకు 


డదను చూచి పాజిపోయాడు!... 


: వాడి ముక్కు పగిలి రక్తం ఓడుతోంది. కనుక ఆ రక్తపు 


చుక్కలఆనవాళ్ళు అనుసరించిపోదాం... (ఇద్దఖూ 
నడుస్తారు) 


: వీడు వసంతసేన ఇంట్లో ప్రవేశించినట్లుంది... 
: అయితే మన డబ్బు మనకు వచ్చినట్లే... (వస్తుంది, రాదు 


అనే రెండర్థాల్లో) 


: రాజసభలో అభియోగం తెస్తే? 
: ఈ దుర్శార్లుడిక్కడనుంచి ఇంకెక్కడికైనా పోగలడు.. కనుక 


వీణ్ణి అడ్డగించి పట్టుకోవటమే మంచిది! 
(వసంతసేన మదనికకు సైగచేస్తుంది) 


; అయ్యా!.. నువ్వెక్కణ్డుంచి వచ్చావ్‌? మీదేఊరు? ఎవరి 


వాడవు? నీవృత్తి ఏవింటి? నీ కెవరివల్ల భయమో చెప్పు!... 


; మాది పాటలీపుత్రం!.. సంవాహకవృత్తి నా జీవిక... 

; మంచి కళనే చేపట్టావే!... 

: (విచారంగా) కళగానే అభ్యసించినా అది నా జీవికైంది.. 
; ఆం... ఆ తర్వాత? 

; మా ఇంటికి వచ్చిపోయే అతిథుల ద్వారా దేశదేశాల 


సమాచారం తెలిసికొని దేశాటనం చేయాలని బుద్ధిపుట్టి 
ఈనగరానికి వచ్చాను... ఇక్కడ ఒకమహామహాని 
సేవించాను... ఆ మహాత్ముడు సద్దుణాలకు నిధి, శరణాగత 
వత్సలుడు... పరోపకారార్థమే శరీరమని భావించే 
ఉదారుడు... 


154 


మద 


వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆ మహాత్ముదెవరై ఉంటాడబ్బా!... మా వసంతసేన 


మానసచోరుడు, ఉజ్జయిని కలంకారభూతుదైన చారుదత్తుడు 
కాడు కదా! 


: బాగుంది!... నేనూ అలాగే అనుకొంటున్నాను... 
( అయ్యా!.. ఆ తరువాత? 
ం అమ్మా... ఆ మహాత్ముడు మితిమించిన బెదార్యంతో చేసిన 


దానధర్మాలతో.. 


: ఇప్పుడు వైభవం అంతరించి పేదవాదైనాడా? 

: నేను చెప్పకపోయినా సరిగా గ్రహించారే? 

; ఆయన పేరేవింటి? 

; ఆయన పేరెరుగని వారంటూ ఎవరూ ఉండరమ్మా! వణి 


గ్వీధిలో ఉంటున్న ఆర్య చారుదత్తుడు!... 


: (సంతోషంతో ఆసనంనుంచి లేచి) అయ్యా!.. ఈ ఇల్లు 


మీదే అనుకోండి... మదనికా! ఈయనకు ఆసనం 
తీసుకురా... విసనకజ్ఞ అందుకో... ఈయన బడలికతో 
ఉన్నాడు... (మదనిక అలా చేస్తుంది) 


; (తనలో) ఆర్య చారుదత్తుని పేరుచ్చరించిన మాత్రంగానే 


నాకంత గౌరవం చేస్తోంది..! (పైకి అమ్మా... మీరూ 
కూర్చోండి! 


; (కూర్చుని) తరువాత? 
; తరువాత ఆయన జీతానికి పెట్టుకునే సేవకుల్లో 


ఒకణ్లైనాను.. ఆయన సంపదలు క్షీణించి పోవటంతో 
జూదమే వృత్తిగా చేసికొని జీవిస్తున్నా... ఇందులోనూ 
దురదృష్టం నన్ను వెంటాడటంతో పది సువర్ణనాణా 
లోడిపోయా!... ఆజూదగా ల్చిప్పుడు నన్ను వెంట 


వృచ్చకటికం 


వసంత 


155 


తరుముతున్నారు... గుమ్మం దగ్గజకొచ్చారు... అమ్మా! మీరే 
రక్షించాలి... 


; మదనికా!... (తనచేతి సువర్థ్ణాభరణం తీసి ఇచ్చి) ఈ 


సంవాహకుడే ఇచ్చాడని చెప్పి ఆ సభికులకీ బంగారు 
కంకణాన్నిచ్చిరా!.. 


: (వెళ్ళి తిరిగివచ్చి) అమ్మా! సువర్దాభరణాన్ని తీసికొని ఆ 


జూదగళ్ళానందంతో వెళ్ళిపోయారమ్మా!... 


: ఇక సంవాహకుని కష్టాలు తీజిపోయాయి కనుక అతడూ 


నిశ్చింతగా వెళ్ళొచ్చు!. న 


: అమ్మా!... నాకు తెలిసిన ఈ సంవాహక కళలో నీ 


పరిజనానికి శిక్షణనిచ్చి బుణం తీర్చుకొందామని నా 
అభ్యర్థన... 


: ఎవరికోసం పూర్వం ఈ విద్యని వినియోగించావో అతళణ్జే 


'సేవించేటం మంచిది... 


: (తనలో) ఎంత తెలివిగా నా అభ్యర్థనను తిరస్మరించింది!... 


(పైకి అమ్మా... ఈ సభికులు నన్నవమానించిన కారణంగా 
బౌద్ధభీక్షువునౌతాను. . నన్ను మజథిచిపోకండేం! 


: ఎందుకంత సాహసం? 
; ఇందులో ఒక నిశ్చయానికొచ్చాను... నా జూదవ్యసనం 


తోనే కదా మీవంటివారికింత ఇబ్బంది కలిగింది!... 
ఇకభిక్షువునై రాజమార్గంలో తలెత్తుకొని గౌరవంగా 
తిరుగుతాను... 

= నేపథ్యంలో - కలకలం = 

(విని) వవింటీ హడావిడి! (ఆకాశంవైపుచూసి) ఆం ఏ 
వంంటున్నారు?... వసంతసేన మదగజం కల్లోలాన్ని 


156 


కర్ణపూరకుడు 
మద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


సృష్టిస్తోం దనా? అయితే వెళ్ళి చూడాలి!.. అయినా ఆ 
ఏనుగుతో నాకేం వని?.. నావని నాకుందిగా! 
(నిష్మమిస్తాడు) (తరువాత కర్ణపూరకుడనేవాడు దురుసుగా 
ప్రవేశిస్తాడు) 


ప వసంతసేనమ్మగారెక్కడ? 
: ఏవింటీ ఉద్వేగం? ఎదురుగా ఉన్న అమ్మగారినే చూడలేక 


పోతున్నావా? 


న అమ్మా... దండాలు! 
: కర్ణపూరకా! ఏవింటివాళ నీ మొహం ఇంతగా వెలిగి 


పోతోంది!... ఏవింటి కథ? 


- అమ్మా... మంచి అవకాశం పొగొట్టుకొన్నారు.. ఇవాళ 


నా పరాక్రమం చూడలేకపోయారు!... 


: ఏవింటది?... 
: ఖుంటమోదకమనే పేరున్న మీ ఏనుగు కట్టుకొాయ్యను 


విరగ్గొట్టి మావటివాణ్ణి మట్టుపెట్టి అందివచ్చినవాళ్ళని 
చితక్కొాడుతూ జనంలో కల్లోలం రేపింది... ఆ బీభత్సాన్ని 
చూడటానికి ఉజ్జయినీ నగరమంతా ఒడ్డిగిలిపోయింది... 
ఇంతలో ఆ మదపుటేనుగొక బౌద్ధ భీక్షువును తన తొండంతో 
పైకెత్తింది. 


:; ఎంత ప్రమాదం!... 
: కంగారు పడకండి... అప్పుడు మీఉప్పుతిన్న నేను దాని 


బారి నుంచి సన్వాసిని రక్షించాను. 


: మంచిపని చేశావు... ఆ తరువాత? 
: అప్పుడొకాయన మెచ్చుకొంటూ నాకేదైనా బహుమానం 


ఇవ్వాలని చేతులు, మెద తడుముకొని అక్కడాభరణాలేమీ 


వృచ్చకటికం 


15/7 


లేకపోవటంతో నిట్టూర్పు విడుస్తూ ఈశాలువాని పైకి 
విసిరాడు... 


; ఆ ఉత్తరీయం జాజిపూల పరిమళంతో ఉందా కర్ణపూరకా! 
; ఏనుగు మదం కంపుతో నాకు వాసన తెలియటంలేదు... 
: పోనీ దానిమీద పేరేమైనా ఉందోచూడు! 

; ఇదిగో ఇక్కదేదో పేరుంది... ఏవింటో మీరే చూడండి 


(శాలువా ఇస్తాడు) 


: ఆర్య చారుదత్తునికి (అని చదివి దాన్ని ఎంతో స్నేహంతో 


కప్పుకొంటుంది) 


: కర్ణపూరకా! ఈశాలువా అమ్మగారు కప్పుకొంటే చాలా 


అందంగా ఉంది కదూ! 


: అవునీశాలువా అమ్మగారు కప్పుకుంటేనే ఎంతో బాగుంది.. 
1 కర్ణపూరక! ఇదిగో నీకు బహుమానం (నగ ఇస్తుంది. 


కర్ణపూరకుడు సంతోషంతో స్వీకరిస్తాడు) 


1 కర్ణపూరకా! ఇప్పుడార్యచారుదత్తు డెక్కడ ఉందొచ్చు 


నంటావ్‌? 


; ఈ త్రోవలోనే ఇంటికి బయలుదేరారనుకుంటా... 
; చెలీ మనం సౌధాగ్రాన్నిక్కి చారుదత్తులవారిని దర్శిద్దాం రా! 


రే రే ఆ 


158 


చారు 


చారు 


. 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మూడవఅంకం 


రాచేబాట 


: ఆహా!... రేభిలుని సంగీతం ఎంతమనోహరంగా ఉంది... 


ఏమి వీణావాదనం! 


; మిత్రమా!... ఇక ఇంటికి వెడదాం ...రా... 
: మహావిద్వాంసుడైన రేభిలుడు ఎంతమనోజ్ఞంగా గానం 


చేశాడు!.. ఏం నీకు నచ్చేలేదా?... ఓ! ఎంత 
బ్రహ్మాండంగా ఉంది! ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరో 
ఒక వనిత అతనిలో దాగుండి పాడినట్లనిపించింది... కచేరీ 
ముగిసినా ఆ వీణానాదం, సాహిత్యం, తరంగాలుగా ఇంకా 
నాచెవికి సోకుతూనే ఉన్నాయి... 


: మిత్రమా! అర్ధరాత్రివేళవుతోంది... దారిప్రక్క కుక్కలుకూడా 


కునుకుతీస్తున్నాయి... కనుక ఇంటికి వెడదాం పద... 
చంద్రుడస్తమిస్తూ చీకట్లు వ్యాపిస్తున్నాయి... హమ్మయ్య... 
ఇల్లుచేరాం!... వర్థమానకా! తలుపుతెటు... (తలుపుకొట్టిన 


శబ్దం) 


: (తలుపుతీసి) అయ్యా! నమస్మారం... రండి... కూర్వోండి... 
| వర్ధమానకా! రదనికను కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు 


తెమ్మను!... 


: ఆరే.. ఆం నిద్రపోతుంటే లేపకు... మైత్రేయా! నువ్వు 


నీళ్ళు పొయ్యి... వర్ధమానకుడు నాకాళ్ళు కడుగుతాడు.. 


: మైత్రేయ!.. నువ్వూ కాళ్ళు కడుక్కొని లోపలికిరా!... 


మైత్రేయా!.. ఇవిగో వసంతసేన ఇచ్చిన ఆభరణాలు.. 
వీటిని పగలు నేను, రాత్రి నువ్వూ కదా రక్షించెలి!... 
తీసుకో (నగలపెట్టెనిచ్చి నిష్మమిస్తాడు) 


వృచ్చకటికం 


మైత్రేయ 


చారు 


శర్విల 


159 


( అబ్బా!.. ఈ నగలింకా ఉన్నాయా?... చూస్తుంటే 


ఉజ్జయినిలో దొంగలే లేరల్లే ఉందే!... నా నిద్రను 
దొంగిలించాలనే ఏ దొంగా ఇంతవజకూ ఈ నగల్ని 
దోచుకుపోలేదు!... 


: మైత్రేయ!.. అప్రమత్తుడవై నగల్ని రక్షించాలి సుమా!... 


లేకపోతే మాటొస్తుంది! (ఆవలించి) నిద్రొస్తోందయ్యా!... 


: అయితే మటింక నిద్రించౌలి... (శర్విలకుని ప్రవేశం) 
: చోరకళలో నాకున్న నేర్పుతో, బలంతో ఇంటి గోడలకి 


కన్నం వేస్తాను. నా శరీర ప్రమాణానికి తగినంతమాత్రమె 
కన్నం ఉంటుంది. అదిగో చంద్రాస్తమయం కూడా 
అవుతోంది. చీకటి తన చీరతో నన్నుకప్పి కన్నతల్లిలా 
రక్షిస్తోంది... ఈ గోడకి ఎక్కడ కన్నం వేస్తే అనువుగా 
ఉంటుందో చూడాలి... (మూడునాలుగుచోట్ల తడిమి) ఆం 
ఇక్కడ బాగుంది... అనుష్టానం తర్వాత ప్రతిదినం నీళ్ళు 
ఇక్కడ పారబోస్తారు కనుక ఈ ప్రదేశం కొంచెం మెత్తగా 
ఉంది... కన్నం వేయటంలో రేపు ఉజ్జయినీ ప్రజలునా 
నేర్పును ప్రశంసించాలి... చోరకళలో కన్నం వేయటంలో 
వికనించినవద్మం, బఖానుమందడలం, చందరేఖ, 
దిగుడుబావి, విశాలరూపం, స్వస్తికాకారం, పూర్ణకుంభం 
అని ఏడు ప్రసిద్ధ రూపాలున్నాయి. ఏ ఆకారం తీసికొన్నా 
నాశిల్బ్పసామర్థాన్ని చూపించాలి. ఈగోడ పండు ఇటికలతో 
కట్టింది కనుక పూర్ణకుంభ రూపమే ఎక్కువ వీలు!... ఇక 
పని ప్రారంభించాలి! చోరశాస్త కర్తలైన కార్తికేయునికీ, 
కనకశక్తికీ, బ్రహ్మణ్యదేవునికీ, దేవవ్రతునికీ ప్రణామాలు... 
నా యోగాచార్యుడు భాన్మరనందికి సాష్టాంగ 
ప్రణామాలు... ఆయనకు నేను ప్రథమ శిష్యుణ్ణి కావటంతో 


160 


మైత్రేయ 


శర్విల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


“'యోగరోచని అనే నల్లని లేహ్యాన్ని నాకనుగ్రహించారు. 
దీనిని ఒంటికి పట్టించుకుంటే ఎవరికీ కనబడను... నా 
ఒంటి మీద పడిన ఆయుధాలు కూడా నాకు బాధను 
కలుగబేయవ)!.. అయ్యో!... కొలతబద్దను మజఅచిపోయా! 
సరే... ఈనాజందెమే కొలబద్దాతుం దిప్పుడు... 
“యజ్ఞోపవీతం పరమం పవిత్రమని ఊరకే అన్నారా? 
(కన్నం వేయటాన్ని అభినయించి) ముందు ఈ 
కన్నంగుండా దిష్టిబొమ్మని లోపలికి పంపుతా!... దాన్ని 
చూచి మెలకువ వచ్చి ఎవరైనా అటిచినా నేనిటునుంచి 
ఇటే ఉడాయించొచ్చు... లేదా పని పూర్తిచేసుకోవచ్చు.. 
ఒక వైపు మృదంగం, దర్దురం, వేజటొక వైపు పణవం, 
ఇంకో వైపు వీణ, మజొక వైపు గ్రంథాలు! చూడబోతే 
ఇది నాట్యాచార్యుని ఇంటిలా ఉంది... అయితే నేనొక 
నిర్ధనుని ఇంట్లో ప్రవేశించానా? 


: (కలవరిస్తున్నట్లుగా) మిత్రమా! అక్కడేదో కన్నంలా 


కనిపిస్తోంది... ఎవడో దొంగ దూరాడేమో!... అందుకని 
ఈ ఆభరణాల పేటికను నువ్వే తీసుకో... 


: (తనలో) ఏవింటీ? కొంపతీసి వీడు నన్ను గుర్తించాడా?... 


తాను దరిద్రుణ్ణని ఎగతాళి చెస్తున్నాడా? అయితే వీణ్ణి 
చేంపేస్తే?... ఒకవేళ కలవరిస్తున్నాడేమో?... (పరిశీలనగా 
చూసి) చిరిగినబట్ట చుట్టిఉన్న ఈపేటిక ధగద్ధగాయ 
మానంగా వెలిగిపోతోంది... కనుక ఇది బంగారు 
ఆభరణాలతో ఉన్నదే కావాలి... కానీ, దీన్ని 
తీసుకుంటాను... అహం వద్దు.. వద్దు.. ఎంతైనా వీడూ 
నావంటి దరిద్రుడు లాగానే కనిపిస్తున్నాడు... కనుక 
సాటివాణ్ణి దోచుకోవటం నీతికాదు... వెళ్ళిపోతాను... 


వృచ్చకటికం 


మైత్రేయ 


శర్విల 


మైత్రేయ 
శర్విల 


రదనిక 


161 


: (కలవరింతగానె) మిత్రమా! ఈ పేటికను తీసికో... 


తీసికోకపోతే గోబ్రాహ్మణ హత్యచేసిన పాపానికి పోతావు... 


: అమ్మమ్మ! ఎంత బఒట్టుపెట్టాడు!... గోబ్రాహ్మణులు పరమ 


పూజనీయులు. అయ్యో... దీపం వెలుగుతోందే... 
ఇప్పుడెలా? సరే... దీపాన్నార్పటానికి దీపప్పురుగుని 
వదులుతాను. హమ్మయ్య... భద్రపీఠమనే ఈ పురుగు 
దీపంచుట్టూ తిరిగి తిరిగి ఈ దీపాన్నార్స్పేసింది. అంతా 
చీకటిమయమైపోయింది... ఛీ!...భీ... నావల్ల మా 
బ్రాహ్మణ వంశమే చిమ్మచీకటి వంటిదైంది.. బ్రాహ్మణుల్లో 
చతుర్వేద సారాన్నీ ఆపోశన పట్టి ఇతరుల నుంచి ఏమీ 
స్వీకరించేని మాన్యునికి కొడుకునై బ్రాహ్మణ పుటక పుట్టి 
శర్విలకుడనే పేరుతో ఘనాంతస్వాధ్యాయినై ఉండీ నే 
చేస్తున్న ఈ పనేవింటి?... మదనిక అనే వేశ్య మోజులో 
ఎంతటి నీచానికి పాల్చడుతున్నాను?... అయినా ఈ 
బ్రాహ్మడి కోరిక తీరుస్తాను. పేటికను అందుకొంటాను!... 


: మిత్రమా! నీచేతివేళ్ళు చల్లగా ఉన్నాయేవింటి? 
: అయ్యో! ఎంతపొరపాటు! నీళ్ళవల్ల చెయ్యి తడిగా ఉంది.. 


సరే... (చంకలో చేతినుంచి వేడెక్కించి పేటిక నందుకొంటాడు) 


అయ్యో ఎంతగా పతితుఖ్లైనాను.. మదనిక అనె వేశ్యకోసం 
బ్రాహ్మణ వంశ ప్రతిష్టనే మంట కలిపాను.. బ్రాహ్మణ 
బువుడా! వందేళ్ళు హాయిగా నిద్రించు... ఎవతో 
వస్తోంది... దీన్ని చంపేస్తే? ఎందుకులే... స్తీ హత్య 
మహాపాతకం... నేనే వెడతాను (నిష్మమిస్తాడు) 


: (ప్రవేశించి) అయ్యో!.. కన్నం! దొంగ!.. దొంగ!... 


(భయంతో) మైత్రేయా!.. లెండి.. అెండి.. దొంగ ఎవరో 
మనింటికి కన్నం వేసి పాథిపోయాడు... 


162 


మైత్రేయ 


రదనిక 
మైత్రే 


చారు 


చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఏవంటున్నావు? ఇంటికి దొంగనువేని కన్నం 


పాణిపోయిం దనా? 


: అయ్యో!.. ఏవింటీ పరిహాసం! కనిపించటం లేదూ? 
: చారుదత్తా! లే.. మిత్రమా లే... ఎవడో దొంగ మనింటికి 


కన్నంవేసి పాజతిపోయాడు! 


: చాల్లేవయ్యా! నీ వేళాకోళాలు! 
; వేళాకోళంకాదు. అదిగో నువ్వే చూడు! 
: ఓహ్‌!... ఎంత అందంగా ఉందీ కన్నం! ఈ పనిలోనూ 


ఎంతటి నైపుణ్యం! 


; మిత్రమా! ఈ కన్నం వేసింది ఎక్కణ్డుంచో వచ్చిన వాడైనా 


కావాలి. లేక ఇప్పుడిప్పుడే దొంగతనం నేర్చుకుంటున్న 
వాడైనా కావాలి... కాకపోతే ఈ ఉజ్జయినిలో మనవైభవం 
తెలియనివాదెవదు? 


: పాపం ఎవరో మన అందమైన ఇంటిని చూసి ఎంతో ఆశపడి 


లోపలికి వచ్చి హతాశుడై వెళ్ళిపోయుంటాడు. 


: ఏవింటి మిత్రమా! ఆ దొంగవెధవని గూర్చి దిగులుపడు 


తున్నావా? వాడు ఓహో! బంగారుకొండలా ఉన్న ఈ 
భవనంలో బంగారు కుండైనా దొరకదా అని వచ్చి 
ఉంటాడు... ఆయం...ఆం౦! ఆ బంగారు నగల కుందెక్కడ? 
(ఆలోచించి) చూడు! చారుదత్తా! నువ్వు నన్నెప్తుడూ 
చదువూ సంధ్యా లేనివాణణనీ, మూర్భుణ్ణనీ అంటూ 
ఉంటావు కదా!... ఆ పేటిక రాత్రి నీకందించి ఎంత 
తెలివైన పని చేశానో? 


; చాల్లే పరిహాసాలు! 
: నేనెంత మూర్తుణె నా వేళాపాళా తెలియని వాణ్తేమీకాదు. 
ఖర రి 


వృచ్చకటికం 


చారు 
మైత్రే 


చారు 


చారు 


163 


: పేటికను నువ్వు నాకెప్పుడిచ్చావ్‌? 
; అదేవింటయ్యా! నీచేతివేళ్ళు చేల్లగా ఉన్నాయేమని కూడా 


అడిగానుకదా! 


;: (అంతా వెదికి) మైశ్రేయా!.. ఒకసంతోషకరమైన వార్త! 
; నగలపేటిక నట్టింట్లో భద్రంగానే ఉందా? దొంగ 


తీసికళ్ళలేదా? 


శ్ర తీసికళ్ళిపోయాడు... 
: అయితే ఇది సంతోషకరమైన వార్తా? 


; నా ఇంటికి వచ్చి ఎంతో శ్రమతో కన్నం వేసి వట్టి చేతుల్లో 


పోక నగలతో వెళ్ళటం సంతోషించేదగిందే కదా! 


; అవి దాచిపెట్టమని ఇచ్చిన వస్తువులు కానీ, మనవి 


కావుగా!... 


: ఆ. అవి వసంతసేన నగలా?! ( మూర్చిల్లుతాడు.) 
: (ముఖంపై నీళ్ళుచేల్లుతాడు.. చారుదత్తుడు తెప్పటిల్లుతాడు) 


ఎవరిదో సొమ్ము ఎవడో ఎత్తుకుపోతే నువ్వింతగా స్పృహ 
కోల్పోవటం ఎందుకు? 


; మైత్రేయా... ఇలా జేరిగిందంటే ఎవడు నమ్ముతాడు?... 


లోకులంతా నన్నే నిందిస్తారు!... నా దరిద్రం అన్ని 
అపోహలకూ కారణం కదా!... నా సంపదలపై ప్రేమతో 
దైవమే వాటిని తీసికొన్నాడంటే సరేలే అనుకొన్నా... కానీ 
ఆ దుర్విధి నాళీలానికే చేటు తెచ్చిందే!... 


: అసలీ నగలు దాచేమని నీకెవరిచ్చారు?... నువ్వెప్పుడు 


తీసికొన్నావ్‌? ఎవరు సాక్షి? అంటే పోలా? 


: మైత్రేయా!... ఇంతబతుకు బతికి ఇప్పుడబద్ధమాడుతానా? 


బిచ్చమెత్తెనా ఆమెసొమ్ము నామెకప్పగిన్తాను!... 


164 


రదనిక 


ధూతాదేవి 


రదనిక 
ధూతాదేవి 
రదనిక 


ధూత 


రద 
ధూత 


రద 
ధూత 
రద 
ధూత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఈ విషయాన్ని ధూతాదేవి అమ్మగారికి ఇప్పుడే చెప్పాలి 


(నిష్కమిస్తుంది) 
(కొద్దిక్షణాల్లో ధూతాదేవి రదనికతో ప్రవేశిస్తుంది) 


. (ఆదుర్దాగా) రదనికా! దొంగలు పడ్డారంటున్నానవ్‌!.. ఆర్య 


పుత్రులకీ, మైత్రేయునికీ ఏమీ కాలేదు కదా! 


. ఏవీంకాలేదమ్మా! 
: నిజేంవే? 
; నిజంవేనమ్మగారూ.... వారికేమీ కాలేదు.. కానీ వసంతసేన 


నగలపేటిక కనబడటంలేదు... 


(స్ప ఫహకోల్పోయి, తెప్పటిల్లి) రదనికా! ఏమన్నావ్‌? 


ఆర్యపుత్రుని దొంగలేమీ చేయలేదనా? 


: అవునమ్మగారూ! 
: అలాకాకుండా ఉంటేనే బాగుందేది... దొంగలాయన్ని కొట్టి 


శరీరాన్ని హింసించేక పోయినా ఇప్పుడాయన శీలానికి 
మచ్చ కలిగించారు!... ఇవాళ ఉజ్జయినిలో ప్రజ 
లేవంనుకొంటారు? ఆయనే నగల్ని అపహరించి 
దొంగలమీద పెడుతున్నాడనుకోరూ?... (ఆకాశం 
వైపుచూసి, నిట్టూర్చి) భగవంతుడా! మావంటి నిర్ధనులతో 
ఆడుకొంటున్నావా?... (ఆలోచించి) రదనికా!... 


: అమ్మగారూ.!... 

స్త్‌ ఇప్పుడొక్కటే త్రోవ కనిపిసోంది... 

: ఏవింటమ్మా? 

మా పుట్టింటివారిచ్చిన ఈ రత్నహారం ఒక్కటే మిగిలి 


ఉంది... దీన్ని అభఖిమానధనులైన ఆర్యపుటత్రులు 
స్వీకరించేరు... కనుక మైత్రేయుని పిలు... 


(రదనిక వెళ్ళి తిరిగి మైత్రేయునితో ప్రవేశిస్తుంది) 


వృచ్చకటికం 
గ 
ధూత 


మైత్రే 
ధూత 


చారు 


మైత్రేయ 
చారు 
మైత్రేయ 


చారు 


165 


: అమ్మా... శుభం భవతు! 
; అయ్యా... నమస్మారం! తూర్పుముఖంగా తిరిగి దీన్ని 


తీసుకోండి! 


: ఏవింటమ్మా ఇది? 
: నేను ఉపవాసం చేసి 'రత్నషస్టీ అనే వ్రతాన్నాచరించాను... 


“'రత్నషష్టీ వ్రతం చేసినవారు ఒక రత్నహారాన్ని బ్రాహ్మడికి 
దానం చేయాలి!... కనుక ఈ రత్నవోరాన్ని 
స్వీకరించండి!. ల 


: అమ్మా!... మీకు శుభమగుగాక!.. వెళ్ళొస్తాను.. ప్రియ 


మిత్రుడు చారుదత్తునికీ విషయం నివేదిస్తా!... 


; మైల్రేయా...! నన్ను సిగ్గుపడనీయవద్దు సుమా!... (లోనికి 


వెడుతుంది) 


: ఆహా!.. ఎంతటి గొప్ప మనస్సీమెది.!... 
: మైత్రేయుడెటో వెళ్ళి ఇంకా రాలేదేం?... తీరని విచారంతో 


ఎటువంటి అఘాయిత్యానికీ పూనుకోలేదు కదా!... (ఫైకి) 
మైత్రేయా! మైత్రేయ!... 


: ఇదిగో వచ్చాను... (రత్నహారాన్నిస్తూ) ఇది తీసికో! 
: ఏవింటిది? 
; అనుకూలవతి అయిన భార్యను పొందినందుకు లభించిన 


ఫలం!... 


; భార్య దయాదాక్షిణ్యాలకు పాత్రుణ్యె నేను నిజోంగా 


దరిద్రుఖ్ఞైనాను.. ప్రీ ధనంపై ఆధారపడ్డవాణ్ణాతున్నాను... 
కలిమి లేములవల్లే ప్రీ పురుషుల పరిగణన... అయినా 
నేను దరిద్రుణ్ణి కాదు... ఉన్ననాడు, లేనినాడు, సుఖంలో, 
దుఃఖంలో నన్ననుసరించే ఇల్లాలు, మిత్రుడవైన నువ్వు 


166 


మైత్రేయ 


చారు 


మైత్రేయ 
చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


విడువని సత్యవాక్కు నన్ను సేవిస్తూ ఉంటే నేనెలా 
దరిద్రుణ్ణాతాను?... దరిద్రుల్లో ఈ మూడూ ఉండవు 
కదా!...మైత్రేయా!.. ఈ రత్నావళిని తీసికొని వసంతసేన 
వద్దకు వెళ్ళు... నువ్విచ్చిన నగల్ని మావే అనుకొని 
జూదంలో ఓడిపోయాను, దానికి బదులుగా ఈ రత్నావళిని 
స్వీకరించుమని మామాటగా చెప్పు. 


: ఏవింటీ? తిన్నదీ కాక, ఒకరికిచ్చిందీ కాక, మళ్ళీ అంత 


విలువైనవీ కాని ఆమె నగల బదులు చతుస్సముద్ర 
సారభూతమైన ఈ రత్నావళినివ్వటమా? ... కుదరదు... 


: అలాకాదు మైత్రేయా..! ఇది ఆమె నగలకు బదులుకాదు. 


ఏ విశ్వాసాన్నాశయించి దరిద్రులమైన మనవద్ద ఆమె 
నగలనుంచిందో ఆ విశ్వాసానికి బదులీ రత్నహారం! ఆమెకీ 
రత్నహారం ఇవ్వకుండా నువ్వు తిరిగివస్తే నామీద బఒట్టె!... 
వర్ధమానకా! ఆ ఇటుకలతోనే కన్నాన్ని త్వరగా పూడ్చు... 
నలుగురూ చూచి నాలుగు రకాలుగా అనుకోకముందే 
త్వరగా జేరగాలీ పని!.. మైత్రేయా!. నువ్వూ వసంతసేన 
ఆత్మగౌరవానికెట్టిలోటూ రాకుండానే మాట్లాడు... 


: దరిద్రుదైనా ఎంతటి అభిమానధనుడీ చారుదత్తుడు!... 
: మైత్రేయా! నేను దరిద్రుణ్ణికాను!... చెప్పానుగా ఇందాకే, 


నాభార్య, నువ్వు, సత్యవ్రతం మీ ముగ్గురూ నన్ను 
విడువనంత వకు నేను దరిద్రుణ్శి కాదని!.. సరే... 
నువ్వెళ్ళిరా!... నేనూ స్నాన సంధ్యాదులు నిర్వహించు 
కొంటాను... 


నే రే రో 


వృచ్చకటికం పక 
నాల్లవఅంకం 
వసంత సేనఇల్లు 
(వసంతసేన చారుదత్తుని చిత్రపటాన్ని చూస్తూ కూర్చుంటుంది) 
చేటి ం అమ్మా! మిమ్మల్ని తీసికొని వెళ్ళటానికి గుమ్మంలో బండి 


సిద్ధంగా ఉంది. కనుక మీరు అలంకరించుకొని 
బయలుదేరమని అమ్మగారు మీతో చెప్పుమన్నారమ్మా! 


వసంత : ఆర్య చారుదత్తులవారు నాకోసం బండిపంపారా? 

చేటి ; ఎవరోకానీ బండితోపాటు పదివేల బంగారు నాణాల 
విలువైన అలంకారాలు కూడా పంపేరటమ్మా! 

వసంత ; ఎవరాయన? 

చేటి : రాజుగారి బావమజిది సంన్థానకులటమ్మా! 

వసంత ; (కోపంగా) వెళ్ళు.. మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి కబుర్లు 
తీసుకురాకు! 

చేటి మన్నించేండమ్మా!... 'పెద్దమ్మగారు చెప్పమన్నారుకనుక 
చెప్పాను.. 

వసంత ; నాకోపం నీ మీదకాదు... ఆ కబురు మీదే! 

చేటి ; అయితే మీ అమ్మగారికి ఏవంని చెప్పమంటారు? 

వసంత ; నేను బ్రతికి ఉండాలని కోరుకుంటే ఇంకెప్పుడూ ఇటువంటి 
మాటలు చెప్పవద్దన్నానని చెప్పు! 

చేటి : అలాగేనమ్మా! (నిష్మమిస్తుంది) 

శర్వి స (ప్రవేశించి) (తనలో) దొంగలుపడ్డారని ఊరివాళ్ళంతా 


రాత్రిని తిట్టుకొనేట్లు చేశాను... మదనిక కోసం ఎంత 
సాహసం చేశాను! ఇది వసంతసేన ఇల్లు... మదనిక 
ఎక్కడుంది చెప్మా?.. (విసనకణజ్ఞతో మదనిక కనిపిస్తుంది) 
ఆం.. అదిగో మదనిక!.. ఇటే వస్తోంది. 


168 


మదనిక 


మద 


శర్వి 


శర్వి 


వసంత 


మద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అరే... శర్విలకుడు.. స్వాగతం!.. ఇన్నాళ్ళూ 


ఏవైంపోయావ్‌?... 


: చెబుతా! (ఇద్దజూ ఎంతో ప్రేమతో ఒకర్నొకరు చూసు 


కుంటారు) 


: విసనకళ్ఞి తీసుకొనిరమ్మని మదనికకు చెప్పేను... ఏవింటీ 


ఇంత ఆలస్యం చేస్తోంది? (కిటికీలోంచి చూసి) ఎవరో 
మగాడితో మాట్లాడుతోంది.. కళ్ళతోనే తాగేస్తున్నట్లతన్ని 
చూస్తోంది. దీన్ని దాస్యం నుంచి విడిపించి తీసికొని 
పోవాలనుకుంటున్న వాడితడేలాగుంది. మదనికను పిలిచి 
వారి సంతోషాన్ని భగ్నపజ చేను.... 


శ శర్విలకా! చెప్పు.. (శర్విలకుడు అటూ ఇటూ చూస్తూ 


ఉంటాడు) దిక్కులు చూస్తావేంటి? 


: నీకో రహస్యం చెప్పాలి! ఇక్కడ చెప్పొచ్చా అని!... 
: ఏం పరవాలేదు చెప్పు! 
; ఏదో రహస్యమంటున్నాడు! అయితే నేను వినటం భావ్యం 


కాదు... 


: మదనికా! ధనం చెల్లిస్తే వసంతసేన నిన్ను వదిలేస్తుం 


దంటావా?... 


: నావిషయమే మాట్లాడుకొంటున్నట్లుంది!... ఈకిటికీ 


దగ్గణగా దాక్కొని వింటాను... 


; శర్విలకా! మన విషయం వసంతసేనకి చెప్పి నన్ను 


విడిచిపెడతావా అని అడిగితే తనకే స్వేచ్చ ఉంటే ధనం 
ప్రసక్తి లేకుండానే అందర్నీ వదిలేస్తానంది... ఆమె తల్లి 
గారి వల్లే ధనప్రసక్తి.. అవునూ!.. ఇంతకీ నన్ను తీసికొని 
వెళ్ళటానికి నీకంత ధనం ఎక్కణ్టుంచి వచ్చింది?... 


వృచ్చకటికం 


శర్వి 


శర్వి 
మద 
శర్వి 


మద 
శర్వి 


మద 


169 


: మదనికా! నా పేదరికం నీకు తెలియనిదేమీ కాదుగా... 


నీ మీద ప్రేమకొద్దీ రాత్రి ఓ సాహసం చేశాను. 


: ఇతని మొహం చూస్తే ప్రసన్నంగా ఉంది... రాత్రి సాహసం 


చేశాననటం ఉద్విగ్నతను రేకెత్తిస్తోంది... 


: అంటే దొంగతనం చేసుంటావ్‌... అంతేగా! సాహస 


మంటే... పాసిపోయేఅన్నంవంటిస్తీకోసం విలువైన రెంటినీ 


పణంగా పెట్టావా? 


; అవుననుకో... నీకోనం ఆమా(తం చేయటంలో 


తప్పేముంది? 


: దేహం, శీలం... ఈ రెంటినీ నాకోసం ఒద్దావు... భటులు 


పట్టుకొంటే శిక్ష అప్రతిష్ట... 


; అమాయకురాలా! సంపద సమకూడేది సాహసం వల్లనే! 
: నాకోసం ఇంతటిపని చేయటం... 
: మదనికా! చూడు.. చేసేది దొంగతనమే అయినా ఎంతో 


విచక్షణతో చేస్తాను... సర్వాభరణభూషిత అయిన స్త్రీని 
బాధించి నగలను దోచుకోను, విప్రని బంగారాన్ని హరిం 
చేను, యజ్ఞార్ధం తెచ్చుకొన్న సామగ్రిని ముట్టుకోను. దాది 
ఒళ్ళోవున్న పిల్లల్ని ధనంపై ఆశతో అపహరించేను... 
కనుక నా శీలానికి భంగం కలిగే అలాంటి పనులేవీ 
ఆచరించేలేదు తెలుసా? కనుక ఈ నగలు నీకోసమే 
ప్రత్యేకంగా చేయించినట్లున్నాయి. అయితే నా మీద 
స్నేహంతో గుట్టుగా ధరించమని మీవసంతసేనకు 
చెప్పు!... 


: అదేవింటి? ఎవరైనా నలుగురూ చూడాలనేగా నగలు పెట్టు 


కొనేది... ఇందులో మళ్ళీ గుట్టేవింటి? ఇంతకీ అవేవి? 
ఒక సారి చూస్తాను... (శర్విలకుడనుమానిస్తూ నగలను 


1/70 


శర్వి 
మద 
శర్వి 


శర్వి 


మద 


శర్వి 


మద 
శర్వి 
వసంత 
మద 


శర్వి 
మద 
శర్వి 
మద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మదనికకు ఇస్తాడు) ఇవి నేనిదివజకు చూచిన నగలుగానే 
కనిపిస్తున్నాయే... ఇంతకీ ఇవి నీకెక్కడినుంచి వచ్చాయో 
చెప్పు!... 


: అవన్నీ ఇప్పుడెందుకులేద్దూ? తీసుకొని చూడు... 
: నామీద నీకంత నమ్మకంలేకపోతే నాకోసం ఎందుకీపాట్లు? 
: ఎవరో చారుదత్తుని ఇంట్లో కన్నంవేశారని ఇవాళ ఉదయం 


వణిగ్వీధిలో నలుగురూ అనుకొంటుంటే విన్నా! 
(మదనిక, వసంతసేన స్ప ఫహకోల్పోయినట్లభినయిస్తారు. ) 


: మదనికా! తెప్పథిల్లు... దాస్యంనుంచి విముక్తినొందే ఈ 


సంతోషసమయంలో అంత భయం ఎందుకు? 


: (తెప్పటిల్లి) నాకోసం ఈ పనిచేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరినీ 


చేంపటంకాని, గాయపజచేటంకానీ జేరుగలేదుకదా! 


: మదనికా!.. నిద్రిస్తున్నవాణ్ణీ, భయపడుతున్నవాణ్ణీ ఈ 


శర్విలకుడు ఎప్పుడూ కొట్టడు, చేంపడు!.. ఆ ఇంట్లో 
ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు. 


; నిజేంే? 

: నిజేం! 

: హమ్మయ్య... ప్రాణాలు లేచి వచ్చాయి.!... 

| ఇదొక్కటే నువ్వు చేసిన మంచి పని!... నాకు ప్రీతి 


కలిగించేది!.. 


; (ఆవేశంగా) ఓహో!.. చారుదత్తుడు నీకంత ప్రియుడా!... 
; ఏం మాటలవి? 

; కాక? వేశ్యాగుణం పోనిచ్చుకున్నావు కావ! 

; అనవసరంగా ఎందుకా కోపం? ఏవింటా అసంబద్ధ 


ప్రలాపం? 


వృుభ్ధుకటికం 
శిర్వి 
మద 
శర్వి 
మద 
శర్వి 
మద 
శర్వి 
వసంత 
శర్వి 
మద 


శర్వి 


మద 


శర్వి 
మద 


వసంత 
శర్వి 


1/71 


: ఇందులో అసంబద్ధం ఏముంది?... 

; ఇవి వసంతసేన నగలు!... 

: మరి అక్కడికెలావెళ్ళాయి?... 

; వసంతసేనే వాటిని ఆయన కిచ్చింది... 

:; ఎందుకు?... 

: (చెవిలో ఏదో చెప్పి) ఇందుకూ... 

; అయ్యో! ఎంతపని జరిగి పోయింది! 

: పాపం తెలియక చేసినదానికి పశ్చాత్తాపపడుతున్నాడు... 
; మదనికా! అయితే ఇప్పుడేం చేద్దాం?... 

: ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలో నాకంటే నీకే బాగా 


తెలుసు! 


వ స్త్రీల తెలివితేటలు, పాండిత్యం సహజమైనవి. పురుషులకు 


చదువుకుంటే వచ్చేవి!... కనుక ఇటువంటి పరిస్థితిలో 
కర్తవ్య నిర్ణయం చేయటానికి మీరే తగినవారు!... 


: నన్నడిగితే ఆ నగలన్నిటినీ తీసుకొనివెళ్ళి ఆ మహాత్మునికిచ్చి 


రావటమే మంచిదంటాను! 


: ఆయన నన్ను రాచభటులకప్పగిస్తే? 
; ఆయనలాంటివాడుకాడు... చంద్రు డెండకాస్తాడా 


ఎక్కడైనా? 


; మదనికా! ఎంత బాగా చెప్పావు! 
: మదనికా! ఈ నగల్ని తిరిగి తీనికొనివెళ్ళి ఆ 


మహాత్మునికప్పగించేటానికి భయం కానీ, దిగులు కానీ 
లేవు కాని, ఆ సత్పురుషునిపట్ల ఇంతటి అపచారం చేశానే 
అనె దుగ్గ నన్ను పీడిసోంది. మొహం చెల్లటం లేదు. పైగా 


1/72 


వసంత 
మద 


శర్వి 
మదని 


శర్వి 
మద 


వసంత 
శర్వి 
మద 


శర్వి 
మద 


వసంత 
మద 
శర్వి 
వసంత 
శర్వి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


అపహరించిన సొమ్ము తిరిగి ఇవ్వటమనేది చోరనీతికి 
విరుద్ధం... ఇంకేదైనా ఉపాయం చెప్పరాదూ...? 


; మదనిక ఇంకో ఉపాయం ఏం చెబుతుందో వినాలి!... 
: ఆర్య చారుదత్తుల వారు మీకీ నగలను ఇచ్చి రమ్మన్నారని 


చెప్పి నువ్వే వాటిని వసంతసేనకు ఇవ్వు!... 


: దాని వల్ల మనకొటిగేదేముంది?... 
: అందువల్ల నువ్వు దొంగవూ కావు, ఆర్య చారుదత్తుడు 


బుణవిముక్తుడదూ అవుతాడు!... 


: అది మఠింత సాహసం కదా!... 
: అదే మంచిది... అలా చేయకపోతేనే అతి సాహస 


మౌతుంది... 


: చాలా బాగుంది!... 
వనీ బుద్ధి నిరుపమానం మదనికా! 
; నువ్వు కాస్సేపీ మదనమందిరంలో ఉండు... ఈలోగా 


నేను వసంతసేనకు నీరాకను చెబుతాను. 


; అలాగే! 


(వసంత సేనవద్దకు వెళ్ళి) అమ్మా! ఆర్య చారుదత్తుల వారి 


నుండి ఎవరో ఒక బ్రాహ్మణుడొచ్చాడు!... 


: రమ్మను... 

: రంది మహాశయా! 

: (సిగ్గుతో) అమ్మా... స్వస్తి... 

: నమస్కారం! కూర్చోండి... 

: వారిల్లు శిథిలమై ఉన్నందువల్ల ఈ పేటికను భద్రపజచటం 


కష్టంగా ఉంది, కనుక మీకిచ్చిరమ్మని ఆర్యచారుదత్తుల 


వృచ్చకటికం 


వసంత 
శర్వి 


వసంత 
శర్వి 
వసంత 


శర్వి 


1/73 


ఆదేశం (పేటికను మదనిక చేతిలో ఉంచి బయలుదేర 
బోతాడు) 


: మథి నామాట కూడా ఆయనతో చెప్పండి!... 
: (తనలో) అక్కడికెలావెడతాను? (పైకి) ఏమని 


చెప్పమంటారమ్మా? 


: మీరు మదనికను స్వీకరించాలి!... 

; అమ్మా! మీరేమంటున్నారో నాకేం తెలియటం లేదు... 

: నాకు తెలుసు... 

; ఏవింటి? 

: ఎవరీ నగల పేటికను నీకు తెచ్చి ఇస్తారో వారికి మదనిక 


నివ్వమని చెప్పారు... కనుక ఆర్యచారుదత్తులే మీ 
కీమదనికనిస్తున్నారని తెలుసుకోండి... 


: (తనలో) ఈవుకంతా తెలిసిపోయింది... (పైకి) 


ఆర్యచారుదత్తా! సాధు... సాధు! 


. బండివాదెవడక్కడ?... 
స్ట అమ్మా!.. బండి సిద్ధంగా ఉంది... 
: మదనికా!... నిన్నీ శర్విలకునికి అప్పగిస్తున్నాను... 


బందెక్కు.. నన్ను తనివితీరా ఇప్పుడే చూసుకో... నన్ను 
మజచిపోకేం?... 


: (ఏడుస్తూ) నన్ను వదిలేస్తున్నారా అమ్మా! (కాళ్ళమీద 


పడుతుంది) 


: ఇప్పుడు నువ్వే నమస్కరించే దగిన దానివి... బ్రాహ్మణ 


ముత్తెదువైనావు... వెళ్ళు.. బందెక్కు. అప్పుడప్పుడు నన్ను 
తలుచుకుంటూ ఉంటావుగా!... 


11/4 


శర్వి 


శర్వి 


మద 


శరి 


బండి 
శర్వి 
బండి 


మద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


య అమ్మా!... మీకు సర్వశుభాలూ కలగాలి.. కృతజ్ఞుణ్ణి.. 


మదనికా! అమ్మగారిని తనివి తీరా చూసుకో... ఈ 
మహాతల్లి వల్లే వేశ్యాజనానికి దుర్లభమైన “ఇల్లాలి పదం 
నీకు లభించింది... గౌరవ కుటుంబినులకు లభించే 
మేలిముసుగు సంటప్రాప్తించింది. (మదనికతో బందెక్కి 
వెళ్ళబోతుంటే) 
(నేపథ్యంలో చాటింపు) 

నగరాధ్యక్షుని ఆజ్ఞ!.. ఆర్యకుడనే పేరుకల గొల్లవాడు 
ఉజ్జయినికి రాజవుతాదనే సిద్దునిమాట పై నమ్మకంతో 
మనరాజు పాలకుదడతళణ్ణి పట్టి బంధించి కారాగారంలో 
ఉంచారు... అందుచేత పుర ప్రజలంతా అప్రమత్తులై 
ఉండాలొ హో!... 


: అయ్యో!.. ఎంత ఘోరం! నా ప్రియ మిత్రుడు ఆర్యకుణ్సి 


పాలకుడు బంధించాడా? నేనిప్పుడే గృహస్టుణ్మినాను!.. 
లోకంలో అందటథికీ భార్య, మిత్రుడు- వీరిద్దజే ఎంతో 
(ప్రేమ పాత్రులు! అందులోనూ వందమంది వనితల కన్నా 
మిత్రుడే విశిష్టుడు.. కానీ, బండి దిగుతాను... 


: (కన్నీటితో) నన్ను అత్తమామల వద్దకుచేర్చి కర్తవ్యం 


నెరవేర్చండి! 


; నా మనసులో ఉందే నువ్వు పైకి అన్నావు. బాగుంది. 


వవంయ్యా!... నీకు వ్యాపారి రేభిలుని ఇల్లు తెలుసు కదా! 


; ఆ! తెలుసునండి!... 

: ఈమె నక్కడకు చేర్చు!... 

; అలాగేనండి!... 

; మీరు చెప్పినట్లే నేనక్కడికి వెడతాను. మీరు జాగ్రత్త! 


(నిష్కమిస్తుంది) 


వృచ్చకటికం 


శర్వి 


చేటి 


వసంత 


చేటి 
మైత్రేయ 


చేటి 


చేటి 


1/5 


; అప్పుడు బందితుడైన ఉదయున మవోరాజుని 


యౌగంధరాయణ మంత్రి యుక్తితో విముక్తుణ్ణి చేసినట్లు 
మిత్రుడైన ఆర్యకుని విడిపించేటానికి బంధువుల్నీ విటుల్నీ 
మహావీరుల్నీ పాలకునిచర్యతో కోపించిన రాజభృత్యుల్నీ 
రెచ్చగొడతాను.. తనకెక్కడ ముప్పొస్తుందోననే భయంతో 
నిష్కారణంగా నామిత్రుడు ఆర్యకుణ్ణి బంధించిన పాలకుని 
చర్య దారుణం. చెజసాలపై హఠాత్తుగా దండెత్తి ఆర్యకుని 
రక్షిస్తాను... (నిషమిస్తాడు) 


: (ప్రవేశించి) అమ్మా... వసంతసేనా!... నూజేళ్ళు వర్ధిల్లు... 


పూజ్య చారుదత్తులవారినుండి ఒక బ్రాహ్మణుడదొచ్చా 
రమ్మా!... 


: ఎంత చేక్కని వార్త!.. బంధులునితో ఆ విప్రవరుని 


గౌరవంగా లోపలికి తీసికొనిరా!... 


అలాగేనమ్మా!.. (బంధులునితో మైత్రేయుడు ప్రవేశిస్తాడు) 
: కఠోరతప స్పాచరించిన రావణుడు పుష్పక విమానంలో 


తిరిగేవాడు. ఆ తపస్సులేని నేను స్త్రీ పురుషులతో కలిసి 
తిరుగుతున్నాను. మేమిద్దజం బ్రాహ్మలమే అయినా తేడా 
అది... 


శ్ర అయ్యా!.. ఇది మా వసంతసేన గృహసింహద్వారం!... 


చూడండి.. 


; ఓహో! ఏం వైభవం! (ఏడు ద్వారాలు గడిచినట్లు 


ఎనిమిదిసార్లు కొద్దిగా వాద్య సంగీతం) ఈ ప్రాకారాల 
సౌందర్యాన్ని స్తుతించటానికి తగిన భాషా పాండిత్యం నాకు 
లేదు. భూతల స్పర్గంలా ఉంది! ఇంతకీ మీ అమ్మగారెక్కడ? 


: అదిగో అక్కడ! 


1/76 


వసంత 
మైత్రే 
వంసత 
మైత్రే 


ర్‌ూ 


వసంత 


చేటి 


వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (వసంతసేన వద్దకు వెళ్ళి) అమ్మా! నీకు శుభపరంపరలు 


ప్రాప్తించుగాక! 


ఫు!ల మైత్రేయులవారు... (లేచి స్వాగతం! కూర్చోండి! 
; మీరూ కూర్చోండి! (ఇద్దజూ కూర్చుంటారు) 

: ఆర్య చారుదత్తులు కుశలులేకదా! 

; ఆ!.. క్షేమమేనమ్మా! 

; తమరు వచ్చినపని? 

: ఆర్య చారుదత్తులవారు తలపై చేతులుజోడించి మీకొక 


విన్నపం చేయుమన్నారు. 


: (రెండుచేతులు జోడించి) వారి ఆజ్ఞ ఏమిటి? 
: మీరు ఉంచుమని ఇచ్చిన నగలపేటికను మాదే అనుకొని 


స్వేచ్చగా జూదంలో ఓడిపోయాను. ఆ గెలిచిన సభికుడు 
రాజ వార్తాహరుడు కనుక అతదెక్కడుండేదీ తెలియలేదు!... 


;: అమ్మా! నీఅదృష్టం బాగుండటంవల్ల ఆర్య చారుదత్తుల 


వారు జూదగాడైనారు! 


: (తనలో) దొంగ అపహరించిన దాన్ని ఎంత ఉదారంగా 


జూదంలో ఓడిపోయానని చెబుతున్నాడు... అందుకే 
నేనాయనపట్ల బద్ధానురాగనయ్యాను... 


: ఆ కారణంగా ఈ రత్నావలిని స్వీకరింపుమని వారి 


అభ్యర్థన... 


: (తనలో) ఆ నగల పేటికనతనికి చూపించేనా?.. అహ!౬. 


వద్లు!... 
యట 


: ఈ రత్నావళిని తీసికోరా ఏవింటి?... 
: (నవ్వి, సఖివైపు చూసి) అయ్యో...ఎందుకు తీసికోనూ! 


(రత్నావళిని అందుకొని, ప్రక్కన పెట్టి) మైత్రేయా! మేమీ 


వృచ్చకటికం 


వసంత 


చేటి 


1/7/ 


సాయంత్రమే ఆ జూదరిని చూడటానికి వస్తున్నామని 
చెప్పండి!... 


: (తనలో) అక్కడికొచ్చి ఇంకేం తీసుకుంటుందో? అయినా 


ఇంకేముంది తీనికోవటానికి? (గైకి) అలాగే 
చెబుతానమ్మా!... 


: ఈ అలంకారాన్ని తీసుకో సఖ్లీ!.. చారుదత్తుని 


అభిసరించేటానికి మేము బయలుదేరుతున్నాం!... 


: అమ్మా! వసంతసేనమ్మా! అలా చూడు... అకాల మేఘం... 


గాధాంధకారం 'క్రమ్ముకొంటోంది.. కుంభవృష్టి పడేలా 
ఉంది!... 


; కారుమబ్బులు (కమ్మ, చిమ్మ చీకట్లు వ్యాపించి, ఎదతెథిపి 


లేకుందా కుండపోతగా వర్షం కురిసినా సరే, ప్రియుని 
అభిసరించేబోయే నన్ను ఇవేవీ అడ్డుకోలేవు! అతనితో 
సుఖించొలనే ఇచ్చ నా హృదయాన్నంతా ఆక్రమిస్తోంది... 
రత్నహారంతో త్వరగా నావెంట రా... 

(అంతా నిషమిస్తారు) 


రే రే ఆ 


1/78 


చారు 


చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఐదవఅంకం 
(చారుదత్తునిఇల్లు) 


; ఆకాశం మేఘావృతమై ఉంది... చీకట్లు (క్రమ్ముకొంటు 


న్నాయి... వసంతసేన వద్దకు వెళ్ళిన మైత్రేయుడింకా 
రాలేదే! 


: (తవేశించి తనలో) వేశ్య లోభం, పిసినారితనం 


ఎంతటివి?... నగల విషయం కాక ఇంకొక మాట కూడా 
మాట్లాడలేదు!... కనీసం క్షేమమైనా అడగలేదు... మాటా 
పలుకూ లేక నిర్లక్ష్యంగానే రత్నహారాన్ని తీసికొంది... 
మంచినీళ్ళైనా అడగలేదు... ఇక దీనివొుువాం 
చూడకూడదు.. చారుదత్తుని ఈమెస్నేహంనుంచి 
తప్పిస్తాను.. చారుదత్తు డాతోటలో కూర్చున్నాడు... ఆర్య 


చారుదత్తా... స్వస్తి. 


: వయస్యా! రారా... కూర్చో... వెళ్ళిన పనేమైంది? 

; అంతా నష్టమైంది! 

: ఏం? వసంతసేన రత్నావళిని తీసుకోలేదా?... 

: మనకంత అదృష్టం కూడానా?... లక్షణంగా తీసుకుంది.!... 
: అయితే మి నష్టమైందంటావేం? 

; నష్టంకాక మరేవింటి? తిన్నదికాదు, తాగిందికాదు, దొంగ 


అపహరించిన అల్పమైన విలువకల నగలపేటికకు 
చతుస్సముద్రసారభూతమైన రత్నమాల చే జౌరి పోవటం 
నష్టం కాక మరేవింటి? 


: అదికాదు మిత్రమా! మనమీద ఎంతటి విశ్వాసంతో ఆ 


నగలపేటికను మనవద్ద విడిచి వెళ్ళిందో, ఆ గొప్ప 
విశ్వాసానికే మూల్యం మనం సమర్పించిన రత్నావళి!... 


వృచ్చకటికం 


మైత్రే 


చారు 


చారు 
కుంభీలకుడు 


1/79 


: పైగా కొంగడద్లుపెట్లుకొని నన్ను చూసి నవ్వింది... ఎంత 
రా (౮0 అ 


అహంకారం? అలక్ష్యం? అవమానం? మిత్రమా!... నీకు 
సాగిలబడి నమస్కరించి మథీ చెబుతున్నా!... ఈ గణికతో 
స్నేహానికింక మంగళహారతి పాడుకోవటం మంచిది... 
గణిక అంటే చెప్పులోని రాయి!... 


; నువ్వు ప్రత్యేకంగా చెప్పనక్కజలేదు... నా పేదరికంతో 


ఆమెతో స్నేహం ఏం నిలుస్తుంది? ఎంతో వైభవోన్నతునికే 
లభించ దగ్గది వనంతసేన.. (తనలో) ఈమెకు 
గుణోన్నతుదే ఇష్టుడు (ఆకాశంవైపు చూసి నిట్టూరుస్తూ 
(పైకి) నాదంతా గతవైభవం కదా! కనుక నేనామెను 
ఎప్పుడో విడిచాను! 


: (క్రిందికి చూస్తూ తనలో) చారుదత్తుడు ఆకాశం వైపు చూసి 


నిట్టూరుస్తూ ఈ మాటలంటున్నాడంటే ఆమెపట్ల ఇతనికి 
ఉత్మంఠ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది.. (పైకి) మిత్రమా! 
పైగా ఇవాళ సాయంత్రం ఇక్కడకి వస్తున్నానని నీతో 
చెప్పమంది కూడా! కనుక రత్నావళితో తృప్తిపడక ఇంకేదో 
రాబట్టుకోవాలనే దురాశతోనే వస్తోందనుకొంటున్నాను... 


; రానీ వయస్యా! సంతృప్పినొంది వెడుతుంది... 
;: (ప్రవేశించి) నాపేరు కుంభీలకుడు. నేను వసంతసేన గారి 


సేవకుణ్ణి... ఏడుకన్నా లున్న పిల్లనగ్రోవిని, ఏడు తీగలున్న 
వీణను చెవులకింపుగా వాయిస్తాను. గాడిదవలె హాయి 
కలిగించేలా పాడగలను.. సంగీతంలో నా ముందు 
నారదతుంబురులేపాటివారు? తన రాకను చారుదత్తునికి 
చెప్పిరమ్మని వసంతసేన ఆదేశం... ఆం... చారుదత్తుని 
ఇంటికి వచ్చాను.. (సందులోనుంచి చూచి) చారుదత్తుడు 
తోటలో కూర్చున్నాడు... ఆయన ప్రక్కనే ఆ దుష్టవటువు 
మైత్రేయుడూ ఉన్నాడు. ఈ తోటకు గుమ్మం మూసి 


180 


మైత్రేయ 


కుంఖీ 


మైత్రేయ 
కుంఖీ 
మైత్రేయ 
కుంఖీ 
మెత్రే 


చారు 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఉందే!... సరే... ఈ వటువుపై ఒక మట్టిబెడ్డ విసిరి నా 
రాకను తెలుపుతా!.. (మట్టిబెడ్డ విసురుతాడు) 


: ఎవద్రావాడు, నామీద మట్టిబెడ్డలు విసురుతున్నాడు? 


(అటూ ఇటూ చూసి) అరే! కుంభఖీలకా! నువ్వా! రా!రా! 
కూర్చో... ఏదోపనిమీద వచ్చినట్లుంది... 


: మైత్రేయా! నిన్నో ప్రశ్న అడుగుతాను... సమాధానం 


చెప్పగలవా? చెబితే నేనొచ్చిన పనేమిటో తెలుస్తుంది! 


: సరే అడుగు! 

; మామిడిచెట్లు ఏకాలంలో మొగ్గతొడుగుతాయి? 

: గ్రీష్మర్తువులో... 

: (నవ్వుతూ) కాదు... కాదు... 

: (తనలో) ఇప్పుడేం చెయ్యాలి?... చారుదత్తుణ్ణి అడుగుతా! 


(చారుదత్తునివద్దకు వచ్చి) ఒరే!.. ఒకనిముషం ఆగు... 
(చారుదత్తునితో) ఆర్యా! మామిడిచెట్లు ఏకాలంలో 
మొగ్గతొడుగుతాయి?... 


: మూర్చుడా!.. ..వసంతబుతువులో కదా!... 
: (కుంఖీలకునితో) మూర! వసంతబుతువులో... 
; అయితే ఇంకో ప్రశ్న! 


; కానీ!... 

; సంపదలతో ఉన్న గ్రామాన్ని రక్షించేదేవింటి? 
: రథసమూహం!... 

: (నవ్వుతూ) కాదు... 


: (తనలో) ఏం చెయ్యను మటథి? మళ్ళీ చారుదత్తుల్లే 


అడగాలి... (పైకి) ఓ నిముషం!.. చారుదత్తా!.. సంపన్న 
గ్రామాలకు రక్షణ కలిగించేదేది? 


వృచ్చకటికం 


చారు 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 
కుంఖీ 
మెత్రే 


కుంఖీ 
మైత్రే 


కుంఖీ 
మైత్రే 


కుంఖీ 
మైత్రే 


181 


; మిత్రమా! సేన... 

: ఒరేయ్‌! తొత్తుకొడకా! సేన. 

: ఇప్పుడీ రెండు మాటల్నీ కలిపి పలుకు! 

; సేనా వసంతాలు.!... 

; తిప్పి చెప్పు!... 

: (మటొకవైపు తిరిగి) సేనా వసంతాలు!... 

; తిప్పుమన్నది పదాలనురా!... 

: (పాదాలను త్రిప్పి) సేనావసంతాలు!... 

; (నవ్వుతాడు) 

; ఎందుకు నవ్వుతావు? పదం అంటే పాదం కదా! 


తిప్పమన్నావు.. తిప్పాను... ఎందుకా నవ్వు?... 


; ఒరే మూర్ణ! పదాల్నంటే అక్షరాల్లో ఉన్న పదాల్ననికాని, 


నీ కాళ్ళను కాదురా!... 


: ఆ మాట ముందే చెప్పొచ్చుగా... ఊర... వసంతసేన... 
: ఆం! అదీ... వసంతసేనమ్మగారు వచ్చారు!... 
: అయితే ఈ వార్త ఆర్యదత్తునికి నివేదించాలి... 


చారుదత్తా!... మహాసంపన్నులొచ్చారు!... 


: అంత మహాసంపన్నులెవరూ మా చుట్టాల్లో లేరే! 
: చుట్టాల్లో లేకపోతే గుమ్మంలో ఉన్నారు!.. వసంతసేన 


వచ్చింది!. స్ట 


: వయస్యా!... నాతో వేళాకోళమా?... 
: అంతగా నమ్మకం లేకపోతే అడుగో ఆ కుంఖీలకుని 


అడుగు... ఒరేయ్‌! తొత్తుకొడకా! ఇలా రా!... 


ఆర్యా... వందనాలు!... 


182 


చారు 
కుంఖీ 
చారు 


కుంఖీ 


విటుడు 


వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: భద్రా!... రా... వసంతసేన నిజేంగానే వచ్చిందా? 
: అవునండీ... వసంత సేనమ్మగారొచ్చారు! 
: ప్రియవార్తనందించిన వారికేదో పారితోషికం ఇవ్వటం నా 


అలవాటు... ఇదిగో ఈ ఉత్తరీయం తీసుకో... 
(ఒంటిమీదున్న ఉత్తరీయాన్ని ఇస్తాడు) 


: (తీసికొని నమస్కరించి) సంతోషం అయ్యా... ఈ విషయం 


అమ్మగారికి చెప్పాలి... (నిష్మమిస్తాడు) 


: ఇంతవానలో ఆమె ఎందుకొచ్చిందో తెలుసా? 

: నాకంత స్పష్టంగా తెలియటం లేదు... 

; నాకు తెలుసు!... 

; ఎందుకంటావ్‌?... 

;: మనం ఇచ్చిన రత్నావళికంటే ఆమె నగల విలువెక్కువని 


చెప్పి ఇంకేదో తీసుకెళ్ళాలని వచ్చిఉంటుంది. 


: (తనలో) సంతుష్టినొంది వెడుతుంది.. 


(ఉజ్జ్వల వేషంతో వసంతసేన, గొడుగుపట్టుకొన్న చేటి, 
విటుడు ప్రవేశిస్తారు) 


: (వసంతసేనతో) అమ్మా! మేఘాలు గదర్జిస్తున్నాయి... 


కుండపోతగా వాన కురుస్తోంది... 


స్ట కారుమబ్బులతో కటికి చీకటి (క్రమ్మనా, ఉరుములు, 


మెజుపుతో కుంభవృష్టి కురిసినా, పిడుగులే పడ్డా 
ఉత్కంఠతో ప్రియుని అభిసరించే స్త్రీలను ఇవేవీ ఆపలేవు... 
పైగా మన్మథేచ్చని విజ్బంభింపజేస్తాయి.. ఓ మేఘుడా!.. 
ప్రియుని అభిసరించేబోయే నన్ను ఉరుములతో భయపెట్టి 
వర్షధారలతో అడ్డుకోవటానికి నీకు సిగ్గులేదూ?... 


వృచ్చకటికం 


విటుడు 
వసంత 


విటుడు 


చారు 


వసంత 


విటు 


183 


అమ్మా వచ్చేసేం! ఆ కనిపించేదే చారుదత్తుల వారి ఇల్లు!... 
: (సంతోషంతో) అవును... అదే వారి భవనం... నీవు 


ముందు వెళ్ళి నా రాకను ఆర్య చారుదత్తునికి తెలిపిరా!... 


. అలాగేనమ్మా!... అమ్మా! వసంతసేనా!.. సకలకళాథీజ్ఞ 


అయిన నీకు నేను చెప్పవలసిందేమీ లేదనుకో... అయినా 
చిరకాలవాత్సల్యం నన్ను వాగిస్తోంది... చారుదత్తునిపై 
ఎక్కవగా కోపగించేకు సుమా! కోపిస్తే సమాగమానికి 
అంతరాయం కదా! అలా అని అసలు కోపం లేకపోయినా 
కోర్కె కలుగదు... నువ్వు కోపించి ఆయనకూడా కోపం 
కలుగజెయ్యి... ఆపైని ప్రసన్నురాలివికా.. ఆయన్నీ 
ప్రసన్నుణ్ణి చెయ్యి. అలకలు తీరిన కలయికలో అందం 


అంతా ఇంతానా?... 


; (నవ్వతుంది) 
; అయ్యా!.. చారుదత్తులవారూ, వసంతసేన మవో 


ప్రణయంతో ఇంత వర్షాన్ని లెక్కచేయక మీ గుమ్మం 
ముందాగి కాళ్ళు కడుక్కుంటోంది... 


వయస్యా...! ఏవింటిది?... 
: (వసంతసేన వద్దకు వచ్చి) మాన్య వసంతసేనకు 


శుభమగుగాక! స్వాగతం! 


: మైత్రేయులకు నమస్మారం! ఈ స్వాగతం ఆర్య చారుదత్తుల 


దేనా?.. (విటుని వంకచూసి) ఈ చేటి ఇక నీకే గొడుగు 
పడుతుంది... 


: (తనలో) ఎంత నేర్పుగా నన్ను తప్పిస్తోంది.. (పైకి) 


అలాగేనమ్మా!. ల 


: ఆర్యమైత్రేయా!... మీ జూదరెక్కడ? 


184 


మైత్రేయ 


వసంత 
చారు 


చారు 


మైత్రేయ 
చేటి 
మైత్రేయ 


చారు 
మైత్రేయ 
చేటి 
వసంత 
చేటి 


మైత్రేయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; (తనలో) ఓహో!.. మిత్రుని 'జూదరి అని ఎంతగౌరవంగా 


ప్రశంసించింది!.. (ఢ్రైకి) ఇదిగో ఈ శుష్మవాటికలో 
ఉన్నారు. (బెతో చూపిస్తాడు) (వసంతసేన చిజునవ్వు 
నవ్వుతుంది) రందమ్మా! 


; (వచ్చి పూవుతో చారుదత్తుని కొట్టి) జూదరీ!.. కుశలమా? 
: (సంతోషంతో) ఓ!.. వసంతసేన వచ్చేసిందే! (ఫైకి) ల్స్‌ 


సాన్నిధ్యంలో నాకు కుశలానికేం కొజత? స్వాగతం 
వసంతసేనా!.. ఈ సాయంత్రం నీరాక మహానందాన్ని 
కలుగజేసోోంది... వచ్చి కూర్చ... (వసంతసేన కూర్చున్న 
తరువాత అంతా కూర్చుంటారు) 


: వయస్యా మైత్రేయా!... వర్నోదకంతో ఈమె వస్త్రాలు 


తడిసిపోయాయి... లోపలికివెళ్ళి ఈమెకోసం పొడి వస్త్రాలు 
తీసుకురా... 


: అలాగే.. (వెళ్ళబోతాడు) 
: మైత్రేయా! మీరాగండి!.. (వసంతసేనకు వేజే చీర ఇస్తుంది) 
: (చారుదత్తునితో) మిత్రమా! ఈమెను నేనేవ్లైనా 


అడుగవచ్చా?... 


: అడుగు!... 
: ఇంతటివానలో తమరెందుకు వచ్చారో తెలిసికోవచ్చా? 
: ఈ బ్రాహ్మదడెంత అమాయకుడమ్మా!... 

: అమాయకుడంటావేం? నిపుణుదను!... 

స వసంతసేనమ్మగారు మీరు పంపిన రత్నావళి వెల ఎంతని 


అడగటానికి వచ్చారు! 


; మిత్రమా!.. నేను చెప్పలా?... తన నగలపేటికకంటే 


ఈరత్నావళి వెల తక్కువ అనీ, అందుకని ఇంకో 


వృచ్చకటికం 


చేటి 


మైత్రే 
చేటి 


చారు 


185 


వస్తువేదైనా ఇమ్మని అడగటానికి వచ్చి ఉంటుందని నేను 
చెప్పానా? లేదా? 


; ఆ రత్నవోరం తనదేననుకొని జూదంలో ఒట్టి 


వసంతసేనమ్మగారు ఓడిపోయారు... ఆ గెలుచుకున్న 
సభికుదేమో రాజవార్తాహరుడు. ఎక్కడి కెళ్ళాడో అతని 
జోడ తెలియటం లేదు... 


; అమ్మా! నేను చెప్పినట్లే మీరూ చెబుతున్నారు!... 
: ఆ జూదగాడు దొరికేంతవజకు ఆ రత్నహారానికి బదులు 


ఈ నగలపేటికను మీవద్ద ఉంచండి... 
(మైత్రేయుడేదో ఆలోచిస్తూ ఉంటాడు) 


మైత్రేయులేదో దీర్చాలోచనలో పడద్డారు!.. ఏం? ... 
దీన్నెప్పుడైనా చూశారా? 


: ఈ పేటిక శిల్చచాతుర్యం నా కళ్ళని కట్టిపడేస్తోంది... 


అందుకే తదేకంగా చూస్తున్నా!... 


; మైత్రేయులవారూ! మీకళ్ళు మిమ్మల్ని వంచిస్తున్నాయి... 


ఆ నగలపేటికే ఇది... 


; (పట్టరాని సంతోషంతో) మిత్రమా!.. చారుదత్తా..! 


మనింట్లో దొంగ అపహరించిన బంగారునగలపేటికే 
ఇది!... 


: వయన్యా! వారి వస్తువుకు బదులివ్వటానికి మనం ఏ వంక 


చెప్పామో వీరూ అదే చెబుతున్నారు. అయితే ఇది 
నిబేమా? కాదా? అని.. 


: ఇది నిజేంగా ఆ పేటికే!.. ఒట్టు... 
: ఇది నిజేంగా మాకెంత సంతోషకరమైన విషయం? 
; (చారుదత్తునితో) మిత్రమా? ఈ పేటిక వారికి ఎలా 


వచ్చిందో అదగమంటావా? 


186 


చారు 


చారు 
చేటి 
చారు 


వసంత 
చారు 


వసంత 


చారు 


చేటి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: తప్పేముంది?.. అడుగు! (మైత్రేయుడు చేటి చెవిలో ఏదో 


అడుగుతాడు.. చేటి మైత్రేయుని చెవిలో ఏదో చెబుతుంది) 
ఏవింటా రహస్యాలు? మేం పరాయివాళ్ళమా? 


: (చారుదత్తుని చెవిలో ఏదో చెప్పి) ఇదీ జరిగింది... 
: అమ్మా! ఈనగలపేటిక నిజేంగా అదేనా? 
: నిజీం!... 


: నాకు చెప్పిన సంతోషకరమైన విషయం ఎప్పుడూ నిష్టులం 


కాలేదు. పారితోషికంగా ఈ ఉంగరం తీసికో... (చేతి 
వ్రైలివంక చూసి సిగ్గుపడతాడు) 


ఈ మహౌదార్యగుణమే నన్నితణ్సి వలపింపజేసింది!... 
: సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు కూడా నా దరిద్రం అడ్డు 


వస్తోంది!... 


: విచారించేకు మిత్రమా!... చేటీ!... మీ నగలపేటిక మీకు 


అందింది కనుక దానికి చుట్టిన నాఅంగవ(స్తం 
నాకిచ్చేయండి.!... 


: ఆర్య చారుదత్తా! ఈ రత్నావళినిచ్చి మమ్మల్ని అవమానిం 


చటం ఏవైంనా బాగుందా? 


: చూడు వసంతసేనా! జేరిగిన సంగతి చెబితే ఎవరు 


నమ్ముతారు?... ప్రతివాడూ నన్నే నిందిస్తాడు. దరిద్రం 
అనుమానానికి ఆస్కారం కదా! అందువల్ల అబద్ధమాడి 
రత్సావళిని పంపానేకాని, వేటే ఉద్దేశ్యంతో కాదు... ఏమీ 
అనుకోకేం?... (డేమగా) చిన్నబుచ్చుకోకూ! 


: చేటీ! మీరీ రాత్రి ఇక్కడే పడుకుంటారా? 
; (నవ్వి) మీ మాటల్లో అమాయికత్వం ప్రతిఫలిస్తోంది! 


వృచ్చకటికం 


మైత్రేయ 


చారు 


మైత్రేయ 
చారు 


18/7 


: మిత్రమా!... చారుదత్తా!... ఏదో కాస్త తెలిపిచ్చింది కదా 


అనుకొంటుంటే హాయిగా కూర్చున్నవాళ్ళని లేపేస్తూ 
జేడివాన మళ్ళీ మొదలైంది... 


: ప్రియా!... చూడు!... ఆ విద్యుల్లత తనంతతానుగా వచ్చి 


ఆకాశాన్నెలా ఆలింగనం చేసుకుంటోందో! 
(వసంతసేన శృంగారభావాన్నభినయిస్తూ చారుదత్తుని 
కౌగిలించుకొంటుంది. చారుదత్తుడు స్పర్శసుఖాన్నభీ 
నయిస్తూ వసంతసేనను కౌగిలించుకొని) ఓ మేఘుడా! 
ఇంకా గర్జించు.. నీ అనుగ్రహంతోనే నాకు వసంతసేన 
కౌగిలిలో అపూర్వసాఖ్యం కలుగుతోంది... 


: ఈ దిక్కుమాలిన వాన ఇప్పట్లో ఆగేలా లేదు.. 
; మైత్రేయా..! వర్షాన్ని తిట్టకు... ఎడతెటిపి లేకుండా 


ఈ వర్షం ఇలాగే ఇంకో వందేళ్ళు కురవాలి... ఈ 
మెజుపుతీగల కాంతుల్లో వసంతసేన ముఖసౌందర్యం 
నన్ను తన్మయుజ్జి చేయాలి... వర్షధ్రారల్లో తనంత తానుగా 
వలచి వచ్చిన వనితల తడి కౌగిలింత పొందిన పురుషుల 
జీవితాలే ధన్యమైనవి.. (ప్రేయసీ! వసంతసేనా!... ఈ 
తోటలోని గృహం శిథిలావస్థకు వచ్చింది.. గోడలు 
నానిపోయాయి. గోడలమీద చిత్రించిన చిత్రాలు కూడా 
పెచ్చులూడిపోయాయి! ఏక్షణంలోనైనా కూలిపోవటానికి 
సిద్ధంగా ఉందీ ఇల్లు... ఇక్కడెంతో సేపు ఉండటం క్షేమం 
కాదు. ఓహో అటుచూడు.. ఇంద్రధనుస్సు... ఎంత 
మనోహరంగా ఉంది! రా!.. లోపలికి వెడదాం! 


రే రే ఆ 


188 


చేటి 


వసంత 
చేటి 
వసంత 
చేటి 


వసంత 
చేటి 
వసంత 
చేటి 
వసంత 


చేటి 


వసంత 


చేటి 
వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఆఅఆజవఅంకం 
(చారుదత్తునిఇల్లు) 


: (తనలో) ఏవింటీ? వసంతసేనమ్మగారింకా నిద్ర లేవలేదు.. 


వెళ్ళి లేపుతాను.. వసంతసేన దుప్పటి కప్పుకొని నిద్రిస్తూ 
ఉంటుంది) అమ్మా! తెల్లవాథింది... లేవండమ్మా!... 


(బద్ధకంగా) రాత్రి గదడవకుండానే తెల్లారిందా?... 

: మాకేమో ప్రొద్దున్న. అమ్మగారికేమో ఇంకా రాత్రే!... 

: చేటీ! ఇంతకీ మీ జూదరి ఎక్కడే?... 

: వర్థమానకునికి ఏదో ఆదేశించి పుష్పకరందకమనే 


జీర్ణోద్యానానికి వెళ్ళారమ్మా! 


; ఏవంని ఆదేశించారు?... 

: వసంతసేన వెళ్ళటానికి రాత్రికి బండి కట్టమన్నారు... 

: నేనెక్కడికి వెళ్ళాలి?... 

: చారుదత్తులున్న చోటికి!... 

: (బెటిని కౌగిలించుకొని) రాత్రి చీకట్లో చారుదత్తుని ఇల్లు 


సరిగా చూళ్ళేదు... ఇప్పుడు చూస్తాను... చారుదత్తుని 
ఆభ్యంతరమందిరంలో ఇప్పటికే ప్రవేశించానా?... 


: ఒక్క అభ్యంతరమందిరంలోకే కాదు.. వారి సమస్త 


పరివారం హృదయాల్లోనూ ప్రవేశించారు... 


: చారుదత్తుని భార్య ధూతాదేవి బాధపడుతోందా?... 

: ఇక పడుతుంది... 

; ఎప్పుడు? 

: మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు!... 

; అయితే ముందుగా నేనే ఆవిడ మంచితనానికి 


బాధపడాలి... చూడు- ఈ రత్నావళిని తీసికెళ్ళి నా 


వృచ్చకటికం 


చేటి 
వసంత 
చేటి 


రదనిక 
రోహసేను 
రద 


రద 


189 


అక్కగారు ధూతాదేవికివ్వు.. నేను ఆమెవలెనే చారుదత్తుని 
గుణసంపదకు లొంగిపోయిన దాసినని, కనుక రత్నావళి 
ఆమె ధరిస్తేనే బాగుంటుందని చెప్పానని చెప్పు!... 


: ఆర్య చారుదత్తులకు కోపం వస్తుందేమో?... 
: కోపగించేరులే... వెళ్ళు! 
; అలాగేనమ్మా! (హారం తీసికొని తిరిగివచ్చి) అమ్మా! తన 


భర్త చారుదత్తుడు మీకిచ్చిన హారాన్ని నేను మళ్ళీ 
స్వీకరించేటం తగదు; ఆర్యపుత్రుడే నాకు విశేషమైన 
అలంకారమని మీతో చెప్పమన్నారమ్మా!... 


(ఒక బాలునితో రదనిక ప్రవేశం) 


: బాబూ!.. రా!... ఈ బండిబొమ్మతో ఆడుకుందాం రా!... 
ఈ మట్టిబొమ్మ నాకెందుకు? ఆ బంగారు బండే తీసుకురా! 
: (బాధతో నిట్టూర్చి) మనకిప్పుడు బంగారం ఎక్కడిది 


బాబూ!.. మీ నాన్నగారికి మళ్ళీ డబ్బులొస్తాయి... అప్పుడు 
బంగారు బండితో ఆడుకుందువుకాని... వసంతసేన వద్దకు 
తీసుకెడతాను.. అమ్మా! నమస్మారం!... 


: రదనికా! రా! ఎవరీ పిల్లవాడు? ఆభరణాలేమీ లేకపోయినా 


చంద్రబింబం లాంటి మొహంతో ఎంత ముద్దాస్తున్నాడో!... 


: చారుదత్తుల వారబ్బాయి, రోహసేనుడమ్మా!... 
; రా! నాన్నా!...రా!.. అంతా తండ్రి పోలిక... నన్ను 


కౌగిలించుకో!... ఒక్క ముద్దియ్యి!... 
రదనికా! దేనికోసం ఈ పిల్లాడు పేచీ పెడుతున్నాడు? 


: పొరుగింటి పిల్లాడు బంగారపు బండితో ఆడుకోవటం 


చూచి, నేను మట్టిబండది చేసిస్తే ఈ మట్టిబండి నాకొద్దు, 
బంగారపు బండే కావాలంటున్నాడు. 


వసంత 


వర్లమాన 
థ 


రద 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఇతరులకంటె వందరెట్ల సంపదతో తులతూగవలసిన 


చారుదత్తుని పుత్రుని కెంతటి అవస్థ? నాయనా! ఊరుకో... 
బంగారపుబండితోనే ఆడుకొందువుగానిలే.... 


: రదనికా!... ఈమె ఎవరు? 
; ఈమె నీకు అమ్మవుతుంది. 
: రదనికా! అబద్దాలాడకు.. ఈవిడ నాకమ్మైతే ఈ బంగారు 


నగలెందుకుంటాయి? 


; అమాయకంగా జోలి గొలుపుతూ ఎలా మాట్లాడుతున్నాడో! 


(నగలను తీసివేసినట్లభినయించి, ఏడుస్తూ) ఇప్పుడు నీకు 
అమ్మనైనానా? ఈ నగలను తీసికొని బంగారపుబండి 
చేయించుకో... 


: నేను తీసికోనుపో... నువ్వేడుస్తున్నావ్‌!... 
: (కన్నీళ్ళు తుడుచుకొని) లేదమ్మా ఏడవన్సే... వెళ్ళి ఆడుకో 


(ఆ మట్టి బండిని బంగారు నగలతో నింపి బంగారు 
బండిని చేయించుకో నాన్నా!... 


(రోహసేనుని తీసికొని రదనిక నిషమిస్తుంది) 


: రదనికా! తెరలేర్పాటు చేసిన బండి పెరటిగుమ్మంలో సిద్ధంగా 


ఉందని వసంతసేనమ్మగారికి చెప్పు!... 


] పెరటిగుమ్మంలో బండి సిద్ధంగా ఉందని వర్ధమానకుడు 


మనవిచేస్తున్నాడమ్మా! 


:; అలంకరించుకొంటున్నాను.. అంతవణకు కాస్త ఆగమని 


చెప్పమ్మా!. జ్‌ 


; అయ్యో! బండిలో పజచే తివాచీ మజచి పోయి వచ్చాను... 


వెళ్ళి తీసుకొస్తాను... ఈ గిత్తలు పాొగరుబోతువి.. 
నేనొచ్చేలోగా ఈ బండి నెక్కడికైనా లాక్కొనిపోతాయి. 
బండితో వెళ్ళొస్తేనే మంచిది... (నిష్కమిస్తాడు) 


(శకారుని బండివాడు న్థావరకుడు ప్రవెశించి) 


వృచ్చకటికం 


స్తావర 
ఇ 


చేటి 


వసంత 
చేటి 
వసంత 
చేటి 
వసంత 


191 


: (తనలో) రాజుగారి బావమజఆది సంస్టానకుడు నన్ను 


బండితీసుకొని పుష్పకరండకమనే జీర్టోద్యానానికి 
తొందరగా రమ్మని ఆజ్ఞాపించాడు. (పైకి) ఛో!..ఛో!.. 
హెహె! ఎహెహె! ఇవాళ ఉజ్జయినీ నగరంలో ఇన్ని బళు 
బన్నాయేవింటి? ఒరేయ!తొలగండి! తొలగండి! బళ్ళని 
తప్పించండి! (తనలో) వీడెవడో జూదంలో నుంచి 
పారిపోయి వచ్చినవాడు సభికుని చూచినట్లు నన్నుచూసి 
మొహం చాటు చేసికొని పోతున్నాడు! ఎవదై ఉ 
౦టాడు?..ఆం!.. కారాగారంలోంచి తప్పించుకు 
పారిపోతున్న ఆర్యకుడు... అయినా వీడితో నాకేం పని? 
ఒరేయ్‌! ఏవంంటున్నావురా? బండి చక్రానికి త్రోవ 
ఇమ్మనా? నేన్నీకెలా కనిపిస్తున్నానురా? రాజుగారి 
బావమజఖఅది సంస్థానకుల వారికి సంబంధించిన 
వాణ్ణి...(తనలో) పోన్లై.. వీడి బండిక్కొంచెం సాయంచేస్తే 
బళ్ళు తొందరగా వెళ్ళటానికి త్రోవ దొరుకుతుంది. 
అంతవరకు నాబండిని ఆర్యచారుదత్తుని పెరటిగుమ్మంలో 
ఉంచుతాను. (పైకి) ఏవంయ్యా! నీబండి కదలటానికి 
సాయం కావాలా? 


: అమ్మా!... వనంతసేనా! బండి చక్రాల చప్పుడు 


వినిపిస్తోంది... కనుక బండి వచ్చి ఉంటుందమ్మా... 


; నడు... నాకు త్రోవచూపు... పెరటి గుమ్మం చూపు... 
: అమ్మా. ఇటు... ఇటు... 

: చేటీ! ఇంక నువ్వుండు... 

: అలాగేనమ్మా!... 

: (తనలో) ఏవింటి కుడికన్నదురుతోంది? (స్టావరకుని 


బందడెక్కి కానీ, సత్పురుషుడు చారుదత్తుని దర్శనంతో 
ఈ అపశకునం తొలగిపోతుంది!... 


192 


ఆర్యకుడు 


వరమాన 
ధథ 
ఆర్య 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (తనలో) బండ్లన్నిటినీ పద్ధతిలో పెట్టి మార్గం సరిచేశాను. 


ఇకనేను నా బండిని తీసికొని తొందరగా వెళ్ళాలి!... బండి 
చేప్పుళ్ళు పెరిగి క్రమేపీ తగ్గుతాయి) 

(నేపథ్యంలో) పట్టుకోండి.. పట్టుకోండి!... ఆర్యకుడు 
కారాగారం బద్దలుకొట్టి, కాపలావాణ్లి చేంపి, సంకెళ్ళను 
తెంపుకొని తప్పించుకొని పారిపోతున్నాడు! పట్టుకోండి... 
(ఆర్యకుడు తెర తొలగించుకొని, హఠాత్తుగా ఒక కాలికి 
ఉన్న సంకెలతో ముసుగు వేసికొని న్థావరకుని బండి 
చాటుగా అటునుంచి ఇటు వెళ్ళిపోతాడు) 


: (తనలో) ఓహో! ఉజ్జయినీ నగరమంతా అల్లకల్లోలంగా 


ఉంది... కనుక నేను తొందరగా వెళ్ళాలి... 


: (ప్రవేశించి-తనలో) నెను రాజౌతానని ఒక సెద్దుడు చెప్పిన 


జోస్యంతో భయపడి పాలకుడు నన్ను బంధించాడు... 
మిత్రుడు శర్విలకుని సాయంతో కారాగారం నుంచి 
బయటపడి పాజిపోయి వచ్చాను. నా అదృష్టం అలా 
ఉంటే అది నా తప్పా? బ్రహ్మ నుదుట వ్రాసిన వ్రాత 
తప్పించేటం ఎవరి వశం? రాజు నెదిరించేటం నావంటి 
బలహీనునివల్లే మౌతుంది? దురదృష్టవంతుణ్ని. 
ఇప్పుడెక్కడికెళ్ళాలి? ఇదిగో... ఇక్కడ ఏ సత్పురుషుని 
పెరటి గుమ్మమో తెటిచి ఉంది... కొంత సేపిక్కడ 
తలదాచుకొంటాను... 


ఆ నేపథ్యంలో ఆ 


: హెయ్‌!.. హెహెయ్‌!.. ఛో.. ఛో! నడవండి... నడవండి! 
: ఎడ్లబండిటే వస్తోంది... తెరలు కట్టి ఉండటంవల్ల గొప్పింటి 


స్త్రీలు ప్రయాణించే బండిలా కనిపిస్తోంది. భగవంతుడు నా 


వృచ్చకటికం 


చందనకుడు 


వీరకుడు 


103 


కోసమే ఈ బండిని పంపించినట్లుంది. ముందూ వెనుకా 
ఎవరూ లేరు కూడా!... 


: (తనలో) హమ్మయ్య! ఎలాగో బండిలో పజచే తివాచీ 


పఅచి తీసుకొచ్చాను. రదనికా!.. వసంతసేనమ్మగారితో 
చెప్పు బండి సిద్ధంగా ఉందని!... 


: (తనలో) ఇది వెలయాలి కోసం వచ్చిన బండిలా ఉంది... 


ఊరి వెలుపలికి వెడుతున్నట్లుంది... సరేకానీ, ఈ 
బండెక్కటం కంటె ఇప్పుడు గత్యంతరంలేదు... ఆపైన 
భగవంతుడే ఉన్నాడు... 


: (కాలిగొలుసుల చప్పుడు విని, తనలో) నూపుర శబ్దం 


వినిపిస్తోంది. అమ్మగారు వచ్చినట్లుంది... (పైకి) అమ్మా... 
ఈ గిత్తలు పొగరుబోతువి. కనుక మీరు వెనుకనుంచే 
ఎక్కండి! (ఆర్యకుడు వెనుకనుండి బందెక్కుతాడు తనలో) 
అందెల చేప్పుడు అణిగిపోయింది... బండీ బరువెక్కింది... 
కనుక వసంతసేనమ్మగారు బందెక్కి ఉంటారు! (ఫైకి) 
హెహెయ్‌! ఛో!..ఛో!... నడవండెహెయ్‌! 

(చందనక, వీరకుల ప్రవేశం) 


; ఒరేయ్‌!.. వీరకా!.. ఆర్యకుడు పాజిపోవటంతో నగరంలో 


బండ్లనన్నిటినీ వెదకమని రాజాజ్ఞ కదా!.. అదిగో తెరలు 
కట్టిన ఆ బందేదో పోతోంది చూడు!... 


; చందనకా! రాజాజ్ఞను అమలుచేసి ద్రోహిని పట్టుకోవటం 


మనవిధి! ఒరేయ్‌! బండాపు... ఎవరిదీబండి? ఎవడున్నాడద్రీ 
బండిలో? ఎక్కడికి పోతోందీబండి? 


: అయ్యా! ఈ బండి చారుదత్తులవారిది. ఇందులో ఉంది 


వసంతసేనమ్మగారు.. పుష్పకరండకమనే జీర్ణోద్యానంలో 
విహరించేటానికి చారుదత్తుల వారి వద్దకు వెడుతోంది. 


194 


చందన 
వీరక 
చందన 
వీరక 
చందన 
వీరక 


చందన 


వీరక 


చందన 
వీరక 
చందన 
వీరక 
చందన 


ఆర్యక 


ఆర్యక 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అయితే పోనీ!... 

; ఏవింటి? చూడకుండానే? 

; అవును! 

: ఏవింటా నమ్మకం? 

: ఆర్య చారుదత్తులపై నమ్మకం! 

: ఆర్య చారుదత్తుడెవరు? వసంతసేన ఎవరు? చూడకుండా 


బందెలా వెడుతుంది? 


: ఆర్య చారుదత్తులు తెలియదా? వసంతసేన నెజుగవా?... 


ఈ ఉజ్జయినిలో మాన్య అయిన వసంతసేన, ధర్మానికి 
నిధి అయిన చారుదత్తుడు-వీరిద్దరే పూజ్యులు... 


: వాళ్ళిద్దలూ నాకు తెలుసు... కానీ కర్తవ్యనిర్వహణలో 


కన్నతండ్రి కూడా నాకు కొత్తవాడే! 


; అయితే చూడు!... 

: నువ్వేచూడు!... 

: నేనుచూప్తే నువ్వు చూచినట్లెలా అవుతుంది?... 

; నువ్వు చూస్తే స్వయంగా రాజుగారు చూసినట్లో!... 

: ఒరేయ్‌ బండీ! బండిమీద కప్పును తప్పించు... 


చూస్తాను!... 


: (తనలో) ఈ రక్షకభటులిప్పుడు నన్ను చూస్తారా? ఎంతటి 


దురదృష్టం? చేతిలో ఆయుధం కూడా లేదు... నా 
బాహుబలాన్నే ఉపయోగించాలి. కారాగారంలో చేచ్చేకంటే 
కదనంలో చావటం మేలుకదా! అయినా సాహసానికిది 
అదను కాదు!(చందనకుడు బండెక్కినట్లఖీనయించి 
చూస్తాడు) 


: శరణు శరణు... 


వృచ్చకటికం 


చందన 


వీరక 
చందన 
వీరక 


చందన 
వీరక 


చందన 
వీరక 
చందన 
వీరక 


105 


: శరణాగతునికి అభయమిస్తున్నాను. (తనలో) ఆడ.. 


ఆర్యకుడు!.. ఇతడు నిరపరాధి, చారుదత్తుని బందెక్కిన 
వాడు, నా ప్రాణప్రదుడైన శర్విలకుని మిత్రుడు, తీరా 
అభయం కూడా ఇచ్చాను. ఇంకోవైపు రాజాజ్ఞ! కిం 
కర్తవ్యం?... ఏవైంతే అవుతుంది.. ఇతణ్సొిలాగైనా 
రక్షించాలి... (భయంగా బండిదిగి) అత... అదే.... ఆం! 
ఆం ఆమెను చూశాను.. ఆర్భచారుదత్తుని అభిసరించేబోయే 
నన్నిలా నడివీధిలో నిలిపి ప్రశ్నించటం మీవంటివారికి 
తగదం టోంది వసంతసేన. 


: నిన్ను చూస్తుంటే నాకనుమానంగా ఉంది! 
: నీకనుమానమా? 
: అవును.. కంగారులో నీగొంతు మాథటింది... అతణ్జనబోయి 


ఆమెనన్నావు... అందుకే నీ మాటలపై నాకనుమానం! 
అందుకని నేనూ బండెక్కి లోపల ఎవరున్నారో చూస్తాను... 
ఎందుకంటే ఇది రాజాజ్ఞ, నేను రాజుగారికి 
విశ్వాసపాత్రుణ్ణి. 


: అంటే - నేనుకాదనా? 
: అవునో కాదో నీకే తెలియాలి! నేను బండిలో ఎవరుంది 


చూడాల్సిందే. ్టై 


: నేను చూసిన తర్వాత మళ్ళీ చూస్తావా? ఎవడ్రా వీడు? 
; నువ్వెవడివిరా? 

: ఏది? చూడు, చూస్తాను! 

; బండి ఇటుతిప్పరా! నేను చూడాలి... (వీరకుడు బండిలో 


చూడటానికి ప్రయత్నిస్తుంటే చందనకుడు వాడి 
జుట్టుపట్టుకొని లాగి క్రిందపడేసి కాలితో తంతాడు 


106 


చందన 
వీరక 
చందన 


ఆర్య 


చందన 


ఆర్యక 


నంన్భుతనాటకవంచరత్నాలు 


వీరకుడు కోపంతో లేచి) కర్తవ్యపాలన చేస్తున్న నన్ను 
జుట్టుపట్టుకొని లాగి తంతావా?... చూడు! రేపు నిన్ను 
న్యాయస్థానానికి లాగి నీకు శిక్షపడేలా చేయకపోతే నాపేరు 
వీరకుడే కాదు! 


: న్యాయస్థానానికి కాకపోతే రాజాస్ట్రానానికే పోరా కుక్కా... 
; అలాగే, చూద్దువు గాని!... 
: ఏయ్‌! బండీ... వెళ్ళు... అమ్మా! వసంతసేనా! .. తోవలో 


ఎవరైనా ఆపి ప్రశ్నిస్తే ఈ బండి చందనవీరకులు 
చూశారనిచెప్పు.. ఇదిగో గుర్తుగా ఈ ఖద్దాన్ని చూపించు!... 


(ఖడ్ద్డాన్నందుకొని, తనలో) ఆహా! ఆయుధంకూడా 


లభించింది. కుడి భుజం అదురుతోంది. ఇంకే 
ఇబ్బందీలేదు!... 


; వసంతసేనా!.. ఈ చందనకుని గుర్తుంచుకో! నేను 


ప్రతిఫలాన్నపేక్షించి ఏమీ చేయలేదు సుమా! కేవలం 
స్నేహానికి లోబడే చేశాను. 


: (తనలో) సిద్ధాదేశం సత్యమైతే చందనకుని తప్పక 


గుర్తుంచుకొంటాను! 


రే రే 


వృచ్చకటికం 


చారు 

మైత్రేయ 

చారు 

వరమాన 
ధ్‌ 

ఆర్య 


ళు 
గ్ల 


చారు 


19/ 


ఏదడవఅంకం 
(జీర్దోద్యానం) 


;: వయనస్యా!... వర్ధమానకుడింకా రాలేదే!... 

: వసంతసేనను తీసికొని త్వరగా రమ్మనికూడా చెప్పాను... 
: మజిందు కాలస్యం చేస్తున్నట్టు?... 

: ఛో!.. ఎహెహే!... 


: (తనలో) ఉజ్జయిని నగరం నుంచి చాలాదూరమే 


వచ్చాను.. కనుక బందిదిగి చెట్ల చాటుకు వెడితే!.. కాదు.. 
ఈ బండి చారుదత్తునివద్దకు వెడుతోంది. కనుక 
శరణాగతవత్సలుడని వింటున్న చారుదత్తుని దర్శించి 
వెళ్ళటమే మేలనిపిస్తోంది. 


: ఉద్యానవనం చేరేను... ఆర్యమైత్రేయా! 
; మిత్రమా! చారుదత్తా! అదిగో వర్ధమానకుని పిలుపు... 


వసంతసేనతో వచ్చి ఉంటాడు... 


: అంతకంటే సంతోషించేదగిందేముంటుంది?... 
: తొత్తుకొడుకా! ఏవింటింత ఆలస్యం? 
; కోపించేకయ్యా! బండిలో తివాచీ పఅచేటం మర్చిపోయి 


నందువల్ల వెనక్కి వెళ్ళి తీసుకొచ్చేటప్పటికి ఆలస్యమైంది. 


; వయస్యా!. వసంతసేనను బండినుంచి దింపు! 
: నేను దింపటవేం౦? తాను దిగలేదూ? ఆమె కాళ్ళకేవైంనా 


సంకెళ్ళున్నాయా? 
(లోనికి చూసి) మిత్రమా! వచ్చింది వసంతసేనకాదు, 
వసంతసేనుడు... 


: చాల్లే పరిహాసాలు! ప్రణయం ఆలస్యాన్ని సహించలేదు. 


నేనే దింపుతాలే! 


108 


ఆర్యక 


చారు 


ఆర్యక 
చారు 


ఆర్య 
చారు 


ఆర్య 
మైత్రే 
ఆర్య 


చారు 
ఆర్య 
చారు 
ఆర్య 
చారు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఓహో ఈయనే చారుదత్తుడు! చెవికే కాక చూపులకీ 


అందమైనవాడు! 


: (బండెక్కి ఆర్యకునిచూచి) అరె! ఎవరీయన? ఎంతో 


బలిష్టుడైన ఈయన ఒక కాలికి ఈ సంకెలలేవింటీ? 
మొహంలోనే మహానుభావలక్షణాలు కనిపిస్తున్న ఇతనికీ 
స్థితేవింటి? అయ్యా! తమరెవరు? 


: శరణాగతుణ్సి... యాదవవంశోదృవుణ్లి న ఆర్యకుట్సి.. 
ణ ఆళ9 ణ 
: ఏవింటీ! గొల్లపల్లెనుంచి తెచ్చి పాలకుడు బంధించిన 


ఆర్యకుడవే? 


; అవును! 
: నిన్ను దైవం తెచ్చి నా కళ్ళముందుంచాడు. ప్రాణాలైనా 


వదులుతా కానీ, శరణాగతుణ్లి వీడను.. వర్ధమానకా! 
ఈయన కాలి సంకెలను ఛేదించు! 


; అలాగే... సంకెల తొలగిపోయింది. 

: స్నేహపూరితమైన మజో దృఢమైన సంకెల తగిలింది. 

: ఈ సంకెల నీకు మిత్రమా! ఇక మేం వెళ్ళొస్తాం! 

; మిత్రమా!... చారుదత్తా! నీ అనుమతిలేకుండా నీ 


బండినెక్కివచ్చినందుకు క్షంతవ్యణ్ణి! 


: నీకు నీవుగా అందించిన ఈ స్నేహం నాకో సత్మారం! 

: అనుమతిస్తే వెళ్ళొస్తాను! 

; వెళ్ళిరా! 

; బండి దిగుతాను... 

;: మిత్రమా! బండి దిగొద్దు... సంకెల తీసివేయటం వల్లన 


వెంటనే వేగంగా నడవలేవు.. చూసేవారు తెరలున్న ఈ 


వృచ్చకటికం 


ఆర్య 
చారు 
ఆర్య 
చారు 
ఆర్య 
చారు 
ఆర్య 
చారు 
ఆర్య 
చారు 


109 


బండిలో ఎవరో స్రీలున్నారనుకుంటారు. నీకూ రక్షణ.. 
కనుక బండిలోనే వెళ్ళిరా... 


; అలాగే!... 

న క్షేమంగా బంధుజనాన్ని కలు!... 

: నిన్ను మించిన ఆపద్భాంధవులెవరు?... 

: మజచిపోక!... 

: నన్ను నేనెలా మజుస్తాను?... 

: తోవలో నిన్ను సకలదేవతలూ రక్షింతురుగాక! 

: నీవే నాకు రక్ష... 

హస్‌ అదృష్టమే నిన్ను కాపాడింది! 

: ఆ అదృష్టానికి కూడా నువ్వే కారణం.!... 

: మైత్రేయ! రాజులు చారచక్షువులు.. వారి దృష్టిపడితే రక్షణ 


చాలా దుర్లభం!... ముందితని సంకెలను ఆ పాడుబడ్డ 
నూతిలో పదెయ్‌!... ఇక్కడిక క్షణమైనా ఉండటం క్షేమం 
కాదు... త్వరగా పాజిపో ఆర్యకా!... వయస్యా! మైత్రేయా! 
ఎందుకో ఎడమ కన్నదురుతోంది.. వసంతసేనను 
చూడాలని మనస్సువ్విళ్ళూరుతోంది.. అకారణంగానే 
మనస్సులో దిగులు చోటుచేసికొంటోంది. వెడదాం 
రా...ఆం అక్కడెవరో బౌద్ధబీక్షువు దర్శనం కూడా 
అమంగళసూచకమే.. సరేలే.. అతనికెదురుగా కాకుండా 
ఈ ప్రక్కనుంచి పోదాం!... 


రే రే ఆ 


200 


శకార 


విటు 


శకా 


విటు 
శకార 


విటు 
శకార 


విటుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఎనిమిదవఅంకం 
(జీర్లోద్యానం) 


(శకారుడు విటునితో ఒకరాతి వేదికపై కూర్చుంటాడు) 
: బావా!... ఎంత ప్రయత్నించినా దుష్టునిమాటలా వసంతసేన 


నాకు మజపు రావటం లేదయ్యా!... 


: (తనలో) వసంతసేన అంత తృణీకరించినా ఆమెనే 


తలచుకొంటున్నాడు. స్రీలు తృణీకరించిననీచులకు 
మదనజ్వాల మథింత ఎక్కువౌతుంది... సత్పురుషుల్లో అది 


అంతరిస్తుంది. 


: తొందరగా బండి తీసుకురారా అని న్థావరకుడికి చెప్పి 


ఎంత సేపయింది? ఇంకా రాలేదు.. ఆకాశంలో సూర్యుడు 
నడినెత్తిన చండప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నాడు. 
అంతవజకు ఒక పాట పాడనా? (పాడతాడు) ఎలాఉంది? 


; (ఎగతాళిగా) ఏం చెప్పను?... గంధర్వగానం! 
: నాదెందుకు గంధర్వ గానం కాదు? ఇంగువ, జీలకట్ది, 


శొంఠి, బెల్లం, ఇంకెన్నో సుగంధ ద్రవ్యాలు కలిపిన కషాయం 
ప్రతిదినం తాగుతూ ఉంటే నా కంఠం మాధుర్యాన్ని 
ఒలకపోయకుండా ఎలా ఉంటుంది? నేను గంధర్వుళ్లే 
(మళ్ళీ పాడతాడు) ఎలాజఉంది?... 


; ఏం చెప్పమంటావు? నువ్వ గంధర్వుడివే!... 
: మళ్ళీ అదే వేళాకోళమా?... మిరియప్పాడి, ఇంగువతో, 


నేతితో వండిన కోకిల మాంసాన్ని రోజూ తింటూ ఉంటాను. 
నా గొంతులో మాధుర్యం కాక మజేముంటుంది బావా! 
ఈ న్థావరకు డింకా దిగబడలేదు!... 


; కంగారు పడకు! నువ్వు స్థిమితంగా ఉండు. వచ్చేస్తాడు!... 


(న్ధావరకుడు వసంతసేనతో ఉన్న బండిని తీసుకొని వస్తాడు) 


వృుచ్ధకబికం 
సావర 
థి 
శకార 
విటుడు 
శకార 
విటు 
శకార 
సావర 
థి 
శకార 
సావరక 
థి 
శకార 
సావర 
థి 
శకార 
సావర 
థి 
శకార 
సావర 
థి 
శకార 
సావర 
థి 


శకార 


సావర 
థి 
శకార 


201 


: ఎహెహె.. ఛోఛో! ఉరకండెహెైయ్‌.!... 

; (బండి చేప్పుడు విని) బావా! బావా! బందొచ్చింది... 
: నీకెలా తెలుసు? 

( నీక్కనిపించేటం లేదా? వినిపించేటం లేదా? 

:; ఆం ఆం బాగా గుర్తించావు!... 

; న్థావరకా! వచ్చావా?... 

; ఆయీ వచ్చాను!... 

; బండి వచ్చిందా?... 

; బండి కూడా వచ్చింది. 

; ఎద్లుకూడా వచ్చాయా? 

; ఆం ఎడ్లుకూడా వచ్చాయి. 

: నువ్వూ వచ్చావా? 

: (నవ్వుతూ) అవును.. నేనూ వచ్చాను! 

; అయతే బండిని లోనికి ప్రవేశపెట్టు! 

: తీసుకురావటానికి దారేది? 

; ఈ మొండిగోడ మీదుగా! 

: బండి ఈ గోడమీదుగా వస్తే ఎడ్లు చేచ్చిపోతాయి, బండీ 


విజిగిపోతుంది, నేనూ చచ్చిపోతాను... 


: అరే! నేనెవరనుకొంటున్నావ్‌? రాజుగారి బామ్మరిని... ఎడ్లు 


చేస్తే కొత్తగిత్తలు కొంటాను, బండి విజిగితే కొత్త బండి 
చేయిస్తా, నువ్వ చేస్తే ఇంకోణ్లి పెట్టుకొంటాను... 


స్ట అన్నీ చేసుకోవచ్చుగానీ, ఆత్మీయుణ్ణైన నేను నీకుండను! 
; అంతా నాశనమైనాసరే, బండిని మొండిగోడ మీదుగానే 


రానీ! 


202 

సావర 
థి 

శకార 

సావర 
థి 


శకార 


విటు 
శకార 


విటు 
శకార 


విటు 
శకార 


సావర 
థి 
శకార 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (బండిని గోడమీదుగా దుమికించి) అరే! వితిగిపోలేదే! 


అయ్యా! బండి వచ్చింది. 


; ఎడ్లు తెగి పోలేదా, పగ్గాలు చేచ్చి పోలేదా? నువ్వూ విజిగి 


పోలేదా? 


; చిత్తం! చిత్తం!... 
; బావా!.. రా! బండిని చూద్దాం రా... నువ్వునాకు గురువువు 


పరమగురుడివి, నా ఆంతరంగికుడివి, గౌరవభాజనుడివి, 
అందువల్ల నువ్వే ముందు బండెక్కిచూడు! 


: సరే, (విటుడు ముందు బండెక్కబోతాడు) 
: ఆగు... నాకన్నముందే నువ్వు బందెక్కుతున్నావంటే ఈ 


బండి నీతాతగారిసొమ్మా? ఈ బండి నాదిరా... నేను 
ముందెక్కాలి. 


; నన్నెక్మమని నువ్వే చెప్పావుగా! 
: ఎక్క్మమంటే ఎక్కేస్తావా? ఎందుకన్నానంటే స్వామీ మీరే 


ముందెక్కండని నువ్వు నన్ను ప్రార్థిం చౌలని... 


; అయితే స్వామీ మీరే ముందెక్కండి... 
; ఇప్పుడు నేనెక్కుతా.. చేటుడా, న్ధావరకా! బండినిటు 


తిప్పు!... 


; (తిప్పి) స్వామీ, ఇప్పుదెక్కండి.!... 
| (బందెక్కి చూచి, భయంగా వేగంగా కిందికి దూకి, విటుని 


కౌగిలించి) బావా! బావా! చేచ్చావు, చేచ్చావు, ఈ బండిలో 
ఒక రాక్షసి ఉంది... లేకపోతే దొంగో! అది రాక్షససైతే 
మనిద్దజినీ దోచుకొంటుంది, దొంగైతే ఇద్దటినీ కరకరమని 
నమిలి మింగేస్తుంది. 


వృచ్చకటికం 


విటు 


శకార 
సావర 
థి 
శకార 
చేటు 


శకార 


విటు 


203 


: భయపడకు... భయపడకు... రాక్షసెక్కడైనా బందెక్కి 


వస్తుందటయ్యా! ఒకవేళ వస్తే ఈపాటికే స్థావరకుణ్ణీ, ఎడ్లనీ 
తినెయ్యదూ? ఈ ఎండలో స్థావరకుని చొక్కా నీడ నీకా 
భ్రాంతిని కలిగించి ఉంటుంది... 


; చేటా! స్థావరకా! నాయనా నువ్వింకా బ్రతికే ఉన్నావా? 

: ఆర.. బతికే ఉన్నా! 

: బండిలో ఎవరో స్త్రీ ఉన్నట్లుంది. నువ్వే చూడు! 

: బండిలో ఉంది స్రీయా? ఉన్నది వనితైతే మేమిప్పుడే 


తలవంచుకొని వెళ్ళిపోతాం. మేం పరస్ర్రీలను కన్నెత్తి చూసే 
వాళ్ళం కాదు... అందుకే మాకు గౌరవం. 


; (తనలో) ఈ శకారుడంటేనే నాకు ఒళ్ళుమంట. వీడిక్కడకి 


దాపురించేటం ఎంత దురదృష్టకరం! ఇప్పుడు నేను 
ప్రాణాలతో బ్రతికి బయట పడటమే అనుమానాస్పదం. 
ఇప్పుడేం చెయ్యాలి?... 


: బావా! ఈ న్థావరకుడు అసలే పిరికి గొడద్దు.. బందెక్కి 


చూడడు... నువ్వూ తప్పుకొంటానంటే ఎట్లా బావా! నువ్వు 
బందెక్కి చూచి లోపలుంది రాక్షసో కాదో తేల్చి చెప్పు!... 


: తప్పేదేముంది? అలాగే!... (వసంతసేనను చూసి, తనలో) 


అయ్యో! లేడిపిల్ల పెద్దపులిని వెతుక్కొంటూ వచ్చినట్రైందే! 
వసంతసేనా! నీవంటిదానికిది సరైన పని కాదమ్మా... ఇది 
వణకు గర్వంతో శకారుని తిరస్కరించి ఇప్పుడు ధనం 
కోసమో, నీతల్లి బలవంతం మీదో ఈపనికి పూనుకున్నావా? 
(కాదుకాదని వసంతసేన తల త్రిప్పుతుంది) లేకపోతే 
వేశ్యాస్వభావానుగుణంగా వచ్చావా? (మళ్ళీ కాదని తల 
త్రిప్పుతుంది) 


విటు 


శకార 


విటు 


శకార 


విటు 


శకార 


విటుడు 


వసంత 
శకార 


విటు 
శకా 


విటు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: బండ్లు తారుమారుకావటంవల్ల జరిగిందీఅనర్థం.. నిన్ను 


శరణువేడుతున్నా!... 


;: భయపడకు... ఈ శకారుణ్ణెలాగో వంచిస్తాను... (క్రిందికి 


దిగి) శకారా! నువ్వన్నది నిజేవేం. ఈ బండిలో ఉంది 


నిజంగా రాక్షసే... 


: బావా! రాక్షసే బండిలో ఉంటే నిన్నెందుకు దోచుకోలా? 


దొంగే ఉంటే నిన్నెందుకు భక్షించేలా? 


; ఇప్పుడా తర్మం ఎందుకు? ఈ చెట్ల నీడలో కాలినడకన 


ఉజ్జయిని చేరుకుందాం!... 


: దానివల్ల లాభమేముంది? 
: చేక్ళని వ్యాయామం చేసినట్లూ అవుతుంది... ఎర్లకి మనల్ని 


మోసే శమా తప్పుతుంది. 


; సరేకానీ... న్థావరకా! బండిని తీసికెళ్ళు... అహంహం 


ఆగు... దేవబ్రాహ్మణుల ఎదురుగా నేను కాలినదకన 
వెదతానా? అందుకని బందెక్కే వెదతాను. 


: (తనలో) విషాన్ని బెషధంగా మార్చటం కష్టం. (పైకి) అబ్లే 


కానీ. ఇదిగో ఈ వసంతసేన నీకోసం అఖిసరించి వచ్చింది... 


: (తనలో) నేనంత పాపిస్టిదాన్ని కాదు!... 
: (సంతోషంతో) బావా! పురుషత్రేష్టుణ్సి, మానవుణ్సి, 


వాసుదేవుణ్ణి... వసంతసేన నన్నే అభిసరించి వచ్చిందా? 


: అవును.... 
: ఇదివరకామెకొకసారి కోపం తెప్పించాను. ఇప్పుడామె 


కాళ్ళపై పడి నాపై ప్రేమ కలిగేలా చేసికొంటా!... 


; బాగా చెప్పావు... 


వృచ్చకటికం 


శకా 


శకార 


సావర 
ఇ 


శకార 


శకార 


విటు 


205 


; (వసంతసేన కాళ్ళ పైపడి) నే చేసిన పనికి క్షమించు. నేను 


న్స దాసానుదాసుణ్ణి. 


: ఏవింటా వాగుడు? పో.. అవతలకి... (కాలితో తంతుంది) 
మా అమ్మలు, అంబికలు, తల్లులు ఏనా తలని (గ్రేమతో 


ముద్దెట్టుకొన్నారో, దేవతలకు కూడా ఏ నాతల 
తలవంచేలేదో ఆ నా తలని తన్నావు కదూ!... ఒరే స్థావరకా! 
నీకిదెక్కడ దొరికిందిరా? 


1 స్వామీ! రాజమార్గంలో బళ్ళతో నిండినప్పుడు నేనీ బండిని 


చారుదత్తుని పెరటి గుమ్మంలో ఉంచి, బండి దిగి మజో 
బండి వెళ్ళటానికి సాయం చేసినప్పుడు బళ్ళు తారుమారు 
కావటంవల్ల ఈమె తన బండనుకొని ఈ బందెక్కిందను 
కుంటాను... 


: ఏవింటీ? బళ్ళు తారుమారు కావటంవల్ల వచ్చిందా?... 


నన్నభిసరించటానికి కాదన్నమాట!... అయితే దిగు 
ముందు... దరిద్రచారుదత్తుణ్ణి అభిసరించేటానికి నీకు నా 
బండి కావల్సివచ్చిందా? నిన్ను నా ఎడ్లు మోయాలా? 
దిగు... దిగు... 


; “చారుదత్తుని అభిసరించేటానికి”అనేమాట ఎంత బాగుంది! 


ఎంత గౌరవంగా ఉంది! 


( పదివేళ్ళూ, పదిగోళ్ళూ ఉన్న ఈ నా చేతులో న్స జుట్టు పట్టి 


ఇది వణకు జటాయువు వాలిభార్య తారను ఈద్చినట్లు 
నిన్ను నా బండి నుంచి ఈడుస్తా... 


స స్త్రీలను, అందులోనూ ఇటువంటి ఉన్నతులైన వారిని 


జుట్టుపట్టుకులాగటం మంచిదికాదు.. కనుక నువ్వుండు... 
నేనీమెను బండినుంచి దింపుతాను... వసంతసేనా! 
దిగమ్మా!... (వసంతసేన బండి దిగుతుంది) 


206 


శకార 
విటుడు 
శకార 
విటు 


శకార 
విటు 


శకార 


విటుడు 


శకార 


విటు 
శకార 


సావర 
థి 

శకార 

సావర 
థి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (తనలో) నన్ను తూలనాడి, కాలితో తన్నిన ఈ వసంతసేనను 


చేంపేయాలి (పైకి) బావా! నువ్వ నాకో పని చేసిపెట్టాలి! 


: చేయరాని పని తప్ప నీకోసం ఏమైనా చేస్తాను.. 

: అబ్బే! అదేవీంలేదు.. ఎంతో మంచి పని. 

: అయితే చెప్పు!... 

; ఈ వసంతసేనను చేంపాలి!... 

: (చెవులు మూసికొని) శివ శివా! శివ శివ! ఆదది, 


పిన్నవయసులో ఉంది, నిరపరాధి, ఎంతో మంచిది, 
నగరానికే అలంకారమైన ఈ స్త్రీని చేంపితే రేపు నరకంలో 
వైతరణీ నదిని దాటటానికి నాకు తెప్పేముంటుంది? 


: నీకు తెప్ప నేనిస్తాలే... ఈ నిర్దనారణ్యంలో నువ్వామెను 


చేంపుతుంటే ఎవడు చూడొచ్చాడు? 


: లేకేం? దశదిశలు, వనదేవతలు, సూర్యచంద్రులు, 


యమధర్మరాజు, వాయుదేవుడు, ఆకాశం, అంతరాత్మ, 
భూదేవి వీరంతా చూస్తూనే ఉంటారు... 


: అయితే ఒక పనిచెయ్యి! ఈమె కనిపిం చేకుండా ఒక 


ముసుగేసి చేంపెయ్‌! 


: మూర్ధ! నిరపరాధిని చేంపే అధమాధముడవౌతున్నావ!... 
: ఈ ముసలి పందికి పాపఖీతెక్కువ.. స్థావరకా! చేటా! నీకు 


బంగారు పీఠాన్నీ నేను తినగా మిగిలిన వాటిని ఇచ్చి 
చేటులందటికీ నిన్ను నాయకుణ్ణి చేస్తాను... నే చెప్పిన పని 
చేసిపెట్టు... 


: చేయదగిందేదైనా చేస్తాను... 
: చేయరాని పని వాసనకూడా లేదు... 
; అయితే ఆనతీయండి... 


వృుభ్ధకబికం 
శకార 
సావర 
థి 
శకారి 
సావర 
థి 
శకార 
సావర 
థి 
శకార 
సావర 
థి 


శకార 
సావర 
థి 


వసంత 
విటు 


శకార 


20/ 


;: ఈ వసంతసేనను వధించు!... 

: ఈ పూజ్యురాలిని ఇక్కడకు తెచ్చిన పాపిని నేనే!... 

: నా ఆజ్ఞ నువ్వూ పాటించేవా? ఎవరి వల్లరా నీకు భయం? 
; పరలోకం వలన.... 

; ఎక్కడుందిరా ఆ పరలోకం! 

: మనం చేసే పాపపుణ్యాలఫలితమే పరలోకం!... 

: ఆ పాపపుణ్యాలంటే ఏవింట్రా? 

| అనేకసువర్ణభూషణాలను ధరించిన నీ జన్మ పుణ్యఫలం, 


పరభాగ్యోపజీవినైన నావంటి వాని జన్మ పాపఫలం!... కనుక 
ఈ పావ కార్యాన్ని చేనీ మజింత పాపాన్ని 
మూటకట్టుకోను!... 


: ఒరేయ్‌! చేంపవురా? (కొడతాడు) 
: నన్ను కొట్టండి, చేంపడి, నేను మాత్రం ఈ పాపం 


చేయను!... 


(| అయ్యా! మిమ్మల్నే శరణు వేడుతున్నాను!... 
; భళా! న్థావరకా భళా! శకారా! చూడు, దరిద్రుడైనా, ధనం 


అవసరమైనా, తన్నులు తిన్నా పాపభీతితో స్థావరకుడు 

యజమానివైన నీ ఆజ్జను తిరస్మరిస్తున్నాడు... పరలోక 
౬. ళ్‌ వె 

భీతిలేని నీవంటి పాపులు ధర్మాన్నుల్లంఘిస్తున్నా నాశనం 

కావటం లేదెందుకో!... ఏవింటో దైవం కూడా మంచివారికి 

కష్టాలు, దుష్టులకు సుఖాలనూ ఎందుకిస్తున్నాడో అర్ధం 

కావటం లేదు... 


; ఈ విటుడో ముసలినక్క. వీడికి పరలోకమంటే భయం! 


నేను? రాజుగారి బామ్మథిదిని, మనుజగ్రేష్టుణ్ణి, నాకేం 
భయం? ఒరేయ్‌! చేటా! నువ్వవతలికిపో... 


208 


చేటు 
శకార 
విటుడు 


శకార 


విటు 


శకార 


విటు 


వసంత 


విటు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; చిత్తం... (నిష్మమిస్తాడు) 
: (నడుం బిగించుకొని వసంతసేనా! ఆగు.. నిన్ను చేంపాలి! 
: ఆం నేనుంటుండగా నాఎదుటే (అని శకారుని గొంతు 


పట్టుకొని, క్రింద పడ వేస్తాడు. శకారుడు మూర్చిల్లినట్ల 
భినయించి, తేలుకొంటాడు) 


: నన్నే చంపటానికి ఒడిగదతావా? నా అన్నంతిని, నానేతితో, 


నేను పెట్టిన మాంసంతో తెగబలిసి, పనిబడ్డప్పుడా పని 
చేయక, నాకు శత్రువైపోతావా? నువ్వింత కృతఘ్నుడవను 
కోలేదు... (తనలో) ఆం! అయినా ఈ వసంతసేనను చేంపే 
ఉపాయం చెప్పకనే చెప్పేవు. గొంతు పిసకటంతోనని... 
(ఫైకి) బావా! గొప్పవంశంలో పుట్టిన నేను మాత్రం 
ఈమెనెందుకు చేంపుతాను? ఊరికే బెదిరించానంతే! 


: కులంలో ఏముంది? గుణంలో కాని... సుక్షేత్రాల్లో కూడా 


ముళ్ళచెట్లు మొలవ్వూ! 


: బావా! నాకు దగ్గజగా రావటానికి, నన్ను ప్రేమించేటానికి 


ఈ వసంతసేన నువ్వు ఎదురుగా ఉన్నావని సిగ్గు పడుతోంది. 
చేటుడెటో పాజిపోయాడు.. కనుక నువ్వెళ్ళి వాణ్ణి పట్టుకురా! 


: (తనలో) నిజేవేం. వసంతసేన ఆభిజాత్యం వల్ల నా ఎదుట 


ఈ మూర్చుణ్ణి అంగీకరించేటం లేదేమో... నేనిక్కణ్ణుంచి 
తప్పుకొని, వీరికి ఏకాంతం కల్పిస్తాను... మన్మథభావాలు 
విజ్బంభించేది ఏకాంతంలోనే కదా! (పైకి) అలాగే.. 
వెళ్ళొస్తాను... 


: (కండువా పట్టుకొని ఆపి) నేను నిన్ను శరణుజొచ్చాను 


కదా! 


;: భయపడకు... (శకారునితో) ఇదిగో ఈ వసంతసేనను 


రక్షణగా నీదగ్గణ ఉంచుతున్నాను!... 


వృచ్చకటికం 


శకార 
విటుడు 
శకార 
విటు 


శకార 


విటుడు 


శకార 


వసంత 


శకార 


209 
: ఈమెను రక్షిస్తాను!... 
: నిజేవేం? 
: నిజం! 


; (రెండడుగులు వేసి-తనలో) నేను వెళ్ళగా చూచి ఈ 


దుర్మార్లుడీమెను చంపినా చేంపుతాడు, తెలియకుండా వీదేం 
చేస్తాడో దాక్కొని చూస్తాను. 


; (తనలో) వీడో ముసలినక్క. వెళ్ళినట్టే వెళ్ళీ నేనేం చేస్తానో 


రహస్యంగా చూసినా చూడవచ్చు... వీణ్ణి నమ్మిస్తాను.. 
.(పూలుకోసి తనను తానలంకరించుకొంటూ) బాలా! 
కోమలా! తరుణీ! వనితా.... వసంతసేనా.. ఇలా రా! 


: ఓహో! శృంగార పురుషుడైనాడు! హమ్మయ్య. ..ఇప్పటికి 


మనస్సు కుదుటపడింది. ఇక వెడతాను... (నిషమిస్తాడు) 


: కాంతామణీ! కనకాభరణాలిస్తాను.. కర్ణపేయంగా 


మాట్లాడతాను. నీ పలువరస నన్ను పరవశుణ్ణి చేస్తోంది. 
తలపాగతో నీ కాళ్ళపై పడతానన్నా నన్ను కామిం చేవేం? 
కాంతలంత కఠినాత్మలా? 


: నీచుడా! నన్ను ధనంతో 'ప్రలోభపెట్ట జూస్తావా? 


సత్పురుషుడు దరిద్రుడే అయినా ప్రయత్నించి సేవించాలి... 
అంతటివాని పొందు వేశ్యలకైనా శోభిస్తుంది, కానీ నీవంటి 
మూర్చులది కాదు.. మామిడి చెట్టుని సేవించి మోదుగు 
చెట్టునాశ్రయిస్తానా? 


: తొత్తుకూతురా! ఆ దరిద్ర చారుదత్తుడేమో మామిడిచెట్టూ, 


నేనేమో మోదుగచెట్టుగా కనిపిస్తున్నానా నీ కంటికి!... 
కనీసం కింశుక వృక్షంతోనైనా పోల్చలేదే కొంచెం ఘనంగా 
ఉండటానికి... నాకిలా తాటాకులు కడతావా? ఇంకావాళ్లే 
తలుస్తున్నావా? 


శకార 


శకార 


శకార 


వసంత 
శకార 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఆయనెప్పుడూ నామనసులోనే ఉంటాడు. తలవకుండా ఎలా 


ఉంటాను? 


: వాళ్ణీ నిన్నూ ఒక్కృసారిగానే నేలవైచి కాల రాస్తాను.. చూస్తాను 


వాడెలా నిన్నాదుకుంటాడో! 


: నన్ను చూస్తే తప్పక రక్షిస్తాడు! 
; రక్షించేటానికి వాదేం ఇంద్రుడా, దేవేంద్రుడా, శక్రుడా? 


రంభకొడుకు కంసుడా? అంగదుడా, వాలిపుత్రుడా? 
రుదుడా? అశ్వత్థామా, జటాయువా? చాణక్యుడా? 
దుంధుమారుడా? త్రిశంకుడా? ఒకవేళ వీళ్ళంతా కలిసి 
వచ్చినా నా నుంచి నిన్ను రక్షించేలేరు... భారతయుద్ధంలో 
చాణుక్యుడు సీతాదేవిని, జటాయువు ద్రౌపదిని చేంపినట్లు 
నిన్నిపుడు చేంపుతాను... 


: (ఎలుగెత్తి అమ్మా!.. చారుదత్తా! 
; ఈ తొత్తుకూతురింకా వాళ్లే తలచుకొంటోంది. పిలవ్వే.. 


వాల్ణే ఆ పాపాఠత్ముణ్ణే పిలు. (పీక పిసుకుతూ) గట్టిగా పిలు!... 


: చారుదత్తా నా చివరి ప్రణామాలందుకో... 
: (అక్కనుతో) చావు.. చావ్వే.. చొవు.. (పీకను 


నులిమినట్లభినయిస్తాడు, వసంతసేన స్పృహతప్పి 
పడిపోతుంది) పాపాలపెట్టి, గర్వానికి గని అయిన ఈ 
వసంతసేన చారుదత్తునితో కులకటానికి వచ్చి కాలం మూడి 
చేచ్చింది... కానీ ఏం లాభం? నా ఈ పరాక్రమాన్ని 
చూడటానికి నాతండ్రికీ, సోదరునికి ప్రాప్తం లేకపోయింది... 
ఇప్పుడిక ఆ ముసలినక్క విటుడు వస్తాడు కనుక ప్రక్కకి 
తప్పుకొంటాను.. (విటుడు, చేటుడు ప్రవేశిస్తారు) 


వృచ్చకటికం 


విటుడు 


శకార 
విట 
శకార 
విటు 
శకార 
విటు 
శకార 
విటు 
శకార 
విటు 
శకార 
విటు 


శకార 
విటు 


శకార 


విటు 
శకార 


211 


: అయ్యో! ఈ చెట్టుకిందపడి ఎవరో స్త్రీ మృతి చెందింది. 


అపశకునం.. వసంతసేనగూర్చి నాకాందోళనగా ఉంది... 
శకారా! ఇదిగో స్థావరకుడైన చేటుని తీసుకొచ్చా! 


నము ఇద్దటికీ స్వాగతం! 

; నీ వద్ద నేను రక్షణగా ఉంచిన వసంతసేన ఏది? 
: వెళ్ళిపోయింది! 

; ఎక్కడికి? 

: నీ వెనకాలే తనూ వెళ్ళింది! 

: ఆమె అటువచ్చినట్లులేదే! 

$ నువ్వేదిక్కుగా వెళ్ళేవ్‌? 

; తూర్పువైపు 

: అయితే ఆమె దక్షిణంగా వెళ్ళింది... 

; ఆహం నేను వెళ్ళింది దక్షిణంగానే... 

: అయితే ఆమె ఉత్తరదిక్కుగా వెళ్ళింది... 

: ఏవింటి గందరగోళంగా చెబుతున్నావ్‌? నిజం ఏవింటో 


చెప్పు! 


; నీ నెత్తిమీద నా కాలు పెట్టి నిజం చెబుతున్నా. ఆమెను 


నేను చేంపేశాను... 


: నిజేంగా చేంపేశావా? 


; నామాటమీద నీకంత నమ్మకం లేకపోతే నీకళ్ళతో నువ్వే 


చూడు. నా ప్రతాపం ఏవింటో? (పడిఉన్న వసంతసేనను 
చూపుతాడు) 


మ అయ్యో! ఎంత దురదృష్టవంతుణ్ణి (స్ప లహ కోల్పోతాడు) 
: హిహిహీ.. బావకూడా చచ్చిపోయాడు. 


212 


సావర 
ఇ 


విటు 


శకార 


సావర 
ఇ 
విటు 


శకారుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; సరిగా చూడకుండా నేను బండిని తోలుకురావటం వల్ల 


నేనే ముందుగా ఆమెను చేంపినవాణ్శ నాను. 


: (తేజుకొని) అయ్యా! వనంతసేనా... నువ్వొక 


దయాప్రవాహానివి.. నగరానికే అలంకారంవంటి దానవు... 
మావంటి వారికి నువ్వే దిక్కు. అయ్యయ్యో! (శకారునితో) 
(కన్నీటితో) ఎంతటి ఘోరానికి తలపడ్డావ్‌?... ఆమెను 
చంపటంవల్ల నీకు ఒరిగిందేవింటి? ఈ ఉజ్జయినికే 
శోభనిచ్చే ఆ పుణ్యాత్మురాలిని పొట్టన పెట్టుకొన్నావ్‌! (తనలో) 
ఈ పాపిష్టివాడు ఈ పాపాన్ని నాకంటగట్టినా కడతాడు! 
సరే ఇక్కణ్ణుంచి వెళ్ళాలి. (వెళ్ళబోతాడు) (శకారుడు విటుని 
చేయి పట్టుకొంటాడు) పాపాత్ముడా! నన్ను ముట్టుకోకు. 
నీతో ఇక నాకేమీ సంబంధంలేదు... నేను పోతాను!... 


; ఒరేయ్‌! ఎక్కడికి పోతావురా? వసంతసేనను నీచేతులో 


నువ్వు చేంపి, ఆ నేరం నాకంటగట్టి నన్ను నోటికొచ్చినట్టల్లా 
తిట్టి ఎక్కడికి పోతావురా? చూడు, నీకంతులేని సంపద 
లిస్తాను... ఈ అపరాధాన్ని ఎవరో గుర్తు తెలియని వారిపై 
మోపుదాం!... 


: పాపం శమించుగాక!... 


ఏవింటా నవ్వు? చాలించు.. నిన్ను చూస్తేనే రోత 
పుట్టుకొస్తోంది... ఓ సుందరీ! వసంతసేనా!... వచ్చే 
జన్మలోనైనా నువ్వు వేశ్యగా పుట్టకు... శీలవతివై సంపన్నవై 
సత్ములంలో జన్మనెత్తు!... 


; ఒరేయ్‌! నాపుష్పకరండోద్యానంలో వసంతసేనను వధించి 


ఎక్కడికి పాజిపోతావురా? రా... నిన్నుమా బావగారి ముందు 
నిలబెదతా! 


వృచ్చకటికం 


విటు 
శకార 
విటు 


శకారు 
సావర 
థి 
శకార 
సావర 
థి 
శకార 


సావర 
థి 
శకార 


213 


: ఆగరా నీచుడా! (కత్తి దూస్తాడు) 
: (భయంతో) ఏరా భయపడ్డావా? అయితే వెళ్ళు!... 
: (తనలో) ఇక ఇక్కడుందడటం మంచిది కాదు.. శర్విలక 


చందనకాదులెక్కడున్నారో అక్కడికే వడతాను... 
(నిష్మమిస్తాడు) 


: చోవు... స్థావరకా! నాయనా! నేచేసిన పనెలా ఉంది? 
: స్వామీ! మీరు చేసింది ఒక మహాపాపం!... 
1 ఏవంంటున్నావ్‌! నేచేసింది మహాపాపమనా? పోన్లె! ఈ 


ఆభరణాలను తీసుకో.. ఇవి నేను ధరించినప్పుడు నావి.. 
మిగతా సమయాల్లో నీవి... సరేనా?... 


: ఇది మీ ఒంటిమీదుంటేనే బాగుంటాయి... నాకెందు 


కీనగలు?... 


: అయితే వెళ్ళు... ఈ బండిని తోలుకెళ్ళి ఎడ్లను కట్టెసి, 


నువ్వక్కడే ఉండు.నేనూ వస్తాను. 


; అలాగే! 


: విటుడు వెళ్ళిపోయాడు... ఈ చేటుణ్ణి నా భవనంలో 


గొలుసులతో బంధించి ఉంచుతాను... ఇక రహస్యం ఎక్కడా 
పొక్కదు... నేనూ వెడతాను... అయినా వసంతసేన చేచ్చిందో 
లేదో ఒకసారి చూసి మథీ వెడతాను. ఒకవేళ చావకపోతే 
ఇంకోసారి చంపుతాను... (చూసి) ఆం! పూర్తిగా చేచ్చింది! 
ఈ ఎండుటాకులో దీన్ని కప్పివేస్తాను! (కప్పి) ఇప్పుడు 
న్యాయస్థానానికి వెళ్ళి ధనాశతో చారుదత్తుడు వసంతసేనను 
జీర్జోద్యానానికి పిలిచి సంహరించాడని అభియోగం 
తీసుకొస్తాను.. (నిష్మమిస్తాడు) 

(బౌద్ధ భిక్షువుగా మాజిన సంవాహకుడు ప్రవేశిస్తాడు) 


214 


వసంత 


వసంత 
భిక్షు 
వసంత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఈ కౌపీనాన్ని శుభ్రంగా ఉతికాను.. ఏ చెట్టుకొమ్మపై 


ఆరవేయను? ఈ ఎండుటాకుల గుట్టపై ఆరేస్తేనే మెజుగు.. 
అరెం ఈ ఎండుటాకుల గుట్టలోంచి ఏదో ప్రీ హస్తం పైకి 
కనిపిసోంది... రెండో చేతిని కూడా పై3త్తింది... (ఆకులు 
తీసిచూసి) ఆం నన్నావేళ దశ సువర్దాలతో సభికుల బారి 
నుండి రక్షించిన వసంతసేన! (వసంతసేన దాహమని సంజ్ఞ 
చేస్తుంది) మంచినీళ్ళడుగుతోంది.!.. అయ్యో దగ్గజగా 
బావికూడా లేదే!... (తన తడి వస్త్రం పిండుతాడు) 
వసంతసేన లేస్తుంది. భిక్షువు తన ఉత్తరీయంతో ఆమెకు 
విసురుతాడు) 


: అయ్యా!... తామెవరు? 


: ఆనాడు పది బంగారు నాణాలతో జూదరుల బారి నుండి 


నన్ను రక్షించింది నువ్వే కదా! గుర్తుపట్టలేదా? 


; ఆం! గురొచ్చింది!... 

: అమ్మా... ఏవింటిది?... 

: నావంటి వేశ్యకు తగిన శాస్తే!... 

: ఇదిగో ఈ తీగెను పట్టుకొని లే! ఇక్కడికి దగ్గర్లో ఉన్న బౌద్ధ 


విహారంలో నా సోదరి బౌద్ధ సన్యాసిని ఉంది... అక్కడ 
కాస్త సేద తీరి మీ ఇంటికి వెళ్ళవచ్చు... ఆం..ఆరే.. 
మెల్లగా... జ్ఞానెంద్రియ, కర్మేంద్రియాలను నిగ్రహించుకొన్న 
విశుద్ధ నడవడిక కలవారిని ఎవరూ ఏమీ చేయలేరు... 
పదమ్మా వసంతసేనా!... 


రే రే ఆ 


వృచ్చకటికం 


న్యాయాధికారి 
శకార 


అధికారి 
శకార 


అధికారి 
కాయస 
థి 


అధికారి 
శకార 


అధికారి 


శ్రేష్టి కాయ 


215 


తొమ్మిదవఅంకం 
(న్యాయస్థానం) 


: మీ అభియోగం ఏవింటి? 
: మా బావగారు, నా సోదరి భర్త, నా తల్లి జామాత పాలక 


మహారాజు పుష్పకరండక జీర్జోద్యానాన్ని నాపై ప్రేమతో 
సర్వాధికారాలతో నాకు బహూకరించాడు. దాన్ని 
చూడటానికి నిత్యం నేనక్కడకు వెడుతూఉంటాను. నిన్న 
నాకక్కడ చచ్చిపడిఉన్న ఒక స్రీ కళేబరం కనిపించింది... 


: ఆ చేచ్చిపడి ఉన్న స్త్రీ ఎవరో నీకు తెలుసా? 


: తెలియకేం? బాగా తెలుసు! ఆమె ఉజ్జయినికే అలంకార 


ప్రాయురాలైన వసంతసేన... ఎవడో నీచుడామెను ధనం 
కోసం ఆ ఉద్యానవనానికి రప్పించి గొంతు నులిమి 
చేంపివేశాడు.. నేనుకాదు... 


; శ్రేస్టకాయస్టులారా! “నేను కాదు” అన్నమాట ముందుగా 


వ్రాయండి! 


; అయ్యా! వ్రాశాం! 
: ధనం కోసమే గొంతునులిమి చేంపాదని నీకెలా తెలుసు? 
: వాచి బోసిగా ఉన్న ఆమె మెడ నగలు లేని ఆమె శరీరం 


చూసి ఇది ధనలోభంతో జరిగిన హత్యేనని నిర్ధారణకు 
వచ్చాను!... 


: తర్మసహంగానే ఉంది... అయితే ఇప్పుడీ అభియోగం 


ఎవరిమీద? 


: ఈ విచారణ వాదాలను, వాస్తవాలనూ, దృష్టిలో పెట్టుకొని 


జరగాలి... వాస్తవం న్యాయనిర్హ్ణయానికి మూలం... 


: అయితే ఇప్పుడు వసంతసేన తల్లినుంచి వాస్తవాన్ని 


తెలిసికోవాలంటారా? 


216 


అధికారి 


శోధనకుడు 


శోధన 
అధికారి 
శకార 
అధికారి 


శకార 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అవును! శోధనకా! వసంతసేన తల్లిని కంగారు పెట్టకుండా 


తీసికొని రా! 


: చిత్తం! (బయటకు వెళ్ళి ఆమెతో తిరిగివచ్చి) అమ్మా... 


ఇటు.. 


;: (తనలో) వసంతసేనేమో తనయావనాన్ని సార్ధకం 


చేసుకోవటానికి తన మితత్రునింటికి వెళ్ళింది... 
న్యాయస్థానానికి రమ్మని ఇప్పుడీ పిలుపు... నాకేమీ తోచేటం 
లేదు.. గుండె దదదడలాడుతోంది... 


: అమ్మా... ఇటు.. ఇటు... 

; అమ్మా. అలా కూర్చోండి! 

: ఓహో! ఈ వేశ్యమాత వచ్చింది... 

: అమ్మా మీరు వసంతసేన తల్లిగారేనా? 

: అవునండీ! 

: అయితే ఇప్పుడు మీ అమ్మాయి వసంతసేన ఎక్కడుందమ్మా? 
: తన మిత్రునింట్లో! 

; ఆ మిత్రుని పేరు? 

: (సిగ్గుపడుతుంది) 

: సిగ్గు పడకండి... న్యాయ విచారణకవనరవ్హై 


అడుగుతున్నాం... 


స్ట న్యాయన్థానం అడుగుతోంది.. చెప్పమ్మా తప్పేం లేదు!... 
; వణిక్రముఖుడు, వినయదత్తుని దౌహిటత్రుడు, సాగరదత్తుని 


పుత్రుడు, ప్రసిద్దుడూ అయిన చారుదత్తుడు... అక్కడ నా 
కూతురు తన యౌవనాన్ని చరితార్థం చేసుకుంటోంది! 


; అయ్యలారా! విన్నారా? ఈ మాటలు రాయించైండి!... 


నా అభియోగం చారుదత్తుని మీదే!... 


వృచ్చకటికం 


శ్రేష్టి కాయ 
అధికారి 


శోధన 
చారు 


శోధన 
అధికారి 


శోధన 
అధికారి 


చారు 
అధికారి 
చారు 
తల్లి 


21/ 


: చారుదత్తుడామె మిత్రుడు కావటంలో తప్పేముంది?... 
: ధనదత్తా! వసంతసేన ఆర్య చారుదత్తుని ఇంటికి వెళ్ళిం 


దనేది ఈ విచారణలో ప్రథమ పాదంగా లిఖించు... అతణ్ణి 
విచారించాలి... శోధనకా! వెళ్ళి ఆర్య చారుదత్తుని 
న్యాయాధీశులు మిమ్మల్ని చూడగోరుతున్నారని గౌరవంగా 
తీసుకురా!... 


: చిత్తం... (వెళ్ళి చారుదత్తునితో తిరిగివస్తాడు) 
; (తనలో) న్యాయన్థానం నుంచి పిలుపొచ్చిందంటే ఇదేదో 


కీడుకే అయిఉంటుంది. పైగా ఎడం కన్నదురుతోంది కూడా! 
అపరాధిని పిలిచినట్లు ఇప్పుడు పిలిపిస్తున్నారంటే ఒకవేళ 
ఆర్యకుడు నా బండిలో పాజథిపోయాడన్న వార్త గూఢచారుల 
ద్వారా రాజు చెవిన పడిందేమో! అపశకునాలు పరంపరగా 
గోచరిస్తున్నాయి.. కానీ, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు... 


: అయ్యా... ఇటు...ఇటు... 
: ఆర్య చారుదత్తునికి స్వాగతం! శోధనకా! వారికి ఆసనం 


తీసుకురా! 


: (ఆసనం తీసికొనివచ్చి) ఆర్యా! కూర్చోండి. (చారుదత్తుడు 


కూర్చుంటాడు, 


: చారుదత్తా! ఈమె పుత్రికతో మీకు పరిచయం కాని, 


ప్రేమకాని, ప్రణయం కాని ఉన్నాయా?... 


; ఎవరి పుత్రికతో? 

; ఈమె (వసంతసేన తల్లిని చూపుతాడు) 

: (లేచి అమ్మా... నమస్మారం! 

; కలకాలం చల్లగా ఉండు నాయనా! (తనలో) ఆ 


చారుదత్తుడితడా? నా కూతురు తన యౌవనాన్ని తగినవానికే 
అర్పించి తరించింది. 


218 
అధికారి 
(శ్రేష్టికాయ 
చారు 
అధికారి 
చారు 
అధికారి 
(శ్రేష్టికాయ 
చారు 

న్రేష్టి కాయ 
చారు 


అధికారి 
చారు 


వీరకుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; గణిక వసంతసేన నీకు నేస్తమా? (చారుదత్తుడు 


సిగ్గునభినయిస్తాడు) 


: చారుదత్తా! సిగ్గుపడితే ఎలా? ఇది న్యాయస్థానం!... 
: (సిగ్గుపడుతూ) అయ్యా! ఒకవేశ్య నా నేస్తమని ఎలా చెప్పను? 


అయినా ఈ విషయంలో దోషం యౌవనానిదే కాని నాది 
కాదు!... 


; ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం! మీరు సిగ్గువిడిచి ధైర్యంగా 


నిజం చెప్పండి.. వెనక్కి తగ్గాద్దు... వసంతసేన మీకు 
నేస్తమేగా!... 


: అవును!... 

: ఇప్పుడామె ఎక్కడుంది? 

: వాళ్ళింటికి వెళ్ళింది... 

: ఎలా వెళ్ళింది? ఎప్పుడెళ్ళింది? ఆమె వెళ్ళేటప్పుడెవరైనా 


తోడున్నారా? 


; (తనలో) రహస్యంగా వెళ్ళిందని చెప్పనా?... 

; అయ్యా... చెప్పండి!... 

: ఇంటికెళ్ళింది... ఇంకేం చెప్పను?... 

: కాలినడకన వెళ్ళిందా? బండిలో వెళ్ళిందా? 

: ఆమె నేనుండగా వెళ్ళలేదు కనుక నడిచి వెళ్ళిందో, బండిమీద 


వెళ్ళిందో నాకు తెలియదు... 


: (ప్రవేశించి) (తనలో) చందనకుడు కాలితో తన్నిన 


అవమానంతో కుమిలిపోతూ రాత్రి ఎలాగో గడిపాను... 
ఇప్పుడీ న్యాయస్థానం చేరాను... (చేయిపైకెత్తి, పైకి) 
మాన్యులందరికీ క్షేమమా? 


వృచ్చకటికం 


అధికారి 


వీరక 


అధికారి 
వీరక 


అధికారి 


వీరక 


అధి 
వీరక 


అధికారి 


219 


; అరేం ఉజ్జయినీ నగర రక్షణ్రాధికారి వీరకుడు! వీరకా! 


ఇదేవింటిలావచ్చావు? 


: సంకెళ్ళను తెంపుకొని పాజీపోతున్న ఆర్యకుని 


పట్టుకోవటానికి నేను, చందనకుడూ నిన్న ప్రయత్నిస్తుంటే 
తెరలున్న బండి ఒకటి కనిపించింది. చందనకుడు కూడా 
బండిని శోధించినా నేనూ చూడాల్సిందేనంటే ఆ 
మహానుభావుడు నన్ను కాలితో తన్నాడు... జేరిగిందిదీ.. 
తమరు న్యాయం ప్రసాదిం చౌలి... 


; బాబూ...! ఆ బందెవరిదో తెలుసా? 
ఏ ఈ ఆర్య చారుదత్తునిదే.. వసంతసేన పుష్పకరందక 


జీర్ణోద్యానానికి తీసికెడుతోందని బండివాడు చెప్పేడు. 


: వీరకా! నీ అభియోగాన్ని తరువాత చూద్దాం... ఈ 


న్యాయాలయం బయట గుల్జిం ఉంది. దాన్నధిరోహించి 
నువ్వ పుష్పకరండక జీర్ణోద్యానానికి వెళ్ళి అక్కడ ప్రాణాలు 
కోల్పోయిన ఒక ప్రీ ఉందో లేదో చూచిరా!... 


: అలాగే (వెళ్ళి తిరిగివచ్చి) అయ్యా! అక్కడొక స్త్రీశవాన్ని 


కుక్కలు, నక్కలూ పీక్షుతింటున్నాయి... 


: అది స్రీ శవమేనని నువ్వెలా గుర్తు పట్టేవు? 
: స్తన, కేశపాశాలు, పాణిపాదాలూ కనిపించేటం వల్ల అది 


స్త్రీ శవమేనని పోల్చుకొన్నా! 


; (తనలో) లోకం పోకడ ఎంత ఆశ్చర్యంగా ఉంది! చీ!ఛి!... 


ఎంత నిపుణంగా పరిశీలిస్తున్నా ఎంతో సత్పురుషుడైన 
చారుదత్తుని దోషిగా నిలబెట్టటానికే సాక్ష్యాధారాలు 
తోడ్పడుతున్నాయి... దోషి అనటానికి అంతరాత్మ 
అంగీకరించేటంలేదు.. న్యాయ నిర్ణయం ఎంత క్షిష్టతరం!... 


220 


చారు 


శకార 


చారు 


మైత్రే 
చారు 
మైత్రేయ 
చారు 
మైత్రేయ 


చారు 


మైత్రేయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


(పైకి) చారుదత్తా! నిజేం చెప్పండి!... వసంతసేనను 
వధించినట్లు మీమీద అభియోగం... 


స్ట ఈర్య్యాద్వేషాలతో, విషయాభిలాషతో ఉచితానుచితాలు లేక 


ఎంతటి వహత్యకైనా వెనుదీయని వారి మాటలెలా 
ప్రమాణమౌతాయి? తీగను వంచి పూవులైనా కోయని నేను 
స్రీవధ కావిస్తానా? ఎప్పుడూ చేయను... 


: చారుదత్తా' ఇప్పటికైనా ఒప్పుకో... ఈ హత్య నేనే చేశానని 


అంగీకరించు! 


శ్ర (నిట్టూర్చి, తనలో) రోహసేనునికి బంగారు బండి 


చేయించుకోమని, వసంత సేన ఇచ్చిన నగలను తిరిగి 
ఆమెకు అప్పగించి రమ్మని పంపిన మైత్రేయుడింకా 
రాలేదేవింటి? (ఆభరణాలు తీసికొని మైత్రేయుడు 
ప్రవెశిస్తాడు) 


: ఆర్యచారుదత్తా!... ఏవింటిదంతా? 
: (మైత్రేయుని చెవిలో చెప్పి) ఇది... 
: ఎవడా అంది? (చారుదత్తుడు శకారునివైపు సైగచేసి 


చూపుతాడు) 


: దీనికంతా ఈ నీచుడే కారణం... అయినా వీణ్ణనుకొని 


ఏంలాభం? విధి బలీయం! 


; అయినా వసంతసేన ఇంటికెళ్ళిపోయిందని నువ్వు 


చెప్పలేదా? 


: చెప్పాను... కాని వినేదెవరు? నా దౌర్భాగ్యం వల్ల వాడిమాటే 


చెల్లింది.. 


: ఒరేయ్‌ తొత్తుకొడకా! ఆగాగు! నీ బుద్ధిలాగానే వంకరగా 


ఉన్న ఈ కజ్జతో నీబుజ్జిను వంద వ్రక్కలు చేస్తాను... 


వృచ్చకటికం 


శకార 


అధికారి 


(శ్రేష్టికాయ 


221 


: ఆర్యులారా! విన్నారా? నా వివాదం చారుదత్తునితో అయితే 


మధ్య వీడెవడు? నాబుజ్జను వందవ్రక్కలు చేయటానికి? 
(మైభల్రేయునితో) అది నీవళ్లీమౌతుందిలే? (మైత్రేయుడు 
కజ్ఞినెత్తుతాడు. శకారుడు కోపంతో లేచి అతణ్జి తంతాడు. 
విదూషకుడు తిరిగి కొడతాడు... ఈ ఘర్షణలో మైత్రేయుని 
చేంక లోని నగల మూట క్రింద పడుతుంది. శకారుడు 
దాన్ని అందుకొని) 


అయ్యా!... చూడండి... చూడండి... ఈనగలు 
వసంతసేనవే.. (చారుదత్తునితో) వీటికోసమే నువ్వామెను 
చేంపావు... 


(న్యాయాధికారులంతా తలలు వంచుకొంటారు) 


; (తనలో) అయ్యో!... ఎంతటి కష్టం? ఇక చారుదత్తుని 


రక్షించటం దుష్కరం... 


; (వసంతసేన తల్లితో) అమ్మా! జాగ్రత్తగా ఈ నగల్నిచూడు! 


ఇవి వసంతసేనవో కావో చెప్పు! 


: ఇవి వాటిలాగానే ఉన్నాయి కానీ అవి కావు!... 
: ఏయ్‌ ముసలీ! కళ్ళతో అవునంటూ నోటితో కాదంటావా? 


అబద్ధాలాదకు! 


: ఛీ!.. అవతలకిపో... ఇవి అవి కానే కాదు!... 

; అయితే ఇవి చారుదత్తునివా? 

; కానే కాదు.!... 

: అయితే ఎవరివి మథి? 

: ఇవి వసంతసేనవే!... 

: అయితే ఇవి మీకెలా వచ్చాయి? 

; ఎలావచ్చాయో తెలియదుకాని, మాఇంటినుంచి వచ్చాయని 


మాత్రం తెలుసు. 


222 


శకార 


అధికారి 


చారు 


శకార 


చారు 
శకార 


అధికారి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఈమెను ఉద్యానవనానికి రప్పించి, చంపి, ఆ నగలను 


తీసుకొని ఇప్పుడేమో కప్పిపుచ్చుకోవటానికి తంటాలు 
పడుతున్నావ్‌!... 


; ఆర్య చారుదత్తా.. నిజం చెప్పండి!... 
; నాకే పాపం తెలియదు... నేను దోషినని మీరనుకుంటే నే 


చేయగలిగిందేమీ లేదు... (తనలో) వసంతసేనలేని 
నాబ్రతుకూ వ్యర్థమే... (పైకి) ఇహహాలను లెక్కించేక నాచేత 
ఒక ప్రీరత్నం... తరువాతిమాట నానోటితో నేననలేను... 
అతడు చెబుతాడు (శకారుని చూపిస్తాడు) 


: వధకు గుంది! ఒరేయ్‌ నువ్వూ చెప్పు... నేనే చేంపానని 


ఆర ఆ అగ్ని | 
స్పష్టంగా చెప్పు! 


: నువ్వు చెప్పావుగా! మళ్ళీ నేనెందుకూ చెప్పటం? 
: అయ్యా! విన్నారా? విన్నారా? వీడే చేంపాడని స్పష్టంగా 


అంగీకరించాడు కదా! కనుక శిక్ష విధించేండి! శారీరక 
శిక్ష! 


: ఇతనికి శారీరక శిక్షే విధిస్తున్నాం.. రాజ భటులారా! 


ఇతణ్గదుపులోకి తీసికోండి.. (రాజభటులు చారుదత్తుని 
బంధిస్తారు) 


: న్యాయమూర్తులారా! దయతో నా విన్నపం ఆలకించేండి. 


అతనింట సువర్ణభాండాన్ని దొంగెత్తికళితే చతుస్సముద్ర 
సారభూతమైన రత్నావళినిచ్చిన ఈ ఉదారుడు ఈ 
పనికిమాలిన నగలకోసం నాకూతుర్ని చేంపాడన్నది ఎలా 
నమ్మదగ్గ విషయం? నా కూతుర్ని ఒకవేళ ఇతడే చేంపినా 
కూడా ఇతడు దీర్దాయువుగా జీవించాలి... ఇంకో 
విషయం... వివాదం అర్థిప్రత్యర్థులకు సంబంధించింది కదా! 
అర్ధినైన నేనే వేడుకొంటున్నా! ఇతజ్జి విడిచి పెట్టండి... 


వృచ్చకటికం 


అధికారి 
తల్లి 
శకార 


అధికారి 


శోధన 


చారు 


223 


: అమ్మా! వెళ్ళు... రాజపురుషులారా! ఈమెను పంపండి.!... 
; అయ్యో నాయనా! అయ్యో అమ్మా (ఏడుస్తూ నిష మిస్తుంది) 
: (తనలో) అనుకొన్న పని పూర్తయింది... ఇక నేనూ 


వెడతాను... 


: ఆర్యచారుదత్తా' న్యాయాన్యాయ విచారణవజకే మా పని... 


శిక్షావిధి రాజుగారిదే.. శోధనకా! పాలకమహారాజుగారికి 
పాపి విఫప్రడయితే మరణశిక్ష కర్దుడుకాదని, మనుధర్మ శాస్త్రం 
చెబుతోంది. కనుక అతని ఆస్తినంతా (గ్రపొంచి, 
దేశబహిష్కరణ యుక్తమన్నామని మా మాటగా చెప్పు... 
(శోధనకుడు బయటకు వెళ్ళి తిరిగి కన్నీటితో వచ్చి) 


; అయ్యలారా! రాజసన్నిధికి వెళ్ళివచ్చా! ఏ నగలకోసం 


నిందితుడు వసంతసేనను వధించాడో ఆ నగలనే అతని 
మెళ్ళోవేసి చాటింపుతో శృశానానికి తీసికొనివెళ్ళి కొజత 


వేయించాలని రాజాజ్ఞ! 


: ఏమీ! ఈ పాలకుడెంత అవివేకి? మైత్రేయా! విషజల, 


తులాగ్నిపరీక్షలు జరిపి నేరం నిర్ధారణైతే నాకీశిక్ష 
విధించేవచ్చు... కానీ, పాలకా! వాటి ప్రసక్తే లేకుండా నువ్వు 
నా శత్రువుమాటకు తలొగ్గి బ్రాహ్మణ వధ కావిస్తున్నావు.. 
కనుక నువ్వు పుత్రపాత్రాదులతో నరకమధ్యంలో ఉంటావు... 
ఇదిగో వస్తున్నా! 


శే రే ఆ 


224 


చొటింపు 


సావరక 
ఇ 


చండాలుడు 


సావర 
ఇ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


పదవఅంకం 


రాజవీథి 


; అయ్యలారా!... అమ్మలారా!.. వినండి.. వినయదత్త శ్రేష్టి 


దౌహిత్రుడు సాగరదత్తునిపుత్రుడు ఈ చారుదత్తుడు 
ధనంకోసం వసంతసేన అనే గణికను పుష్పకరండక 
జీర్ణోద్యానానికి తీసికొనివెళ్ళి గొంతు నులిమి వధించాడు... 
అపహరించిన ధనంతో పట్టుబడి నేరాన్నంగీకరించిన 
ఇతనికి పాలక మహారాజు మరణశిక్ష విధించారు.. ఇకపై 
ఎవరిట్టి ఘాతుకాలకు పాల్పడినా వారికీ ఇటువంటి శిక్షే 
ఉంటుందని గ్రహించేండహో!... 


:; అయ్యయ్యో!.. ఏ పాపం ఎలుగని ఆర్య చారుదత్తునికి 


మరణశళిక్షా!... నన్నునా యజమాని శకారుడు గొలుసులతో 
బంధించి ఈ సౌధంపై ఉంచాడు.. కానీ, జోరిగింది 
అందలూ వినేట్లుగా పెద్దగా అజుస్తాను... ఉహుం లాభం 
లేదు. వీధి వీధంతా జనంతో కిటకిటలాడుతూ కోలాహలం 
మిన్నంటి పోతుంటే నామాట వినే నాథుదెవడు? ఈ మేడ 
మీద నుంచి దూకేస్తాను... ఒకవేళ నేను చచ్చిపోయినా 
నాకు మంచి లోకమే చేకూరుతుంది... (దూకి) అరెంీ నేను 
చావలేదే!.. నాకు తగిలించిన గొలుసూ ఊడిపోయింది. 
చారుదత్తుని తీసుకుపోత్ను కటికవారి దగ్గణకు పోయి నిజేం 
చెప్పేస్తాను... దారివ్వండి... దారి... ఓ చండాలా!.. 
ఆగు...ఆగు... 


: వీదెవడ్రా? మనని ఆగమంటూ వస్తున్నాడు? 
స అయ్యా! ఆగండాగండి! .. నే చెప్పేది కాస్త వినండి!... 


బండి తారుమారై వసంతసేన తెలియక నా బందెక్కింది, 
నాకు తెలియక నేనే ఆమెను జీర్ణోద్యానానికి చేర్చాను. అక్కడీ 


వృచ్చకటికం 


చండా 


సావర 
ఇ 


శకార 


సావర 
థి 
శకార 


సావర 
ఇ 


225 


నీచుడు శకారుడు తనను కామించమని వసంతసేనను 
బలవంతపెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో ఆమె పీక 
పిసికి చేంపేశాడు. ఇది నేను కళ్ళారా చూశాను.. అందుకే 
నన్ను గొలుసులతో బంధించి ఉంచాడు... చాటింపు 
వినబడ్డంతో గొలుసులు తెంపుకు పరుగెత్తుకొచ్చాను... 


స న్థావరకా! నువ్వుచెబుతోంది నిజీవేం?... 
: నిజేం! ముమ్మాటికీ నిజిం!... 


- చొవుడప్పు... కోలాహలం - 


: ఆహాం! ఈ దరిద్ర చారుదత్తుని చావు డప్పు వీనులకెంత 


ఇంపుగా ఉంది. మధ్యమధ్యలో పటహధ్వనులు, చొటింపు 
మటింత సంతోషాన్ని కల్గిస్తున్నాయి. శత్రువును ఉరితీస్తుంటే 
కళ్ళారా చూసినవానికి వచ్చే జన్మలో కళ్ళ వ్యాధులుండ 
వంటారు.. మెదెక్కి కళ్ళారా చూస్తాను... అబ్బో! ఏం జనం? 
ఏం జనం? ఈ దరిద్రచారుదత్తుణ్ణి ఉరితీస్తుంటేనే 
ఇంతమంది గుమికూడితే- నావంటి మహానుభావుణ్ణి 
ఉరితీస్తే ఇంకెంతమంది ఉంటారో!.. అరెం! చాటింపు 
ఆగిపోయిందేవింటి? ఇదేవింటి ఇక్కడ న్థావరకుడు లేదేం?.. 
కట్టు తప్పించుకుపోయి నా గుట్టు రట్టుచేస్తాదేమో 
కొంపతీసి... ముందువీడెక్కడికి పోయాడో వెతకాలి... 


: అడుగో... శకారుడొస్తున్నాడు... 
: తప్పుకోండి... తప్పుకోండి... స్థావరకా! మనం ఇక్కడెందుకు? 


వెడదాం రా!... 


: దుర్మార్గుడా! వసంతసేనను చేంపావు.. తృప్తికలగలా? 


ఇప్పుడు మహానుభావుడైన ఈ చారుదత్తుని కూడా 
చేంపించాలని చూస్తున్నావా? 


226 


శకార 


జనం అంతా 


శకార 
అంతా 


శకార 


సావర 
ఇ 


శకార 


చండా 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: రతనాల కుందవంటి సత్పురుషుణి న నేను ఒక అబలను 


వధిస్తానా? 


: ఓహో!.. ఎంత అమాయకుడివి!.. వసంతసేనను నువ్వే 


చేంపావు... చారుదత్తుడు కాడు.. నువ్వే చేంపావ్‌!...నువ్వే 
చేంపావ్‌!... నువ్వే చంపావ్‌!... 


; ఎవడా అంది? 
: ఇదిగో.. ఈ సత్పురుషుడు (స్ట్థావరకుని చూపిస్తారు) 
: (భయంతో తనలో) ఈ స్థావరకుణ్ణి నేను గట్టిగా బంధించే 


లేదా? ఎంత పొరపాటై పోయింది. నేను చేసినపనికి 
వీడొక్కడే ప్రత్యక్షసాక్షి.. ఊం! సరే... (ఫైకి) అయ్యలారా! 
వినండి... వీడు నా సేవకుడై నా ఇంట్లో బంగారం 
కాజేస్తుంటే పట్టుకొని, కొట్టి గొలుసులతో బంధించాను. 
అందుకని నాపై పగబట్టి నోటికొచ్చినట్టు వాగే వీడి మాటలు 
నిజోలెలా అవుతాయి? కావాలంటే వాడి వీపు చూడండి! 
(రహస్యంగా) న్థావరకా!. ఈ బంగారపు మురుగు తీసికో 
నేనేం నేరం చేయలేదని చెప్పు! 


: (తీసికొని అందటికీ చూపిస్తూ) అయ్యలారా! చూడండి! 


ఈ శకారుడు ఈ బంగారపు మురుగిచ్చి అబద్ధమాడ 
మంటున్నాడు చూడండి... 


: (స్థావరకుని చేతినుండి దాన్ని లాక్కొని) వీడు దేన్ని దొంగిలిస్తే 


నేను వీణ్ణి కొట్టించానో ఆ బంగారు మురుగిదే... 


: (చూసి ఈయన చెబుతోంది నిజవేంనల్లే ఉందిరా!... 


తన్నులు తిని కడుపు మండిన వాదెంతలేసి మాటలన్నా 
అంటాడు. 


వృచ్చకటికం 


సావర 
ఇ 


చారు 


చండా 


శకార 


చండా 


చారు 


22/ 


: సేవకుడి మాటకేం విలువుంటుంది... నిజోం చెప్పినా ఎవరూ 


నమ్మరు. ఆర్య చారుదత్తా! ఇంతకన్నా నావల్ల ఇంకేమీ 
కాదు... క్షమించేండి... (కాళ్ళమీద పడతాడు) 


; లే నాయనా!.. లే! నన్ను రక్షించాలని ఎంతో 


ప్రయత్నించావు.. భగవత్సంకల్పం వేజుగా ఉన్నప్పుడు 
ఎవరు మాత్రం చేయగలిగేదేముంటుంది? అశక్తుణ్ణని 
బాధపదకు! 


: (శకారునితో) అయ్యా! ఈ స్తావరకుజ్ది తన్ని తగిలెయ్యండి... 
ఛి ప్‌ 
: ఒరేయ్‌! ఇక పోరా!.. చండాలులారా!.. చారుదత్తుణ్ణి 


వధించేటానికింకేవింటాలస్యం? 


: అంత తొందరగా ఉంటే ఆ పని నువ్వే చెయ్యొచ్చుగా!... 


- డప్పు మోగుతుంది - 
అదుగో నాల్బవసారి చౌటింపు.. 


; వసంతసేనా!... హా!.. వసంతసేనా!.. ధూతా!... 


మైత్రేయా!... రోహణకా!... దైవోపహతుణ్సి! మీకేమీ 
చేయకుండానే వెళ్ళిపోతున్నా! 
(బౌద్దభిక్షువు, వసంతసేన ప్రవేశం) 


్న అమ్మా! నీకు స్వస్థత చేకూరింది! ఇప్పుడు నిన్నాక్కడికి 


తీసుకువెళ్ళమంటావ్‌? 


; చారుదత్తుని ఇంటికే తీసుకు వెళ్ళు! 
: రాచేబాట ద్వారానే ఆ పూజ్యుని ఇల్లు చేరాలి. పదమ్మా! .. 


ఇదేవింటి? ఈ రాచేబాటలో ఇంతటి కోలాహలం? 


: ఏవింటింతమంది జనం?.. అయ్యా! అదేవింటో 


తెలుసుకోండి!... ఉజ్జయినీ నగరం నగరమంతా ఒక్తుచోటికే 
చేరినట్లుంది... 


228 


చండాల 


చండాల2 


చండాల1 
చండాల2 


వసంత, భిక్షు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఒరేయ్‌! ఇదిగో చివరిదైన ఐదవ చాటింపు... (డప్పు... 


చాటింపు) చారుదత్తా! సిద్ధంగా ఉండు.. భయపడకు... 
బాధ తెలియకుండా క్షణంలో ఒకే ఒక కత్తివేటుతో స్వర్గానికి 


పంపుతాం!... 


: అమ్మా! చారుదత్తుడు నిన్ను వధించాడనే అభియోగంతో 


ఆయనని వధ్యస్థానానికి తీసికొని వెడుతున్నారు. అందుకే 
ఈ జనసందోహం... 


; అయ్యో!.. అయ్యో!.. పాపిస్టిదాన్ని నా కోసం చారుదత్తుని 


వధిస్తున్నారా? అయ్యా... త్వరగా అక్కడికి వెడదాం! 


శ తప్పుకోండి... తప్పుకోండి... 
స దారివ్వండి.. దారివ్వండి... 
; ఆర్యచారుదత్తా! రాజాజ్ఞకు లోబడి మేమీ పని చేస్తున్నాం. 


నిన్ను శిక్షిస్తోంది రాజాజ్ఞకానీ, మేము కాదు... కనుక చివరి 
ప్రార్ధన చేసుకో... 


: వధ్యశిలపై బోర్లా పడుకో.. కదలకు (ఒరనుంచి కత్తిని లాగి 


చారుదత్తునిపై వేయబోతుంటే చేయిజోరి అది క్రింద 
పడుతుంది) అరెం! ఇదేవింటి? నా జీవితంలో మొదటిసారి 
కత్తి చేయిజోరి కిందపడటం! దీనివల్ల చారుదత్తునికి మరణం 
తప్పిపోతుందేమో! సహ్యవాసినీ! చారుదత్తుని కరుణించు... 
ఆయనకు విముక్తి కలిగితే మా కులంపై నీదయ 
కలిగినట్లవుతుంది!... 


స రాజాజ్ఞను పాటిద్దాం!... 
; అలాగే! శూలారోపణచేద్దాం... 


: అయ్యలారా! ఆగండాగండి... ఆర్యచారుదత్తుడు ఎవరిని 


వధించినందుకు ఈశిక్షకు గంజి అయ్యాడో ఆ 
దురదృష్టవంతురాల్ని న్‌్‌ 


వృచ్చకటికం 


చండాల1 


వసంత 


చండాల 


చారు 


229 


: ఒరేయ్‌! ఎవరో ఆవిడ చెయ్యెత్తి వద్దు వద్దంటూ ఇటే 


వస్తోందిరా..! 


; ఆర్య చారుదత్తా! ఏవింటిదంతా? (వీపుమీద పడుతుంది) 


(చారుదత్తుడు లేస్తాడు, వసంతసేన, భిక్షువు అతనికాళ్ళపై 
పడతారు) 


: ఆర్యచారుదత్తా! ఏవింటిదంతా? 
;: ఏవింటీ? వనంతసేనా?... ఇంకా నయం.. ఈ 


మహానుభావుణ్ణి చేంపాం కాదు! 


: ఒరేయ్‌!... చారుదత్తులవారు బ్రతుకుతారంటావా? 

స నూటేళ్ళు బ్రతుకుతారు! 

స్‌ మళ్ళీ జన్నెత్తాను! 

; రారా!... ఈ సంగతి ఎగ్గెంసేత్తున్న రాజుగోరికి సెబుదాం... 


(నిష్మమిస్తారు) 


: (భయంతో వణికిపోతూ) ఇది మళ్ళీ ఎలా బతికింది?.. 


అయితే నా ప్రాణాలు పోయినట్లె.. ఇక పాజిపోవటం తప్ప 
గత్యంతరం లేదు! (పాఠిపోతాడు) 


: వసంతసేనను చేంపినవాణ్సి చంపమని కదా మనకి 


రాజుగోరి ఆగ్గె!.. ఆజ్సి పట్టుకోవాల!.. పాజిపోతున్నోణ్హి 
౧ ణు అ ౯9 
పట్టుకోవాల!... 


; (ఆశ్చర్యంగా) కత్తి ఎత్తి మృత్యుముఖంలోకి పోతున్న 


నన్నాపిన ఈమె ఎవరు? ఈమె ఇంకో వసంతసేనా? ఆ 
వసంతసేనేనా? నాకోసం స్వర్గ్ణంనుంచి దిగొచ్చిందా? 
లేకపోతే ఈమె వసంతసేనని భ్రాంతిపడుతున్నానా? 


: ఆర్య చారుదత్తా!.. ఎవతె వల్ల నీకీ దుణ్ధితి వచ్చి పడిందో 


ఆ పాపిప్టిదాన్ని నేనే! 


230 


చారు 
వసంత 
చారు 


శర్విల 


చారు 
శర్విల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


-నేపథ్యంలో అంతా-- 
ఆశ్చర్యం!... ఆశ్చర్యం!... వసంతసేన బ్రతికే ఉంది! 


: ప్రేయసీ!... వసంతసేనా!... నువ్వేనా? 
: నేనే స్వామీ! 


: ఏవింటీ వసంతసేనా?... నిజేంగా వసంతసేనే! నీకారణంగా 


చొవబోయే నన్ను నువ్వే జీవింపజేయటం ఎంత వింత? 
(ప్రేమకున్న శక్తి అది! (ఫీక్షువును చూస్తూ) ఈయనెవరు? 


: ఆర్భచారుదత్తా.. మీరు నన్ను గుర్తుపట్టలా? ఆనాటి మీపాద 


సంవాహకుణ్ణి... జూదగాళ్ళు నన్ను బంధిస్తే తమకు 
ఆత్మీయుణ్ణని నన్నీమె తన ఆభరణంతో నన్ను వారి బారి 
నుండి కాపాడింది... అపుడు జూదంపై విరక్తి కలిగి బౌద్ధ 
భిక్షువునయ్యాను... శకట పరివర్తనంతో పుష్పకరందక 
జీర్ణోద్యానాన్ని చేరిన ఈమెను ఆ పాపాత్ముడు శకారుడు 
తన్ను తిరస్కరించిందని గొంతు నులిమి చేంపబోవటం 
నా కళ్ళారా చూసేను! (నేపథ్యంలో కలకలం) 

ఆర్యక మహారాజుకీ జై..! ఆర్యక మహారాజుకీ జై అనే 
నినాదాలు! 


; మహాజనులారా! నేను దుష్టుడైన పాలక మహారాజును 


వధించి ఆయన స్థానంలో నా మిత్రుడైన ఆర్యకుని ఈ 
ధాత్రికి మహారాజుగా పట్టాభిపిక్తుని చేశాను.. వధ్య శిలపై 
ఉన్న ఆర్య చారుదత్తుని విముక్తుణ్బి చేయమని 
ఆర్యకమహారాజు మొదటి ఆజ్ఞ! (చేప్పట్లు) ఆర్య చారుడత్త!... 
అభివాదయే!... 


: తమరవరు? 
: ఆనాడు తమ ఇంటికి కన్నంవేసి నగల పేటిక నపహరించిన 


మహాపాపిని... శరణువేడుతున్నాను... 


వృచ్చకటికం 


చారు 


శర్విల 


చారు 


శర్విల 
చారు 
శర్విల 


ఒకగాంతు 


శకార 


నేపథ్యంలో 


231 


: అలా అనకు... దానివల్ల నాకు మేలే జరిగింది. నేరం 


ఒప్పుకొని నాకు నిందను తప్పించావు! (కౌగిలించు 
కాంటాడు) 


; మజొక శుభవార్త... ఆనాడు వసంతసేనకోసం పంపిన 


నీ బండినెక్కి వచ్చి నిన్ను శరణువేడిన ఆర్యకుడే నేడు 
దుష్టుడైన పాలకుణ్సి యజ్ఞపశువును వధించినట్లు 
వధించాడు... 


; పాలకుడు గొల్లపల్లెనుంచి రావించి బంధించిన ఆర్యకుని 


కారాగారం నుంచి విముక్తిణ్ణి చేసింది నువ్వేగా?... 


: అవును!... 
: చోలా సంతోషం.... 


: ఉజ్జయినికి రాజైన వెంటనె వేణా నదీతీరంలో ఉన్న కుశావతీ 


మండలాధిపత్యాన్ని తమకు కానుకగా సమర్పించారు... 
వ స్నేహితుని మొదటి కానుకను స్వీకరించే వలసిందిగా 
ప్రార్ధన.. ఒరేయ్‌! పాపాత్ముడు శకారుణ్ణి బంధించి తీసుకు 
రండిరా! 


సే (నేపథ్యంలో) శర్విలకులవారి ఆజ్ఞ! 


(చేతులు వెనక్కి విజిచి కట్టిన శకారుని భటులు తీసికొని 
వస్తారు) 


: (తనలో) తప్పించుకుపోవటానికి వీల్లేకుండా రాచభటులు 


నన్ను బంధించారు... ఇప్పుడు నా౭వరు రక్ష శరణాగత 
రక్షకుడని చారుదత్తునికి ప్రసిద్ధి.. ఆర్య చారుదత్తా!.. 
రక్షించు... రక్షించు... 


: ఆర్యచారుదత్తా... ఈ దుష్టుణ్ణి కాపాదకు... వీణ్ణి వెంటనే 


హతమారుస్తాం! 


232 


శకార 
చారు 
శర్విల 


చారు 
శర్విల 
శకార 


శకార 
శర్విల 


చారు 
శర్విల 


చారు 
శర్విల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆర్యచారుదత్తా!... నువ్వే దిక్కు... రక్షించు... రక్షించు... 
: (జోలిగా) శరణాగతునికి అభయం! 
: ఒరేయ్‌! వీణ్సి చారుదత్తుణ్ణుంచి లాగేసెయ్యండిరా! 


(చారుదత్తునితో) ఆర్య చారుదత్తా! ఈ పాపిష్టివాడి కేశిక్ష 
వేయమంటారో ఆనతీయండి! వీణ్ణి కాళ్ళూ చేతులూ కట్టి 
ఈదృమంటారా? కుక్కలను ఉసికొలిపి కరిపించ 
మంటారా? శూలారోపణ చేయించేమంటారా? 


: నేను చెప్పినట్లు చేస్తారా? 
: తప్పకుండా! 
: ఆర్యచారుదత్తా! నువ్వేదిక్కు.. రక్షించు... రక్షించు... 


ఇటువంటి పనులు ఇకముందెప్పుడూ చెయ్యను! 
నేపథ్యంలో 

ఈ పాపాత్ముడింకా ఎలా బ్రతికున్నాడు?.. చేంపండి... 

చేంపండి... 


(వసంతసేన వధ్యమాలను చారుదత్తుని మెళ్ళోనుంచి తీసి 
శకారునిపై విసురుతుంది) 


: అమ్మా! దయచూడు... నిన్ను మళ్ళీ చేంపను.. దయచూడు! 
: పాపిష్టివాళ్సి లాగెయ్యండ్రా! ఆర్యచారుదత్తా! వీజ్ణేం 


చెయ్యమంటారో ఆజ్ఞాపిం చండి! 


: నేను చెప్పినట్లే చేస్తారా?... 
; అందులో అనుమానమేముంది? తప్పకుండా మీ 


ఆజ్ఞానుగుణంగానే చెస్తాం!... 


: నిజేంగా? 


: నిజేం! 


వృుచ్ధకబికం 
చారు 
శర్విల 
చారు 
శర్విల 
చారు 


శర్విల 
చారు 
శర్విల 
చారు 
శర్విల 
శకార 


మైత్రే 
చారు 
రదనిక 


చారు 
ధూత 


233 


; అయితే ఇతణ్జి వెంటనే... 

;: వధించేమంటారా? 

: కాదు కాదు... విడిచి పెట్టండి... 

: ఎందుకు? 

; చేసిన తప్పొాప్పుకొని కాళ్ళమీద పడ్డాడు. అటువంటివాణ్ణి 


శస్రాలతో చేంపకూడదు. 


; అయితే కుక్కలతో కథిపిస్తాం! 

: కాదు... ఉపకారం చేస్తేనే అది వాడిపట్ల వధ! 

: అయితే ఏం చేయమంటారో చెప్పండి! 

; అయితే ఇతణ్జి విడిచిపెట్టండి... 

; విడవండ్రా!... 

: హమ్మయ్య!.. బతికానురా!... (భటుల్తో నిష్కమిస్తాడు) 


(మైత్రేయుడు, రదనిక, ధూతాదేవి ప్రవేశిస్తారు) 


: ఆర్య చారుదత్తా స్వస్తి... 
: మైత్రేయా.. రా.. .(కాగిలించుకొంటాడు) 


: విధివిలాసం ఎంత విచిత్రమైంది!.. ఆర్య చారుదత్తా! 


ప్రణామాలు (కాళ్ళపై పడుతుంది, 


; (వీపుపై చేతో తట్టి) లే రదనికా!.. లే... 
: (చారుదత్తుని పాదాలను కళ్ళకద్దుకొని వసంతసేనను చూసి) 


నువ్వు క్షేమంగా ఉండటం అద్బష్టం! సోదరీ!... 


: ఆప్యాయతతో నిండిన  నీఆపిలుపే నాఅదృష్టం! 


(ఇద్దజూ కౌగిలించుకొంటారు) 


234 


శర్విల 


చారు 
శర్విల 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆర్యచారుదత్తున కీనాటికి భగవదను[గ్రహంవల్ల 


బంధుమిత్రులతో కలయిక చేకూరింది. 


: మీ అందతి దయవల్ల... 
: (వసంతసేనను మేలిముసుగుతో సత్మరించి) వసంతసేనా! 


ప్రీతుడైన ఆర్యకమహారాజు మిమ్ము ఆర్యచారుదత్తుని 
'కులకాంతిగా గౌరవిస్తున్నారు! 


కృతార్ధరాలినైనాను! 
థి యూ 


రే రే ఆ 


అగి 
ముద్రారాక్షసం 
సంస్కృతమూలం : విశాఖదత్తుడు 
రంగస్థలకృతి : దాక్టర్‌ రామవరపు శరత్‌బాబు 


236 


ఇందలి పాత్రలు 

పురుషులు ప్త్రీలు 
1) సూత్రధారుడు 1) నటి 
2) చాణక్యుడు 2) శోణోత్తర 
3) _శార్చరవుడు 8) ప్రతిహారి (విజయ) 
4) నిపుణకుడు 4) మాలిని 
ర్స్‌ సిద్ధార్ధకుడు (వజలోముడు) 
6) చందనదాసు 
“7 విరాధగుప్తుడు (జీర్ణవిషుడు) 
8) _ రాక్షసుడు 
9) జాజలి 


10) ప్రియంవదకుడు 

క. బుజ్జకథకుడు 

12) శకటదాసు 

13) వైహీనరి 

14) చంద్రగుప్తుడు 

15) వైతాళికుడు 

16) కరభకుడు 

17) ద్వారపాలకుడు 

18) ఒక పురుష కంఠం (నేపథ్యం) 
19) మలయకేతువు 

20) భాగురాయణుడు 

21) జీవసిద్ధి (క్షపణకుడు) 

22) భాసురకుడు 

238) భటుడు 

24) సిద్ధార్ధకుడు (బిల్వవక్రుడు) 
25) ఆర్తపురుషుడు 

26) చందనదాసుకొడుకు (ఐదేళ్ళ బాలుడు) 


23/ 


ముద్రారాక్షసం 
యో 


అది 


సహృదయ శిరోమణులకు సాధువాదం... విశాఖదత్తమహాకవి 
సంస్కృతంలో వ్రాసిన ముద్రారాక్షస నాటకాన్ని తెలుగు రంగస్థలి పై చూడాలని 
ఎన్నాళ్ళుగానో ఎన్నేళ్ళుగానో ప్రేక్షకులెదురుచూస్తున్నారు... దిగ్రంతులవంటి పండిత 
ప్రకాండులెంతోమంది దీనికి తెనుగు సేతను సంతరించినా ప్రేక్షకుల పుణ్యం 
పండలేదు... సమకాలీన సామాజికుని దృష్టిలో పెట్టుకొని డా॥[రామవరపు 
శరత్‌బాబు చేసిన ఈ తెనుగు సేతను మీముందుంచేటానికి సాహసిస్తున్నాం.. 
నాట్యకళాతత్త్స విదులైన మీ వంటి సహృదయ సామాజికసమక్షంలో ప్రదర్శించేటం 
కంటే మా కృషికి వేటీ పరమార్ధమేముంటుంది? ఇది చారిత్రకేతి వృత్తంతో 
కూడిన నాటకం. అశేష శేముషీ ధురంధరుదైన చాణక్యుని పేరు వినని వారంటూ 
ఎవరూ ఉండరు. విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు ఆయనకున్న నామాంతరాలు. ప్రసిద్ధ 
అర్థశాస్త్ర రచయితగా ప్రపంచ ఖ్యాతి చెందిన మహామహుడు. దుర్వినీతిపరులైన 
నవనందులు భోజనవేళ ఆయన్ని అవమానిస్తే ఆ రాజ్యాన్ని కూలద్రోసి కాని 
తన శిఖను ముడివేయనని నిండుసభలో ప్రతిజ్ఞచెసి, నిర్వహణానంతరం ఆ 
మహారాజుకు మురవలన కలిగిన చంద్రగుప్తనికి పట్టాభిషేకం జరిపిస్తాడు. అయితే 
నందవంశానికెంతో విశ్వాసపాత్రుడు అఖండప్రజ్ఞాపరాయణుడైన మంత్రిపేరు 
రాక్షసుడు. అచంచల స్వామిభక్తి పాయణుడైన రాక్షస మంత్రి చాణక్యుని పథకాలు 
పాజకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతటి రాక్షసమంత్రి చంద్రగుప్తనికి మంత్రి 
అయితేనే చంద్రగుప్తుని రాజ్యం సుస్టిరమౌతుందని చాణక్యుని తలపు. 
మవోవేదావులైన చాణక్య, రాళ్ష్లనుల ఎత్తులు, పైఎత్తులతో, 
అపరాధపరిశోధకాంశాలతో ఎంతో ఉద్వేగభరితంగా ఉత్మంఠా పూరితంగా, 
శృంగార రసస్పర్షైనా లేకుండా సాగిపోయేనాటకం ఈ ముద్రారాక్షసం. ఒక 
బొట్టు రక్తపాతమైనా లేకుండా తన అఖండ ప్రజ్ఞాపాటవంతో రాక్షసుని 
చంద్రగుప్తునికి మంత్రిని చేసి తాను తపోవనానికి కదలిపోయిన నిస్స్వార్థమూర్తి 
చాణక్యుడు. 'ముద్రి అంటే అంగులీయకం - ఉంగరం అని అర్థం. రాక్షసమంత్రి 
ఉంగరాన్ని ఒక నిపుణుడైన గూఢచారితో గ్రహించి దాని సహాయంతోనే 
రాక్షసమంత్రి ఎత్తుల్ని చిత్తు చేయటం ఇందులోని కథాంశం. కనుక దీనికి 
ముద్రారాక్షసమనే పేరు వచ్చింది. దేశవిదేశ భాషల్లో దీనికన్నో అనువాదాలుం 
డటమే కాక జర్మనీలో ఎన్నో ప్రదర్శనలకు నోచుకుంది ఈ నాటకం. తిలకించండి. 


[ర 


238 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మొదటిఅంకం 


(ముడి విడిపోయిన జుట్టు సవరించుకొంటూ చాణక్యుడు ప్రవేశిస్తాడు) 


బాణ 


శార్శరవుడు 


శార్ద 


వు 


| (కోధంతో) ఆం!. ఎవడురా వాడు?నేనుండగానే 


చంద్రగుప్తుని పట్టుకోదలచేవాడు? ఆవులించిన సింహం 
నోట్లో కోణ పెకలించటం లాంటిదే చంద్రగుప్తుని పట్టుకో 
చూడటం! నందవంశానికి నల్లత్రాచువంటి నా 
శిఖాగ్రంథిని ఎవడురా విప్ప సాహసించేది? నంద 
వంశాటవీ దావాగ్ని అయిన నా క్రోధాగ్ని దరిచేరితే 
శలబభాల్లా మాడిపోతారు... (అటూ ఇటూ తిరిగి 
కోపాన్నణచుకొని శార్శరవా!.. శార్తరవా!.. 


; గురుపాదులకభఖివాదాలు! 
: ఆయుష్మాన్‌ భవ! 
: ఏదో వ్యాకులపాటుతో ఉన్నట్లున్నారు! ఈ వేత్రాసనంపై 


ఒకింత విశమిం చేండాచార్యా! 


: ఈ విష్ణుగుప్తునికి విశ్రాంతా? ఇప్పట్లో అది సాధ్యమయ్యేట్లు 


కనిపించేటం లేదు! (కూర్చొని) శార్హరవా...ఈ లోకులు 
అసాధ్యులు సుమా! నందవంశ వినాశానికి ఉగ్రుడైన రాక్షస 
మహామంత్రి పర్వతేశ్వరుని పుత్రుడైన మలయకేతువుని 
చేరదీసి రాజ్యాన్నంతా ఇప్పిస్తానని వ్రలోభపెట్టి 
చంద్రగుస్తని పై దండయాత్రకు పథకాలు సిద్ధం చేస్తున్నట్లు 
పసికట్టేశారు! 


: తమ శక్తి యుక్తుల ముందు శత్రువుల పన్నాగాలేపాటి 


వాచార్యా? 


; బాగాచెప్పావ్‌!... హుం! ఈ చాణక్యుని ప్రతిభ ప్రతిపక్షుల 


కనుభవమైనా అర్థం కానట్లుంది. కానీ రాక్షసామాత్యుని 


ముద్రార్శాక్షపం 


శార్హ 


శార్చ 


239 


లోబజచుకోనంత వజకు, నందవంశం నిర్మూలించి ఏం 
లాభం? చంద్రగుస్తని రాజ్యాని ఆక్కడ సుస్థిరత్వం?. అయితే 
రాక్షసమంత్రి ప్రభుభక్తిమాత్రం స్పృహణీయమైంది సుమా! 
అందుకే అమాత్యరాక్షసుడంటే నాకంత అభిమానం!... 


: అంతటి ఆగర్భశత్రువును చంద్రగుప్తలకు అమాత్యునిగా 


నియమించాలనుకొంటున్నారా?.. అదెలా సాధ్యం స్వామీ! 
అంతటి స్వామి భక్తి పరాయణుడు... 


; కనుకనే సాచివ్యానికి అర్హుడు... నందవంశంలో ఏమాత్రం 


అంకురం మిగిలి ఉన్నా అతణ్సి వృషలుని మంత్రిత్వానికి 
ఒప్పించేటం కాని నందవంశ పునః ప్రతిష్టా ప్రయత్నాన్ని 
అవరోధించేటం కాని జేరిగే పని కాదు! అందుకే పా..పం! 
నందవంశాంకురం సర్వార్ధసిద్ధి తపోవనంలో ఉన్నా 
చంపించాను! అయినా రాక్షసుడు మలయకేతువు 
సవోయంతో చం(ద్రగువ్ష్నని నిర్మూలించాలని 
ప్రయత్నిస్తున్నాడు. (ఆకాశంలోకి చూస్తూ) సాధు!.. 
అమాత్యరాక్షసా! సాధు... భళీ!. .ధనాశతో ప్రభువును 
సేవించే ప్రజల్ని చూశాం!.. ఆ ప్రభువుకు అనర్థం 
వాటిల్లినా భవిష్యదాశతో అతణ్జే సేవించే ప్రజల్నీ చూశాం! 
కానీ, స్వావిం న్వర్లోకవాని అయినా నీవంటి 
నిన్స్వార్ధస్వామిభక్తి పరాయణుల్ని ఎక్కడా చూడలేదు... 


; మజటి, అంతటి స్వామిభక్తి పరాయణుణ్జ్లి స్వాధీనం వ 
: చేసికోవటానికే అహోరాత్రులూ (శమిస్తున్నాను... 


అందుకే-చంద్రగుప్త పర్వతకుల్లో ఎవరు నశించినా 
చాణక్యునికి అవకారం చేనినట్లే అవుతుందని 
విషకన్యను-పాపం!.. మాకు అత్యంత ఆప్తుడూ, ఎంతో 


240 


శార్చ 


నిపుణకుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


సహాయకారీ అయిన పర్వతేశ్వరునిపై రాక్షసుడే 
ప్రయోగించి చంపించాదడనే జనాపవాదాన్ని ప్రజల్లో 
ప్రచారం చేయించాను... ప్రజలకీవిషయంలో ఇంకా 
నమ్మకం కలిగించటానికి పర్వతేశ్వరుని కొడుకు 
మలయకేతువుతో “నీతండ్రిని చాణక్యుడే చేంపించాడని 
రహస్యంగా భాగురాయణునితో చెప్పించి, భయపెట్టి వాడు 
పలాయన మంత్రం పఠించేట్లు చేశాను... రాక్షస సహాయంతో 
మలయ కేతువు దండెత్తివచ్చినా అతణ్ణి వారించటం నా 
ప్రతిభకసాధ్యమైందేమీ కాదు. కానీ - అలా వారిస్తే మేమే 
పర్వతకుని చేంపించామనే అపకీర్తి మాయని మచ్చేగా 


నిలుస్తుంది. 


:; మటీి ఇప్పటి కర్తవ్యం? 
: స్వపక్ష పరపక్షాల్లో అనురక్తులెవరో, విరక్తులెవరో తెలిసి 


కోవటానికి భిన్న భిన్న వేష భాషాచారాలు జీర్ణించుకొన్న 
గూఢచారుల్ని మాజు వేషాల్లో యావద్భారతంలో 
సంచరించేటానికి నియోగించాను. ఈలోగా కుసుమ 
పురంలో నందామాత్యులు, నందమిత్రులు చేసే గూఢా 
లోచనల్ని వమ్ముచేయటానికి ప్రయత్నం బేరుగుతోంది... 
నా సహాధ్యాయి ఇందుశర్మ క్షపణక వేషంలో రాక్షసునికి 
ఆంతరంగిక మిత్రుడైనాడు.. అతనివల్ల ఒక మహాకార్యం 
నెజవేజాలి. 


(యమపటంతో గూఢచారి ప్రవేశం).. 
- పాట - 


; యములోరికెట్టండి దండాలూ... 


సెదిరిపోయేనండి గండాలూ... 
సిల్లరా రాల్లను సేవిత్తే సిత్తుసిత్తిపోయి సచ్చేమూ 


ముం 


ముద్రార్శాక్షపం 


శారు 


241 


కట్టాలు ఎన్నైన గట్టెక్కీ బత్తితో కొలిసేత్తే బతకొచ్చూ 
అందరీ పానాలు తీసేటీ అయ్యోరి కెడదాము దండాలు ॥యము॥ 


: (వాకిలి వద్దకు వచ్చి) ఏయ్‌!.. ఆగాగు... సరాసరి 


లోపలికొచ్చేస్తున్నావేంమిటి? 


; హంహో బమ్మన.. ఎవన్టీ ఇల్లు? 
:; మా ఆచార్యులు ఆర్య చాణక్యుల వారిది! 
: గట్లనామల్ల! అయితే పికర్నేదు-లోనికి పోనియమల్ల... 


మీ పంతులుగోరికి యమపటం సూపించి దరమాలు 
సెప్పాలె... 


ఛీ! మూర్మ్భుడా! ఆయనకే ధర్నోపదేశం చేసేటంత 


వాడివిరా? 


: హంహో బమ్మన! అట్లనబాకు దొరా! అందరికీ అన్నీ 


తెలిసేదెట్టా? మా అసుంటోరికి క్కూడా కొన్ని తెలత్తవి 
దొరా! అవి మీదొరోరికి తెలవ్వ! 


: మూఢుడా! సర్వజ్ఞులైన మా గురువు గారికే తెలియనివి 


నీకు తెలుస్తాయట్రా? 


స హంహోబమ్మన! మీ పంతుల్మి అన్నీ తెలిత్తే 'సెందురుడంటే 


ఇట్టంలేని వారెవరో సెప్పుకోమను సూత్తాం!... 


: ఏవింటీ అసంబద్ధపు ప్రేలాపన? 


: నాది పేలాపన కాదు దొరా! మీ అయ్యోరునడిగి సూడండి! 


అయ్యకి తెలత్తది! 


: (విని, తనలో) ఓహో! చంద్రగుప్తుని పట్ల విరక్తులెవరో 


తెలిసికొని రమ్మని నేను పంపిన గూఢచారి నిపుణకుడై 
ఉండాలి... (పైకి) శార్సరవా! అతణ్ణి లోనికి తీసుకురా! 


: చిత్తం గురుదేవా! (లోపలికి తీసికొనివస్తాడు) 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: దొరకి జయం గలగాల! (చాణక్యుని కనుసైగతో శార్చ 


రవుడు నిష్కమిస్తాడు) 


: నాయనా! నిపుణకా! కుశలమా? రా! కూర్చో! 
: చిత్తం! (క్రింద కూర్చుంటాడు) 
: ఊం ఇప్పుడు చెప్పు.. నువ్వెళ్ళిన పనేమైంది? ప్రజలంతా 


చంద్రగుప్ప్తని పట్ల అనురక్తులే కదా! 


: ప్రజల అసంతృప్తిని మీరు తొలగిస్తూ ఉంటే చంద్రగుప్త 


సార్వభౌములకు ్రజానురాగానికి కొదువేముంటుంది? 
అయినా రాక్షసులవారితో పూర్వమైత్రికల ముగ్గురు 
మాత్రం చంద్రగుస్తల వైభవాన్ని సహించలేక పోతున్నారు... 


; “వినాశకాలే విపరీతబుద్ధిః” ఊం... ఎవరువాళ్ళు? 
: తమ శత్రుపక్షంపై పక్షపాతం కలవారిలో మొదటివాడు 


జీవసిద్ది అనే బౌద్ద సన్యాసి! 
థి యథ 


; (సంతోషంతో తనలో) నేను పంపిన గూఢచారే జీవసిద్ధి! 


(ఫైకి ఊం. రెండోవాడు? 


: రెండోవాడు రాక్షసుని ప్రియ మిత్రుడు శకటదాసు! 
: (నవ్వి, తనలో) ఆరి... వాడెంత? అయినా అల్పుడైనా 


శత్రువుని ఉపేక్షించ గూడదు! వాడితో కపట స్నేహం 
చేయమని సిద్దార్ధకుణ్ణి పంపే ఉంచాను... (పైకి) ఊం 
మజటథి మూడోవాడు? 


; మూడోవాడు అమాత్య రాక్షసులవారి ఆజోప్రాణం! 


చందనదాసనే రత్నాలవ్యాపారి. 


:; అంతటిగాధఢమైత్రా వారిది? 
: చిత్తం! ఎంతటి ప్రాణస్నేహం కాకపోతే అమాత్యరాక్షసులు 


తన కుటుంబాన్ని వారింట్లో వదిలివెడతారు? 


243 


: ఊరి... ఆ సంగతి నీకెలా తెలిసింది? 
: ఇదిగో రాక్షసులవారి ముద్రాంగులీయకం!.. ఇదే మీకు 


సర్వం నివేదిస్తుంది! 


: (ఉంగరాన్ని తీసికొని దానిమీది'అమాత్యరాక్షస” అనే 


అక్షరాల్ని చేదివి సంతోషంతో తనలో) ఓహ్‌! రాక్షసుడిక 
నా చేతిలో చిక్కినట్లే! (పైకి) ఇది నీకెలా దొరికిందో 
వివరంగా చెప్పు! 


: పురజనుల చిత్తవృత్తిని కనిపెట్టమనే తమరి ఆజ్ఞను 


పాటించి ఎవరికీ అనుమానం రాకుండా ఈ యమపటాన్ని 
ప్రదర్శిస్తూ ఊరంతా తిరుగుతూ రత్నాలవ్యాపారి 
చందనదాసింటికి వెళ్ళేను... ఆ ఇంటి ముందీ పటం 
పజఅచి పాటలు పాడుతున్నాను. 


; ఆ!.. తరువాత? 
: ఆ ఇంట్లోంచి దాదాపు ఐదేళ్ళ కుజ్టాడు కళ్ళింతింత చేసికొని 


నాదగ్గణకు రాబోయాడు. 


; ఊం 
: అంతలోనే “అయ్యో పిల్లాడు బయటకు వెళ్ళిపోయా” దని 


కంగారుగా అఅచిన స్త్రీల కంఠాలు వినిపించాయి. 
అప్పుడొకామె ఇవతలికి వచ్చి పిల్లాణ్ణి మందలిస్తూ లోపలికి 
తీసుకుపోయింది. 


: అయితే? 


: అలా తీసికెళ్ళే తొందరలో ఆమె వేలికున్న ఉంగరం జోరి 


దొర్లుకుంటూ నాముందు పడింది... ఆ కంగార్లో ఉంగరం 
జోరిపడటం ఆమె గమనించేలేదు. దానిమీద అమాత్య 
రాక్షసులపేరు చూసి తీసికొని వచ్చి తమకు సమర్పించాను. 
ఇదీ జోరిగింది.. 


244 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: మంచిది... ఇక నువ్వు వెళ్ళొచ్చు! త్వరలోనే నీ శమకు 


తగ్గ పారితోషికం లభిస్తుంది! 


: చిత్తం!.. (నిష్కమిస్తాడు) 

; శార్చరవా! 

;: (ప్రవేశించి) ఆచార్వా!... 

: వ్రాత పరికరాలు తీసుకురా!... 

: (లోనికి వెళ్ళి వాటిని తీసికొనివచ్చి) ఇవిగో ఆచార్యా!... 
: (తనలో) ఏం వ్రాయను?.. ఈ లేఖతోనే రాక్షసుని 


జయించాలి!... 


- ఆర్యులకు జయం!... 
: (తనలో) శుభశకునం! (ఫైకి) శోణోత్తరా!... ఏం పని 


మీదొచ్చావ్‌? 


; థత్రభువులు పర్వతే శ్వరులకు పారలౌకిక [క్రియ 


లాచరించాలని సంకల్పించారు. తమరు అనుమతిస్తే ఆ 
ప్రభువు ధరించిన ఆభరణాలని బ్రాహ్మణులకు దానం చేయ 
సంకల్పించామని మీతో మనవి చేయుమన్నారు... 


:; మంచిది.. అవి చాలా విలువైన ఆభరణాలు కనుక మంచి 


విప్రలకే దానం చేయాలి... అటువంటి విప్రోత్తముల్ని 
మేమే స్వయంగా పరీక్షించి పంపుతామని చెప్పు!... 


: చిత్తం!.. (నిషమిస్తుంది) 
: (వ్రాత పరికరాల్ని చూస్తూ ఆలోచిస్తూ) ఉహుం! ఇది లేఖకి 


చివర ఉంటేనే బాగుంటుంది. ఎలా మొదలెట్టాలి? 
(ఆలోచించి) ఆం అదీ.. ఆ మ్లేచ్చ రాజుల్లో కులూలేశ్వరుడు 
చిత్రవర్మ, మలయుదేశాదధీశుడు సింహనాదుడు, 
కాళ్ళీరాధిపతి పుష్కరాక్షుడు, సింధునృ్ఫపతి సింధుసేనుడు, 


ముద్రార్శాక్షపం 


శారు 


245 


పారశీక ప్రభువు మేఘుడు, ఈ ఐదుగురూ రాక్షసునికి 
ఎంతో ప్రీతిపాత్రులని గూఢచారుల వర్తమానం!... 
శత్రుసేనలో దిగ్భంతులైన వీరిపేర్తు చిత్రగుప్పడు 
చెతిపివేయటానికి వీలుగా వ్రాయాలి! అహరి... నేను 
వ్రాయను.. శార్శరవా!... 


| ఆచార్యవర్వా! 


: ఎంత పట్టి పట్టి రాసినా నా అక్షరాలు కుదురుగా 


ఉందవు.. అందుకని, (దగ్గణకు రమ్మని చెవిలో రహస్యం 
చెప్పి) ఈ మాటలు శకటదాసుచేత వ్రాయించి ఇమ్మని 
నా మాటగా సిద్ధార్థకునితో చెప్పు!.. ఇది నేను 
వ్రాయిస్తున్నట్లు తెలియ గూడదు సుమా!.. 


: ఆ నంగతి తమరు (ప్రత్యేకంగా చెప్పాలా?... 


(నిష్మమిస్తాడు) 


; (తనలో) హుం మలయకేతునిక జయించినట్లే!... 
: (ప్రవేశించి) ఆచార్యా! జయం జయం.!... ఇదిగో శకట 


దాసుతో రాయించిన లేఖ, చిత్తగించండి! 


: (చూసి) ఎంత చేక్కగా ఉన్నాయి అక్షరాలు! ఈ ఉంగరంతో 


దీనిపై ముద్రవేయి... 


: (ముద్రవేసి) ఇదిగో! 
: సిద్దార్ధకా! రా...రా...!నీకోసమే ఎదురు చూస్తున్నా ...ఎంతో 
ఖఅధభి జాలి 


ఆవ్హలు, ఆంతరంగికులవల్ల జరుగవలసిన పని 
నీకప్పగిస్తున్నాను! 


: తమ దయ!.. ఈ దాసుని వల్ల కాగల కార్యం ఆనతివ్వండి! 
; ఊం... జాగ్రత్త! ఈ కార్యనిర్వహణలో నువ్వెంతో 


అప్రమత్తుడివై ఉండాలి సుమా! 


246 


బి 
లతే 


శార్చ 


చందన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: చిత్తం!.. సెలవివ్వండి! 
: శకటదాసుని ఉరికంబం ఎక్కిస్తారు... అక్కడి తలారులకు 


నిన్నుచూసి శకటదాసుని విడిచిపెట్టాలని ముందే తెలి 
యాలి... వధ్యస్థానానికి నువ్వు ఖద్దపాణివై వెదతావు.. 
తలారులతో యుద్ధం చేసినట్లు నటిస్తావు... నీ ధాటికి 
తట్టుకోలేక వారు పాటిపోతారు... నువ్వు శకటదాసుని 
రక్షించి తీసికొని వెళ్ళి రాక్షసామాత్యునికి అప్పగిస్తావు... 
రాక్షసుడు తన ప్రాణమిత్రుని ప్రాణాల్ని కాపాడినందుకు 
సంతోషించి నీకు బహుమానం ఇస్తాడు. దాన్ని స్వీకరించు, 
కొంతకాలం ఎంతో విశ్వసనీయంగా రాక్షసమంత్రిని 
సేవిస్తావు. ఆ తర్వాత... 


: ఆనతివ్వండి... 
: ఆ తరువాత... తరువాత... .ఊలయీ.. ఇలారా!.. .(రహస్యం 


చెప్పి) ఇదీ జేరుగవలసింది. 


: మరి సెలవా? ఆచార్యా! 


; వెళ్ళీరా!.. (సిద్దార్ధకుడు నిషమిస్తాడు) శార్శరవా!.. (శార్హ 


రవుడు ప్రవేశిస్తాడు) 
రత్నాల వ్యాపారి చందనదాసుని మేమొకసారి చూడగోరు 
తున్నాం!... 


: చిత్తం! (వెళ్ళి చందనదాసునితో ప్రవేశిస్తాడు) శ్రేష్టిగారూ! 


: (తనలో) దయాహీనుడు చాణక్యుడు కబురు పంపాడంటే 


ఏ నేరం చేయని వాడికైనా గుండెల్లో దడే! అటువంటప్పుడు 
నా సంగతిక చెప్పేదేముంది?... అందుకే దుర్మార్డుడైన 
చాణక్యుడెప్పుడో మన ఇంటిని సోదా చేయించేక మానడు, 
అమాత్యరాక్షసుని కుటుంబాన్ని మాత్రం ఎంతో జాగ్రత్తగా 


ముద్రార్శాక్షపం 


శార్చ 
చందన 


శార్చ 
చందన 


చందన 


చందన 


చందన 


24/7 


కాపాడాలని ధనసేన ప్రముఖులో చెప్పే వచ్చాను... 
నాకెలాగూ జేరుగవలసింది జేరక్క మానదు... 


: ట్రేష్టిగారూ! ఇటు.. ఇటు... 
: అయ్యా... వస్తున్నా... (చందనదాసును నిలబెట్టి శార్షరవుడు 


ముందుకు వెళ్ళి) 


: ఆచార్యా! చందనదాస శ్రేష్టిగారు వచ్చారు!... 
: ఆర్యులకభీవాదాలు!... 


; స్వాగతం!.. శ్రేష్టిగారూ!.. కుశలమా?... అయ్యో! ఇంకా 


నుంచునే ఉన్నారు!... రండి... రండి... ఈ 
ఆసనాన్నధిష్టించేండి!. మ్‌ 


: (నమస్కరించి) అమాత్యవర్యులు మన్నించాలి!... మా 


వంటి అల్పులకు అగ్రాసనాన్ని సమర్పించటం ధర్మమా?... 
నేనిక్కడ కూర్చుంటాను (నెలపై కూర్చ్పోబోతాడు) 


: అమ్మమ్మ!... అలా కాదు!... మీవంటి కోటీశ్వరులకు 


అ(గ్రాసనం కాకపోతే సమర్పించాల్సింది దర్భాసనమా? 
ఈ ఆసనంపైనే కూర్చోండి!... 


: (తనలో) ఈ దుర్శార్టుడు అప్పుడే దేనికో ప్రస్తావన చేస్తున్నాడు... 


(పైకి) చిత్తం!... (కూర్చుంటాడు) 


;: ఆం... అదీ!.. ఏవింటీ విశేషాలు? మీ వ్యాపారం 


సలక్షణంగా సాగుతోంది కదా! లాభాలు సంతృప్తికరంగా 
సమకూరుతున్నాయి కదా! 


; (తనలో) అత్యాదరం అనర్ధశంకను కలిగిస్తోంది... (పైకి) 


ఆయం.. ఏదో తమదయవలన అంతా సమృద్ధిగానే ఉంది! 


: ఊం!1... చంద్రగువ్నుని వరిపాలనలోని లోపాలు 


ప్రజానీకానికి పూర్వరాజుల్ని జ్ఞప్తికి తేవటం లేదు కదా! 


248 


చందన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అమ్మమ్మా! ఎంతమాట? శ్రీవారి పాలనలో ప్రజలంతా 


శరత్స్పూర్జిమ నాటి వెన్నెల్లో వలె హాయిననుభవిస్తున్నారు!... 


; అవాం!... అలాగా!... అయితే (వజలంతా 


సంతోషిస్తున్నారంటావ్‌!... 


: అందుకు సందేహమా?... 
: తమ పాలనలో సంతోషిస్తున్న ప్రజల నుండి ప్రభువు 


లొకప్పుడు ప్రతిఫలాన్ని కోరుతారు! 


; సెలవియ్యండి ఎంతకావాలో? తమఆజ్ఞమేఅకు ధనరాశల్ని 


పంపుతాను!... 


; (కోపంతో) శ్రేస్టీ! ఇది చంద్రగుప్తుని రాజ్యం! ధనధాన్యాల్ని 


దోచుకోవటానికిదేవైనా నందరాజ్యవంటయ్యా?... 
ధనపిశాచి నందుడు మీరు ధనరాశుల్ని క్రుమ్మరిస్తే 
సంతోషించేవాడు... చంద్రగుప్తడలాకాదు! ప్రజలకే కష్టాలూ 
లేకపోవటమే ప్రభువులకానందం!... 


; (సంతోషంతో) తమ అనుగ్రహ విశేషం! 


: మథి, ప్రజల కేకష్టం కలగకుండా ఉండాలంటే ఏం 


చెయ్యాలో అడగవేమిటయ్యా? 


. సెలవియ్యండమాత్యవర్వా! 
: ఆం! అలా అడుగు!... ఒక్క ముక్కలో చెప్పాలంటే 


ప్రభువకిష్టం లేని పనులేవీ ప్రజలు చెయ్యకూడదు!... 


; అంతటి రాజద్రోహం తలపెట్టిన వాదెవరాచార్యా!... 


; (కోపంగా) చందనదాసూ! ఆపు నీ కుయుక్తులు!... 


రాజద్రోహుల్లో నువ్వే అగ్రేసరుడివి... 


; శివ శివ! దర్భలకు దావాగ్నితో వైరమా? 


ముద్రార్శాక్షపం 


చందన 


చందన 


చందన 


249 


: ఆ సంగతి తెలిసుంటే అసలింత వజకు రానిచ్చే వాడివే 


కాదు!... రాజద్రోహి అమాత్య రాక్షసుని అభిజనానికి 
నువ్వాశయం ఇవ్వలేదూ? 


: ఆర్యా!.. ఇది అబద్ధం! కిట్టనివాళ్ళివరో కల్పించిన కట్టుకథ 


ఇది... 


: సెట్టీ... భయపదడకయ్యా!... విష్లవంతో రాజ్యం 


అల్లకల్లోలమైనప్పుడు ప్రాణభీతితో వారి కుటుంబాన్ని 
మనకిష్టం లేకపోయినా మన ఇళ్లలో విడిచిపోతారయ్యా!... 
అందులో వాళ్ళ తప్పేం లేదు... ఎటొచ్చీ వారిని దా చ్రేటమే 
నేరం! ... 


; అవును!... అప్పట్లో అమాత్య రాక్షసుల కుటుంబం 


కొంతకాలం మా ఇంట్లో ఉంది! 


: అయితే వాళ్ళిప్పుదేమయ్యారు? 
: నాకు తెలియదు మంత్రివర్యా! 
: ఏవింటీ! నీకు తెలియదూ? మొదట్లో అంతా కిట్టనివాళ్ళ 


కట్టుకథన్నావు, ఇప్పుడు అప్పుడున్నారు, ఇప్పుడు లేరంటు 
న్నావు.. చూశావా? నీ మాటల్లో ఇంతలోనే ఎంత 
వ్యత్యాసమో?... 


: మొదట్లో ఉన్నమాటా నిజవేం! ఇప్పుడు లేనిమాటా 


నిజేవేం... ఏదో నోరు జోరి!... 


: చంద్రగుప్తని పాలనలో జోరుపాట్లకు తావులేదయ్యా!... 


అందుకని, రాక్షసుని కుటుంబాన్ని మాకప్పగించి నువ్వు 
నిర్లోషివి కా!... 


: ఇప్పుడు మా ఇంట్లో లేందే ఎలా అప్పగిం చేమంటారు?... 
: లేరూ?.. లేరూ?.. అయితే ఎక్కడున్నారు? 


250 


చందన 


శార్మవుడు 


చందన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఏమో, నాకు తెలియదు! 
: (నవ్వి) తెలియదూ?.. తెలియదు.. అవున్లేపాపం నీకెలా 


తెలుస్తుంది? చూడూ! నందుని ఈ విష్ణుగుప్తనిలా చంద్ర 
గుప్తుని రాక్షసుడు ఉన్మూలిస్తాడని కల్లో కూడా అనుకోకు!... 
(నేపథ్యంలో కలకలం) శార్మ రవా!.. ఆ కోలాహలం 
ఏవింటో చూడు! 


: (బయటకు వెళ్ళివచ్చి) రాజద్రోహి బౌద్ధసన్యాసి జీవసిద్ధిని 


అవమాన పురస్సరంగా నగరాన్నుంచి బహిష్మరిస్తున్నా 
రాచార్యా! 


: చూశావా చందనదాసూ! రాజుకిష్టంలేని పనులు చేయటం 


వల్ల కలిగే అనర్థం! విద్రోహులపట్ల రాజదండన ఇంత 
క్రూరంగా ఉంటుంది... సెట్టీ! నీమేలుకోరి చెబుతున్నా! 
విను.. వినకపోతే వినాశం తప్పదు.. రాక్షసుని 
కుటుంబాన్ని అర్పించి నీ కుటుంబాన్ని రక్షించుకో!... 


న అమాత్య!... రాక్షసుల వారి కుటుంబం ఎక్కడుందో తెలియ 


కుండా ఎలా అప్పగించేటం? (నేపథ్యంలో మళ్ళీ కలకలం) 


: మళ్ళీ ఆ గొడవేమిటో చూడు శార్మరవా! 
: (బయటకు వెళ్ళివచ్చి) ఇంకో రాజద్రోహి గురువర్యా!... 


పేరు శకటదాసట! కొణత వెయ్యటానికి తీసికొని 
వెడుతున్నారు! 


: చేసికొన్న వారికి చేసికొన్నంత మహదేవ! చూస్తున్నావుగా 


చందనదాసూ!... ద్రోహం అల్పమే అయినా శిక్షమాత్రం 
అనల్పం! రాక్షసామాత్యుని కుటుంబానికి నువ్వు 
ఆశయమివ్వటం చంద్రగుప్తుడు సహించేడు... కనుక 
ఇతరుల భార్యావీడ్డల్ని అర్పించి నీ భార్యాబిడ్డల్ని 
సంరక్షించుకో!... 


ముద్రార్శాక్షపం 


చందన 


చందన 


చందన 


శాల్పు 


251 


:; అయ్యా! వీరు నన్నింక భయు పెట్టక్కర్లే దు... 


రాక్షసామాత్యుల కుటుంబం మా ఇంట్లో ఉన్నా నేను 
మీకప్పగించేను ఇక లేనిదే మీకెలా అర్పిస్తాను?... 


; ఇదేనీ దృథనిశ్చయమా?... 
: ముమ్మాటికీ ఇదే నా తుది నిర్ణయం!... 
: (తనలో) భళా! చందనదాసూ! పర రక్షణకు ఆత్మ త్యాగానికే 


సిద్ధపడి శిబిచక్రవర్తి వంటివాడివైనావు! (పైకి కోపంగా) 
దురాత్ముడా!... అయితే రాజాగ్రహాన్ననుభవించు!... 


: (చేయిచాచి) ఇదుగో సిద్ధంగా ఉన్నా... నీ యథాశక్తి 


యథేచ్చగా శిక్షించేవచ్చు... 


: శార్వరవా! ఈ దుష్టవ్యాపారిని బంధించమని నగర 


రక్షణాధికారికి నా మాటగా చెప్పు!... అహం ఆగు... 
రక్షణమంత్రి విజయపాలకునితో ఇతణ్జి సపుత్రకళత్రంగా 
బంధించి సర్వ సంపదలనూ స్వాధీనం చేసుకొమ్మని 
చెప్పు!... నేనీలోగా చంద్రగుప్తునితో సంప్రతిస్తాను... 
చంద్రగుప్పుడే ఇతనికి మరణశిక్ష విధిస్తాడు... 


: దైవేచ్చ! మిత్ర రక్షణకై ప్రాణాలర్చించేటానికి మించిన 


పుణ్యం కంటె ఈ జన్మకింకేం కావాలి? 


: రావయ్యా!.. చందనదాసూ! కారాగారానికి త్రోవ ఇటు... 


(ఇద్దఖూ నిషమిస్తారు) 


: అహ్హహ్హా... అది!... ఇక రాక్షసుడు నాచేతికి చిక్కినట్లే! 


తనకోనం (ప్రాణత్యాగానికి నిద్ధవడ్డ మి(త్రుని 

ఉపేక్షించేటంత కృతష్నుడు కాడు రాక్షసుడు.. కనీసం 

చందనదాసు ప్రాణ రక్షణకైనా తప్పక వస్తాడు... 
(నేపథ్యంలో కలకలం) 


252 


శార్త 


ల 


శార్‌జ 
౧ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; (కంగారుగా వచ్చి) శకటదాసుని సిద్ధార్ధకుడు వధ్యస్థలం 


నుంచి తప్పించుకొని తీసికొని పోయినట్లు వార్త వచ్చిం 
దాచార్యా!... 


: (తనలో) సాధు సిద్దార్ధకా!.. సాధు!.. చేక్కగా కార్యారంభం 


చేశావ్‌!.. (పైకి) ఏవింటీ! పాజణిపోయాడా? పట్టుకోవటానికి 
తక్షణం ఏర్పాట్లు చేయమని భాగురాయణునితో మా 
మాటగా చెప్పు!... 


స (బయటకువెళ్ళివచ్చి ఆదుర్దాగా) భాగురాయణుడు కూడా 


పాజిపోయాట్ట ఆచార్యా! 


: (తనలో) ఎంత సంతోషకరమైన వార్త! (ఫ్రైకి కోపంగా) 


ఆం... భద్రభట, పురుషదత్త, డింగరాత, బలగుప్త, 
రాజసేన, రోహితాక్ట విజయవర్మలతో తఅిమికొట్టి 
వీళ్ళిద్దటినీ పట్టి బంధించమని చెప్పు! 


; చిత్తం!... (వెళ్ళి తిరిగివచ్చి-గాబరాగా) అయ్యో!.. అయ్యో! 


రాజ్యమంతా రాళ్ళపాలై పోతోందాచార్యా! వాళ్ళంతా రాత్రికి 
రాత్రే పాథిపోయారట.!... 


: (తనలో) వారికి శుభం కలుగుగాక! (పైకి) వత్సా! 


విచారపడకు... (లేచి ఆకాశంవైపు దృష్టిసారించి) ఈ 
దుష్టుడు భద్రభటుణ్ణి, తక్కినవారినీ తొందరలోనే 
పట్టుకుంటాను.. (తనలో) రాక్షసా!.. ఇక నువ్వెక్కడికి 
పోతావ్‌? 


శే రే రో 


ముద్రార్శాక్షపం 


విరాధగుప్తుడు 
(జీర్ణవిషుడు) 


253 


రెందవఅంకం 
ఆ నేపథ్యంలో - నాగస్వరం 
- పాట - 


: పాములోల్లమండీ - మాపెగ్గె సూడరండి 


బలే పాములోల్లమండి 


పాములాటె రాజసేవ - రాజుసేవె పాములాట 
పదిమందీ కళ్ళల్లో పడిపోతామయ్యలార 11పాము॥ 


పాములాట మంత్రకట్టు రాజుసేవ పెబువుగుట్టు 
పొసిగిందా బగుమానం - బెడిసిందా అగుమానం 
1॥పాము॥। 
(ఆకాశం లోకి చూస్తూ) ఏంది సామే! వమంటునైూ! 
నువ్వెవరనా?... పాములోణ్జి సామే... అగు పడ్డంలా?... 
నాపేరు జిన్లిసుడంటారు.. (మళ్ళీ ఏదో విన్నట్లభినయించి) 
ఏవంటారు? పాముల్నాడిస్తే మేంగూడ చూత్తవంటారా? 
అయితే తవరేం పనిసేత్తారు సామే! ఎట్టా? రాజుగోరి 
కొలువులో పనంటారా? ఆం! అయితే మల్ల పాములాట 
సూట్టం దేనికిసామే! పెతిపొద్దూ సూత్తానే ఉన్నారుగా సామే! 
మందులు మంతరాలు తెలవని పాములోడు, అంకుసం 
లేని మావటోడు, రాజుగోరి దయతో పొగంక్కిన జీతగాడూ 
నసించి పోతారంటారు... అరె!... తమాసగుంది.. ఈన 
సూత్తుండగానే కానరాకుండ పోయిండు.. ఏవంతున్నరూ? 
ఈ బుట్టలో ఏం ఉందనా? నాకు బువ్వెట్టే పాములు 
సావేం! సూపీరాదంటారా? సూపీడానికేం లేదు 
కానీ, ఇదిసోటుగాదంతాను... తెలవలా?... పానీ ఈ 
ఇంట్లోకి రాకూడదూ సూపిత్తా.. (మళ్ళీ విని) ఓ.. 
గట్టనమల్ల! ఇది అమాచ్చరాచ్చసులోరి ఇల్లా? మా 
అసుంటోల్లు రాడానికి ఈల్లేదంటారా? అయితే ఏం? 


254 


జాజలి 


రాకస 
స్‌ 


ప్రియంవదకుడు 


జాజలి 


రాక్ష 


నంన్భుతనాటకవంచరత్నాలు 


పోండిసావేం! నాబతుక్కేం పికర్నేదు. ఈన గూడ 
పోయిండే.. (తనలో) ఆశ్చర్యం!... చాణక్య మంత్రాంగం 
వల్ల రక్షితుడైన చంద్రగుప్తుణ్ణి చూస్తే రాక్షసామాత్యుని 
ప్రయత్నమంతా వ్యర్థమనిపిస్తుంది. మథి, రాక్షసుని 
పథకాలను అంటి పెట్టుకొన్న మలయ కేతువును చూస్తే 
చంద్రగుప్తుని రాజ్యం ఊడిపోవటం నిశ్చయమనిపిస్తుంది. 
సరే... ఇప్పుడు రాక్షసామాత్యుని దర్శించాలి... ఈ 
ద్వారంవద్దే వేచి ఉంటాను... 


రాక్షసుడు, సేవకుడు ప్రవేశిస్తారు 


స్ట (కన్నీటితో) అహో!.. ఏమీ దౌర్భాగ్యం? రాజనీతి, 


పరాక్రమం, సుగుణసంపత్తీ ఉన్నా విధివశంవల్ల వృష్టి 
వంశం వలె నందవంశం నేదెంత అథోగతినాందింది! 
ఇప్పుడునా ప్రయత్నాలన్నీ నీటిమీద వ్రాతలైనాయి... 
నాకు నేడెంత అధోగతి వాటిల్లింది? ఏవింటీ అజ్ఞాత 
వాసం? అశలన్నీ అడియాసలౌతున్నా ఏ నాటికైనా 
శత్రుసంహారం చేయగల్లితే స్వర్గాన ఉన్న నారాజు 
సంతోషిస్తాడనే ఆశ నన్నింకా వీడలేదు... అదినెజ 
వేజిననాడే ఈ రాక్షసుని జన్మకు సార్థకత!... 


: (ప్రవేశించి) స్వస్తి భవతే! 
: అభివాదాలు... ప్రియంవదకా!... మాన్య జాజలికి ఆసనం 


తీసుకొనిరా! 


శ (తీసుకొనివచ్చి) ఇలా కూర్చోండి! 
; అమాత్యా! కుమార మలయకేతువు మీ ఈ స్థితికి 


దిగులుపడుతున్నాడు. 


; (నిద్దీవంగా నవ్వి) నాకేం? నేను బాగానే ఉన్నానే!... 


ముద్రార్శాక్షపం 


జాజలి 


జాజలి 


జాజలి 


ప్రియం 
ప్రియం 
జీర 


255 


: మీరంటే సరిపోయిందా ఆర్యా! ఎన్నాళ్ళుగా మీ శరీరం 


పోషణ లేకుండా ఉంది? ఉచిత సంస్కారాలు, 
అలంకారాలు విసర్జించి ఎన్నాళ్ళయింది? 


;నాస్వామి లేనినాడు నాకీ అలంకారాలతో పనేముంది? 
; స్వామి గుణాలు మజువలేనివే! అయినా మలయ కేతువు 


మనవిని మన్నించి అతడు పంపిన ఈ మణిహారాన్ని 
తమరు ధరించాలి!... 


; మాన్య జాజలీ!.. శత్రుసంహారంచేసి కుమార మలయ 


కేతువును సుగాంగప్రాసాదంపై స్వర్ణసింహాసనాన్ని 
అధిష్టింప జేసేంతవజకు ఏ ఆభరణాలూ ధరింప లేమని 
మా మాటగా చెప్పండి... 


; తమరి నేతృత్వంలో అసాధ్యమేముంది అమాత్యా!... 


కుమార మలయకేతువు ముచ్చేటను కాదనటం దేనికి? 
పైగా మొదటిసారిగా తమపై మక్కువతో పంపిం 
దీమణిహారం... కాదనకండి!... 


: సరే.. అతనిమాట తోసిపుచ్చటం ఎందుకు? మీ 


ఇష్టప్రకారమే కానీయండి! 


: (హారం అలంకరించి) శుభం భూయాత్‌!... మథి నేను 


వన్హాను! (నిష్మమిస్తాడు) 
(నాగస్వరం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌) 


: ట్రియంవదకా! మా కోసం ఎవరో వేచి ఉన్నట్లుంది... 


చూచిరా! 


; చిత్తం! (నిష్మమణ,) 
: (తెరలో) ఎవరునువ్వు? 
; సావేరి... నన్ను బిన్నిసుడంతారు.. అమాచ్చ రాచ్చసులోరి 


పాల పాముల్నాడిద్దామనొచ్చినా! 


256 


ప్రియం 


ప్రియం 


ప్రియం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


స'సరె, ఇక్కడే ఉందు... వారికి మనవి చేసి వస్తా! (ప్రవేశించి) 


ఎవరోపాములవాడు జీర్ణవిషుడట! తమరిముందు తన 
విద్యను ప్రదర్శించాలని కుతూహలపడుతున్నాడు. 


: (తనలో) వామాక్షి స్పందనం!.. పైగా ప్రప్రథమంగానే 


సర్పదర్భనం... (పైకి) ప్రియంవదకా! ప్రస్తుతం సర్బకేళిని 
తిలకించాలని ఉత్సాహంగా లేదు... అతనికేదైనా ఇచ్చి 


పంపించెయ్యి! 


; చిత్తం! (తెరలో) అమాత్యులవారు నీప్రదర్శన చూడలేక 


పోయినా, తగిన ప్రతిఫలం ముట్టచెప్పారు... 


: సావేరీ.. నేను పాములోట్లేకాను... పద్దేలురాసే కైత్తెంకూడా 


నాకెటికే... అమాచ్చులోరి దరిసెనం లేకుంటేపాయ్‌! 
ఈపదవైంనా సూడమని సెప్పుండ్రి... 


: (తాళపత్రంతో ప్రవేశించి) ఆర్యా! వాడు పాములోడే కాక 


కవిత్వం కూడా చెవ్పగలడట! కనీసం ఇదైనా 
చిత్తగించేండని ప్రాధేయ పడుతున్నాడు. 


(రాక్షసుడు పత్రం చూస్తుండగా నేపథ్యంలో పాట) 


పూలు పూలంటావు తుమ్మెదా 

నీవు పూలలో తిరిగేవు తుమ్మెదా! 
పూలతేనెను గ్రోలి తుమ్మెదా 

నీవు పూనికతో దాచేవు తుమ్మెదా 
నీ పడిన పాటంతాను తుమ్మెదా 
మజటి పరుల పాలైపోవు తుమ్మెదా!! 


; (తనలో) ఓహో! కుసుమపురవృత్తాంతాన్ని తెలుసుకుని 


వచ్చిన గూఢచారినని ఈ గేయం సూచిస్తోంది... కనుక 
వీడు పాములవాని వేషంలో ఉన్న విరాధగుప్తుడై 


ముద్రార్శాక్షపం 


ప్రియం 
విరా/జీర్ణ 


రాక్ష 


25/ 


ఉండాలి.... (శైకి)ి ప్రియంవదకా!... చూస్తే మంచి 


౨ 
క 


కవీశ్వరునిలా ఉన్నాడు... లోనికి పంపు. 


: చిత్తం.... (తెర వెనుక) లోపలికి రండి!... 
: (ప్రవేశించి) అమాత్యులకు జయం!... 
: విరాధగుష్తా... రా!... కూర్వో!... నువ్వ తెలిసికొని వచ్చిన 


కుసుమపుర సమాచారం ఏవింటి? (ఫ్రీజ్‌ 

బుజ్జకథ 
నందరాజుపై భక్తితో -సై 
చంద్రగుప్తుని చావకై - నే 
పంపిన గూఢ చారులూ -మా 
నందరాజ పక్షపాతులూ -- ఏమిచేసిరో చెప్పుమా- 
విందును నేను మిత్రమా! 
భళానోయి భాయితమ్ముడా భాయి భళానోయి దాదానా॥ 
అమాత్య రాక్షస ఏమి చెప్పుదును కుసుమపురపుగాథా- 
“తందానా తందానా ఓ దేవనందనానా” 


ఒక్క దిక్కునా యవనపైన్యవుు = తందానా 
ఓ తానె తందనా। 


వేజొకదిక్కున కిరాతరాజులు - తందానా 
ఓ తానె తందనా 


మజియొకదిక్కున - శకులసైన్యమూ-మోహరించెనండీ 
అయ్యో!... మోహరించెనండీ॥ 


ముందునుండే కాంభోజ బలములు 
వెనుకనుండిరీ బాహ్లిక భటులూ 


చంద్రగుప్పనకు తోడునీడగా పర్వత రాజుందా... 
అయ్యయ్యో!... 


258 


విరాధ 


విరాథ 


నంన్భుతనాటకవంచరత్నాలు ముద్రార్శాక్షపం 


నందరాజ్యమును నాలుగు దిక్కుల ముట్టడించెనండీ॥ 
తందనా.. తందానా ఓ దేవనందనానా॥ 


; (ఒరనుంచి కత్తిలాగి సంభ్రమంతో) ఆం.. ఎవడురావాడు? 


నేనుండగా కుసుమపురాన్ని ముట్టడించేవాడు? ప్రవీరకా! 

తక్షణం వెళ్ళి ప్రాకారం చుట్టూ ధనుర్దారుల్ని నిలబెట్టండి! రా 
గజసేనను రక్షణగా నిలపండి.. ప్రాణభయం వీడి 

శత్రువుల్ని చీల్చి చెండాదండది... 


ల్‌ో 


: అమాత్యవర్యా! ఆవేశపడకండి!... ఇది జేరిగిపోయిన 


సంగతి... వర్తమానం కాదు... 


: (నిట్టూర్చి, కత్తిని వదలి కన్నీటితో) అయ్యో!, జరిగి 


పోయిందా? నందమహారాజా! సర్వధా నిర్వీర్యుణ్మినాను! 


: అమాత్యా! ఊఅడిల్లండి... అంతా విధివిలసితం! మీరేం 


చేస్తారు? 


; ఊం.. తరువాత? 


(ఫ్రీజ్‌... బుజ్జకథ) 
వినరా భారత వీరకుమారా విష్ణుగుప్తనీతి ॥భళాభలళి రాక్ష 
విష్ణుగుప్తనీతి విరాధ 
నందరాజ్యమునె నాశమొనర్చగ ప్రతినబూనినాడా 
11భళాభళి ప్రతిన బూనినాడా! 
ఆ టక్కరి బాపడు పర్వతరాజునె విందుకు పిలిచాడా - 
భళాభళి విందుకు పిలిచాదా 
విందును కుడిచిన పర్వతరాజుకు మధువునిచ్చినాడూ - 
భళాభళి మధువునిచ్చినాడూ 
తవృతాగిన వర్వతరాజుపై వడతిని తోలేదా - రా 
విషకన్యనె తోలాడా 


ల్‌ు 


259 


పడతిని కూడిన పర్వతరాజూ అసువులబాశాదూ - 
అయ్యో! అశువులు బాశాడూ!... 

అతని తమ్ముడూ వైరోచనునీ చేరదీసినాడూ - 
చాణక్య హతకుడు చేరదీసినాడూ॥ 


; ఎంతటి నయవంచన! అందుకే కౌటిల్యుడని సార్ధక 


నామధేయుడయ్యాడు... ఆం! ఆ తర్వాత? 
బుజ్జకథ 
దారువర్మ బంగారుతోరణం - ।11తందానా 
ఓ తానె తందనా॥। 
చాణక్యునిలో శంకను రేపే - ॥తందానా॥ 


తన అనువూనం తెలియనీయక = 
వైరోచన భ్రాతను అలంకరించీ 


1 తందాన ఓ తానె తందనా॥ 
భద్రగజముపై కూర్చోబెట్టి - భవనప్రవేశం చేయించాడు 
- 11భళాభలి ॥ 


: ఆరి...ఆరి.. అప్పుదేమైంది విరాధగుష్తా! 
: మీరు పంపిన దారువర్మ వైరోచకుజ్లే చంద్రగుప్తునిగా 


భ్రమించి యంత్రతోరణాన్ని అతని మీద విరిగి పదే 
ప్రయత్నం చేశాడు. మావటివాడు బర్చరకుడు తన 
కత్తినతని మీదకు విసిరే ప్రయత్నంలో ఏనుగు బెదిరి గతి 
తప్పిందట! దాంతో యంత్రతోరణం బర్బ్చరకునిపై బడి 
వాడు నేలకూలేడు... దారువర్మ తనగుట్టు బయట 
పడుతుందని ప్రాణభీతితో తెగించి ఒకపెద్ద ఇనుపమేకును 
లాగి వైరోచకునిపై విసిరి వాణ్ణి హతమార్చాడు... 


; అయ్యో! ఒకే సారి రెండనర్జ్ధాలు... ఇంత జాగ్రత్తగా పథకం 


వేసినా వైరోచకబర్చరులు నిహతులవటం, చంద్రగుప్తుడు 


260 


విరాధ 


విరాధ 


రాక్షస 


విరాధ 


విరాధ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


సురక్షితుడు కావటం ఆశ్చర్యంగా లేదూ!... ఊం సరే, 
ఇంతకీ దారువర్శేమైనాడు? 


: వైరోచకుని ముందున్న చంద్రగుప్త సైనికులు 


వధించారటమాత్యా! 


: మథఠి చంద్రగుప్తుని వధలో వైద్యుడు అభయదత్తుని 


ప్రయత్నమైనా ఫలించేలేదా? 


: లేదమాత్యా! చంద్రగుప్తుని చంపటం కోసం వైద్యుడు 


తయారుచేసిన విషమి(శితాషధాన్ని చాణక్యుడు 
పసికట్టాట్ట!... 


; అదెలా సాధ్యమైంది? 
: ద్రావకాన్ని సువర్ణపాత్రలో ఉంచేటంతో రంగు మాటింది... 


దాంతో సులభంగా గుట్టు రట్టు చేసి దాన్ని వైద్యుని చేతనే 
త్రావించి వైద్యుణ్ణే హతమార్చాడు. 


ం అన్నా!... ఎంతదారుణం!... ఊయీ... శయన మందిరాన్ని 


అమర్చిన ప్రమోదకుని ప్రయత్నాలైనా ఫలించేలేదా? 


: లేదమాత్యా! ఆ మూర్భుడు మీరిచ్చిన అపారధనాన్ని 


యథేచ్చగా అనుభవిస్తుంటే చాణక్యుడు సంశయించి 
వానికంత ధనం ఎక్కణ్ణుంచి వచ్చిందని నిలదీసి నిజమెటిగి 
వాణ్ణి చిత్రవధ చేయించాడు. 


; అయో!... ఇందులో కూడా ధైవం మమ్మల్ని 


వంచించింది... మటథి, చంద్రగుప్తుడు నిద్రిస్తున్నప్పుడు 
వధించటానికి గోడలలో దాగిన వీభత్సకారుల 
ప్రయత్నాలేమైనాయి? 


; వారి అవస్థమహాదారుణం!.. చంద్రగుప్తడాభవనంలో 


ప్రవేశించేటానికి ముందే శయనాగారం పరిశీలించేటానికి 


ముద్రార్శాక్షపం 


విరాధ 


రాకస 
స్‌ 


విరాధ 


261 


చాణక్యుడు ప్రవేశించాడు. గోడ రంధ్రం ద్వారా మెతుకుల 
చిదుపుల్ని తీసుకువస్తున్న చీమలబారుని చూసి అందులో 
ఎవరో నివసించి ఉండి ఉంటారని పసికట్టి శయనాగారం 
దగ్ధం చేయించాడు... అలా వారికి సజీవదహనం 
ప్రాప్తించింది. 


: ఎంతఘోరం జరిగిపోయింది? సర్వధా దైవోపహతు 


జ్జైనాను.. నా ప్రయత్నాలన్నీ ఎలా వ్యర్థమైపోయాయో 
చూడు!... ఇంకేం చేసి ఏం ప్రయోజనం? 


: మన్నించాలి... అలా అని మన (ప్రయత్నాలను 


విరమిస్తామా అమాత్యా? 


న ఆ పట్టుదలతోనే కదా ఇంకా ఊగులాట్టం!... (నిట్టూర్చి) 


ఊంయీ.. ఆ తరువాత? 


: చాణక్యుడు అప్రమత్తుడై చంద్రగుప్త రక్షణకు కట్టుదిట్టా 


లధికం చేస్తున్నాడు. కుసుమపురంలో మన ఆత్మీయు 
లందర్నీ నిర్చంధించాడు... 


; ఎవరెవర్ని బంధించాడు? 
: జీవనిద్ధిని అవమానమున్సరంగా నగరాన్నుంచి 


బహిష్కరించాడు... 


: అతనిపై మోపిన నేరం? 
: తమ ప్రేరణతో విషకన్యను పర్వతేశ్వరునిపై ప్రయోగించి 


పంచత్వం నొందించాడనే అభియోగం అతనిపై 
మోపారు!... 


: (తనలో) భళా! కౌటిల్యా! భళా..! రాజనీతి అంటే నీదే 


కదా! నీ మీదున్న అపకీర్తిని పోగొట్టుకోవటం కోసం అది 


నాకాపాదించావు.. అర్ధరాజ్యా పహరుని అపహరించావు... 


262 


విరాధ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నీ నీతి బీజం అల్ప్బమే అయినా అనల్పఫలాన్నిచ్చింది... 
(పైకి) తరువాత?... 


: చంద్రగుప్తుని వధకు దారువర్మ్శాదులను నియోగించాడనే 


అభియోగంతో శకటదాసుని కొజత వేయించాడమాత్య్వా!... 


; పరమ మిత్రుడు శకటదాసునికెంతటి దురవస్థ... అయినా 


స్వామి కార్యంలో ప్రాణాలర్చించిన ధన్యుడతడు! 
అతనికోసం విచారించనక్కర్లేదు... నందకులం అంతా 
సర్వనాశనమైనా చావలేక (బ్రతికున్న నా కోసమే 
చింతించాలి!... 


: విచారించేకండి అమాత్వా!... మీరూ స్వామి కార్యానికే 


మీ జీవితం ధారపోస్తున్నారు కదా!... 


: ఇంతవణకు ఆ ఆశతోనే జీవిస్తున్నా! చేచ్చి స్వర్గాన ఉన్న 


నా రాజువద్దకు కృతఘ్నుణ్ణిగా వెళ్ళకపోతే అదేచాలు... 
ఊం.. చెప్పు... స్నేహితుల దురవస పరంపరను 
(0! 
వినటానికి సిద్దంగా ఉన్నాను... 
టి 


: రాజధానిలో రాజకీయాలని కనిపెడుతున్న చందనదాసు 


తమ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాడు!... 


: ఆ దుష్ట చాణక్యుడు చందనదాసుని ఏమీ చేయలేదు కదా! 
; చేయకేం?.. సామదాన భేదాలు ప్రయోగించి మీ 


కుటుంబం ఆచూకీ తీయటానికి ప్రయత్నించినా 
చందనదాసు లొంగలేదు!... 


: (ఉద్వేగంతో) ఆ కోపంతో చందనదాసుని వధించేలేదు 


కదా!... 


: ఇంకాలేదు... ఆయన సంపదనంతా స్వాధీనం చేసికొని, 


సకుటుంబంగా అతణ్సి చెజిసాలలో ఉంచాడు. 


ముద్రార్శాక్షపం 


ప్రియం 


శకటదాసు 


అత 


రాకస 
ఆ 


శకట 


బా 
లే 
౨౮ 


263 


: సుహృద్రత్నం చందనదాసుకెంతటి దురవస్థ ?... 


(నేపథ్యంలో కలకలం) 


: (ప్రవేశించి) అమాత్యా!... జయం!..జయం.. శకటదాసు 


మిత్రుడు సిద్ధార్ధకుడు అతణ్ణి వధ్యస్థలం నుంచి తప్పించి 
తీసికొనివచ్చాడు! 


: (ఆశ్చర్యానందాలతో) ఆం! ఏవింటీ శకటదాసునా? 


శకటదాసునే?.. శకటదాసు ఇంకా సజీవుడై ఉన్నాడా?... 
ఎంత చేల్లని వార్త? ఇంకా ఆలస్యం చేస్తావేం?.. వారిద్దర్నీ 
వెంటనే ప్రవేశపెట్టు ప్రియంవదకా! (శకటదాసు, 
సిద్ధార్ధకుడు ప్రవేశిస్తారు) 


అమాత్యులకు జయం! జయం! 
: మిత్రమా! శకటదాసూ! ఎన్నాళ్ళకు చూడగలిగాను? 


(కాగిలించుకొని) కౌటిల్యుని బారిన పడ్డనిన్ను 
చూడగలగటం నా అదృష్టం! ఇలా కూర! (కూర్చుంటాడు) 
ఇప్పుడు చెప్పు... ఆపదనుంచి ఎలా బయటపడగలి 
గావు?... 


: (సిద్దార్ధకుని చూపిస్తూ) ఈ నా ప్రియమిత్రుడు సిద్దార్ధకు 


డపార ధైర్యసాహసాలతో తలారులను తజిమికొట్టి నన్ను 
వధ్యస్థలం నుంచి రక్షించి తీసికొచ్చాడు. 


: వత్సా! సిద్దార్థకా!.. నువ్వు చేసిన మహోపకారానికి ఇది 


సముచిత బహుమానం కాకపోయినా దీన్ని స్వీకరించు 
(తన మెడలోని హారాన్ని ఇస్తాడు) 


: (తీసికొని తనలో) ఇదేగా ఆర్యచాణక్యుల ఉపదేశం! (పైకి) 


అమాత్యులవారు మన్నించాలి... నేనీ ప్రాంతానికి కొత్త... 
ఈ అమూల్యమైన హారాన్ని నేను దాచుకోలేను.. తమ 
రనుమతిస్తే ఈ ఉంగరంతో ముద్రవేసి తమ భాండాగారం 


264 


శకట 


ఇ 
జై 
౨౮ 


$ 
ల్‌ ల్లి 


గ బ్ర 
నష 


బి 
లే 
“౨ ఈ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


లోనే దాచి ఉంచేండి... నాకవసరవ్రైనప్పుడు 
తీసుకుంటాను. 


: ఓ!..దానికేం? అలాగే చెయ్యి శకటదాసూ! 
: చిత్తం! (రాక్షసునితో) అమాత్యా! ఈ అంగుళలీయకంపై 


తమనామధేయం ఉందేవింటి? 


: అరెంయీ ఆశ్చర్యంగా ఉందే! (తనలో) నేను నగరంవిడిచి 


వచ్చే టప్పుడు నా ఇల్లాలు ఉత్కంఠతో నా వవ్రేలినుండి 
తీసుకుంది. ఇది ఇతనికెలా వచ్చింది? (పైకి నాయనా! 
సిద్ధార్ధా! ఈ ముద్రిక నీకెలా లభించింది?... 


: అమాత్యా! నాకిది కుసుమపురంలో దొరికింది... 
: మిత్రమా! సిద్ధార్థకా! ఇది అమాత్యుల పేరు చెక్కిన 


ఉంగరం! దీని వెలకంటె అధిక (దవ్యం నీకు 
బహుమానంగా ఇస్తారు... ఇది అమాత్యులవారికే 
అర్పించు!... 


: అంతకంటేనా? ఇదిగో స్వీకరించండి... (ఉంగరం ఇస్తాడు) 
: మిత్రమా.. శకటదాసూ! ఈ ముద్రికతోనే నువ్వు నీ 


అధికారాన్ని నిర్వర్తించు... 


; చిత్తం!... 
; అయ్యా! నాదో చిన్న మనవి!... 
నిస్సంకోచంగా చెప్పు సిద్దార్ధకా!... 


: ఆ కౌటిల్యునికి అపకారం చేసి మళ్ళీ పాటలీపుత్రంలో 


పాదం మోపటం ప్రాణాపాయకరమని ప్రాజ్జులైన మీకు 
తెలియని విషయం కాదు... తమరనుగ్రహిస్తే మీపాదసేవ 
చేసుకుంటూ తమ సన్నిధిలోనే ఉందామని... 


విరాధ 


విరాధ 
ప్రియం 


ప్రియం 


265 


: అంతకంటేనా?.. నీవంటి విశ్వాసపాత్రులు మాకూ 


అవసరమే... అవశ్యం అలాగే కానీ.... 


: మహాప్రసాదం!... 
: ఇక మీరిద్దజూ విశ్రమించేండి.. .(శకటదాసు, సిద్దార్థకుడు 


నిషమిస్తారు) విరాధగుష్తా' ఇక చెప్పు!... కుసుమపురంలో 
ప్రజలు మన భేదోపాయాలకనుకూలంగానే ఉన్నారుగా! 


_ నిస్సందేహంగా!... మలయకేతువు పాజిపోవటంతో 


చంద్రగుప్తుడు చాణక్యుని మీద కోపంతో ఉన్నాట్ట! 
చాణక్క్యుడూ ప్రతిజ్ఞా విజయంవల్ల గర్వోపేతుడై తజచు 
చక్రవర్తి ఆజ్ఞలను ధిక్కరిస్తున్నాడు! ఇది నేను అనుభవ 
పూర్వకంగా తెలుసుకొన్న విషయం... 


: (సంతోషంతో) విరాధగుష్తా! నువ్వీ పాములవాని వేషంతోనే 


మళ్ళీ కుసుమపురానికి వెళ్ళు! అక్కడ నా మిత్రుడు 
స్తవకలశుడనే వాడు వైతాళికుని వేషంలో ఉన్నాడు. 
అతనితో చాణక్యుడు ఆజ్ఞాభంగం చేసినప్పుడల్లా 
చంద్రగుప్తుని పౌరుషాన్ని రెచ్చగొడుతూ స్తుతించమని 
చెప్పు... పర్యవసానం కరభకుని ద్వారా కబురుపంపు! 


: చిత్తం... మటినాకు సెలవా? (నిష్మమిస్తాడు) 
: (ప్రవేశించి) అమాత్యా! అనర్థమైన ఈ మణిహారాలు 


అమ్మకానికి వచ్చాయి.. వీటిని తాము స్వయంగా 
పరిశిలించవలనిందిగా శకటదాను విన్నపం... 
(ఆభరణాలు రాక్షసునికిస్తాడు) 


: (పరిశీలించి) ఈ ఆభరణాలు చాలా విలువైనవి... విక్రేతను 


సంతోషపెట్టి వీటిని తీసుకోమని శకటదాసుతో చెప్పు!... 


; చిత్తం!... 


266 


గ్గ 
ల్‌ో 


నంన్ధ్భుతనాటకపంచరత్నాలు ముద్రారాక్షసం 26/ 


; (తనలో) కరభకుణ్ణి కుసుమపురానికి పంపాలి... (లేచి మూదడవఅంకం 


వచార్లుచేస్తూ) దురాత్ముదైన చాణక్యుని నుంచి 
చంద్రగుప్తుడు వేజవుతాడా? నిస్సందేహంగా వేజవుతాడు.. 
చంద్రగుప్తుడు తనను ఆశ్రయించేటం వల్లనే రాజయ్యాదని 
చాణక్యునికి గర్వం. దాన్ని చంద్రగుప్తుడు సహించేడు.. 
ఎలాగైనా వీరిని వేలుచెయ్యాలి! 


- రాత్రిని స్ఫురింపజేసే షెహనాయ్‌ వాద్యం - 

వైహీనరి : (ప్రవేశించి ఆకాశంవంక చూస్తూ) సుగాంగప్రాసా 
దాధికారులారా! చంద్రగుప్త చక్రవర్తి కుసుమపురాన్నంతా 
కౌముదీ మహోత్సవ సందర్భంగా అపురూపంగా 
అలంకరించేండని ఆజ్ఞాపిస్తున్నారు... (పైకిచూసి) వవింటీ? 
కౌముదీ మహోత్సవాన్ని కౌటిల్యుడు నిషేధించినట్లు 
రాజుగారికి తెలియదా అని అడుగుతున్నారా? ఓరి 
దౌర్భాగ్యులారా? పీకలమీదకి తెచ్చేవార్త మీకెందుకు? మీ 
పని మీరు చూసుకోండి... త్వరగా ఏర్పాట్లు పూర్తిచేయండి. 
చంద్రగుప్త మహారాజులు వేంచేస్తున్నారు! 
(తెరలో) దేవా!.. ఇటు.. ఇటు... 

చంద్రగుప్త ;: (ప్రవేశించి, తనలో) రాజధర్మాన్ననుసరించి నడుచుకొనే 
రాజులకు రాజ్యం ఎప్పుడూ ప్రీతిపాత్రం కాదు... ఆచార్య 
చాణక్యులు కొంతకాలం తనపట్ల విరోధాన్ని నటిస్తూ 
స్వతంత్రంగా వ్యవహరించమని ఆదేశించారు... నేటికి ఎంత 
పాపానికి ఒడిగట్ట వలసి వచ్చింది... (పైకి) ఆర్యా!... 
వైహీనరీ! సుగాంగ సౌధానికి వెళదాం పదండి! 

వైహీ ; ఇదిగో... సుగాంగప్రాసాదం చేరాం ప్రభూ! 

చంద్ర ; ఆహా!... శరత్నోభాసనాథమైన ఈ ్రకృతిసుందరి అతి 
రమణీయమై ఎంత పరవశ పజఖుస్తోంది!.. వైహీనరీ! 
నగరంలో ఎక్కడా కౌముదీ మహోత్సవ కుతూహలం 
కనిపించేదేం? కౌముదీ మహోత్సవం చాటించేమన్నాం 


కదా!... చోటించేలేదా? 


వైహీ ; చొటించాం ప్రభూ! 


రే రే ఆ 


268 


చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అయితే పౌరు లీచంద్రగుప్త సార్వభౌముల శాసనం 


ధిక్కరిస్తున్నారా? 


: అమంగళం శమించుగాక! ఈ పృథివిలో ప్రభువుల శాసనం 


ప్రతిఘటించే పౌరులెవరు ప్రభూ! 


: అయితే కౌముదీమ హోత్సవసంరంభం ఏమీ కనిపించేదేం? 
: మటథటి.. మటథటి... 

. స్పష్టంగా చెప్పవయ్యా! 

: కౌముదీ మహోత్సవం ప్రతిషేధితమైంది ప్రభూ!... 

: ఏమీ? మేం ప్రకటించిన ఉత్సవాన్ని నిషేధిం చేటమా? 


ఎవరి పని అది?... 


: ప్రభువులు మన్నించాలి... ఆ వ్యక్తిపేరు మేం చెప్పలేం!... 
: నయనపర్వమైన ఈ ఉత్సవాన్ని నిషేధించింది ఆర్య 


చాణక్యులు కారు కదా! 


: తమ శాసనాన్ని కాదనే చొరవ చాణక్యుల వారికి కాక 


మరెవరికుంటుంది ప్రభూ.!... 


॥ ఆచార్య చాణక్య్యుల వారిని వేం అత్యవసరంగా 


చూడగోరుతున్నామని తెలిపి తీసుకొనిరా! 


: చిత్తం ప్రభూ! (లైట్స్‌ ఆఫ్‌ & ఆన్‌) 


చతురంభోధిపరీత భూవలయ చక్రవర్తి చంద్రగుప్పుల 
మహామాత్యులు ఆర్యచాణక్యుల నివాసమా ఈ కుటీరం! 
కచ్చికలను చితక్కొట్టే సుత్తి ఈ వైపు, దర్భల మోపులావైపు, 
ఎండబెట్టిన సమిధల బరువుకు కుంగిన చూరు, 
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న గోడలు! ఆర్య చాణక్యులింత 
నిరాదంబరులు కనుకనే అంతటి సర్వతంత్ర స్వతంత్రులు! 


ముద్రార్శాక్షపం 


269 


; (తనలో) ఏమీ, ఈ దుష్టరాక్షసునికి నా తోటి స్పర్ధా? 


అవమానంతో పాములా పగబూని పట్టణం వెడలి నేను 
నందుని రూపుమాపి, మౌర్యుని పట్టాభిషిక్తుని చేస్తే తాను 
మౌర్యాభ్యుదయాన్ని నిర్దించాలని ప్రయత్నిస్తున్నాడా? 
రాక్షసా!... చాలించు నీ దుష్ప్రయత్నం... పనికిమాలిన 
మంత్రులు పనులు చూస్తూ ఉంటే గర్వితుడైన నందుడు 
కాడు చంద్రగుప్తుడు. నువ్వు చాణక్యుడివీ కావు... 


; (తనలో) జెరా! ఏమీ రాజాధిరాజమవహామంత్రుల 


గృహసంపద! ఇందువల్లే మహాచక్రవర్తులు చంద్రగుప్తుల 
వారిని సైతం 'వృషలా” అని పిలువగలుగుతున్నారు! (పైకి 
మహామాత్యులకు జయం జయం!... 


: వైహీనరీ!.. ఏవింటింత అర్ధరాత్రి వేళ వచ్చావు? 
: తమకభ్యంతరం లేకపోతే చంద్రగుప్త ప్రభువులు ఒకసారి 


తమను చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. ష్‌ 


: ఓ!.. అలాగా! నేను కౌముదీమహోత్సవాన్ని నిషేధించినట్లు 


చంద్రగుప్ప్తని చెవిని పడలేదుకదా!... 


: తెలిసిం దమాత్యవర్యా! 
: (కోపంతో) ఎవదా చెప్పినవాడు? 
: మన్నించాలి... మహారాజులవారే సుగాంగ సౌధాగ్రం నుంచి 


శోభావిహీనమైన కుసుమపురిని స్వయంగా దర్శించారు. 


: అహరి... అలాగా!... దాంతో అవకాశం చూసుకొని 


దీనికంతా నేనే కారణమని మీరంతా వృషలునికి 
పురెక్కించారు! అంతేకదూ!... 


: (భయంగా) అమాత్యవర్యా!... 


2/70 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (కోపంతో) ఆయ! రాజభృత్యులక్కూడా చాణక్యుడంటే 


అంతటి ఎకసెక్కెమా?... ఊరే... సరే, ఇంతకీ ఇప్పుడా 
వృషలుడెక్కడ?... 


; సుగాంగ ప్రాసాదం నుంచి మహారాజు నన్ను తమ 


పాదసన్నిధికి పంపారు!... 


: సరే, అక్కడికే వెడదాం పద!... 


లైట్స్‌ ఆఫ్‌ & ఆన్‌ 
విజయోస్తు వృషలా!... 


: సెంహాసనం నుంచి లేచి) గురుపాదులకు ప్రణామాలు... 
; (లేవదీస్తూ) లే!.. వత్సా!.. లే!... ఆసేతు శీతాచల 


పర్యంతమైన భూవలయంలోనిరాజులు సదా నీ 
పాదాక్రాంతు లగుదురుగాక!... నీ సామ్రాజ్యాధిపత్యం 
నిరంతరం నిరాఘాటంగా వర్ధిల్లుగాక!... 


; తమ అనుగ్రహం!... ఆసీనులు కండి ఆచార్యా! 

: మమ్మెందుకు పిలిపించినట్లు? 

: తమ దర్శనభాగ్యం కోసం! 

: (చిరునవ్వుతో) అదిసరే... నృపతులు నిష్కారణంగా 


అధికారులను పిలువనంపరుకదా! 


; ఆర్వా!... కౌముదీ మహోత్సవాన్ని నిషేధించేటంలో తమ 


ఆంతర్యం? 


: ఓ!... ఆక్షేపించేటానికన్నమాట! 
: కాదు.. కాదు... 
: అలాగా! అదే నిజమైతే గురువుల ఇష్టానికి వ్యతిరేకంగా 


ఏదీ జేరుగకూడదు... 


ముద్రార్శాక్షపం 


చంద్ర 


వైతాళిక 


2/71 


:; అందులో సందేహం లేదు... అయినా ఆర్యులు 


ప్రయోజనాపేక్ష లేని పని చేయరని.... 


: ఇంకేం? ప్రయోజనాపేక్ష లేని పని నేను చేయనని నీకు 


తెలుసుగా... 


య కాబట్టే ఆ ప్రయోజనమేమిటో తెలుసుకోవాలని.... 
: అయితే విను... అర్ధశాస్త్రవేత్తలు కార్యసిద్ది రాజాయత్తం, 
థ్‌ ప థ్‌ చ 


సచివాయత్తం, ఉభయాయత్తమని మూడు విధాలుగా 
చెబుతారు... వాటిలో ఇది సచివాయత్తమైంది... కాబట్టి 
నువ్వు అడగనూ అక్కర్లేదు, మేము చెప్పనూ అక్కర్లేదు... 


(రాజు కోపంతో పెదమొగం పెట్టుకుంటాడు) 


-నేపథ్యంలో- పాట 


: స్వయమేవా మృగేంద్రతా - స్వయమేవా మృగేంద్రతా! 


నీదొక కారణ జన్మం - నీ ఆజ్ఞయె అప్రతిహతము 
సకలాశాంతమె నీ హద్దు -న్‌ీ ధిక్కారమె ఒకనేరం॥ 


: భళి! భలీ!.. 
: (విని, తనలో) ఓహ్‌! తెలిసింది... ఇది రాక్షస ప్రయోగం!... 


రాక్షసా!... చాణక్క్యుడింకా నిద్రపోవటం లేదురా!... 


: ఆర్య వైహీనరీ! ఈ వైతాళికునకు పారితోషికంగా సహస్ర 


సువర్హాలివ్వండి! 
ణి 


| ఆజ్ఞ! (ముందుకు పోబోతాడు) 
: వైహీనరీ!... ఆగు... (వైహీనరి భయంతో రాజువంక 


చూస్తాడు) వృషలా!... ఇప్పుడెందుకింత వృథా వ్యయం?... 


; ప్రతి విషయంలోనూ ప్రతిషేధాలతో కూడిన ఈ ప్రభుత్వం 


ప్రతిబంధకంగా ఉంది కాని ప్రభుత్వంలా లేదు... 


2/72 


చంద్ర 


చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: స్వతంత్రించి స్వకార్య నిర్వహణ చేతకాని అసమర్భులకలాగే 


ఉంటుందిలే!... అది నీకిష్టం లేకపోతే నీపనులు నువ్వు 
స్వతంత్రంగానే చూసుకోవచ్చునే... 


: అదే మేమూ ఆలోచిస్తున్నాం... 
: చాలా సంతోషం.... 


; సా! ఇంతకీ కౌముదీమహోత్సవాన్ని నిషేధించేటంలో మీ 


ప్రయోజనం?... 


; ఉత్సవం నిర్వహించటంలో నీ ప్రయోజనం?... 
: మా ఆజ్ఞ అప్రతిహతంగా అమలు జేరగటమే మా 


ప్రయోజనం... 


; అయితే నీ ఆజ్ఞను ప్రతిఘటించి నా ఆధిపత్యాన్ని 


నిలుపుకోవటమే నా ప్రయోజనం.. అవ్యాహతమైన నీ ఆజ్ఞ 
స్ట్‌ సార్వభౌమత్వం, నా దగ్గజ సాగక నా పట్ల నీ వినయ 
విధేయతలెటువంటివో లోకానికి చౌటటమే నా 
పరమార్థం... 


: ఇంకా మిమ్మల్ని అడగవలసిన విషయాలు చాలా ఉన్నాయి. 
: ఓ!... నిరభ్యంతరంగా అడగవచ్చు!... 
; మొదటినుండీ మాపట్ల అనురక్తులైన భద్రభటాదులు నేడు 


విరక్తులై శత్రువు మలయకేతువును ఆథశ్రయిం చేటానికి 
కారణం? 


: వారి వారి స్వదోషాలే... స్తీ లోలత, సురాపానాసక్తి స్వార్థం, 


ప్రాణభయం, దురభిమానాలు... 


;: మటథి, కారణం తెలిసీ ప్రతిక్రియ చేయక పోవటంలో 


ఆంతర్యం? 


శ ఆంతర్యమేమీ లేదు.. వీలు కాక పోయింది... 


చంద్ర 


చంద్ర 


2/73 


; వీలుకాకా? చేతకాకా?... 

; చేతకాకేం? ప్రయోజనాన్ని అపేక్షించే ఉపేక్షించాం!... 

: అపేక్షించిన ప్రయోజనమేవింటో తెలుసుకోవచ్చా?... 

: అయితే విను!... స్వజనం విరక్తులైనప్పుడు వాళ్ళపట్ల 


అనుసరించాల్సిన విధానం అనుగ్రహం, నిగ్రహం అని 
రెండు రకాలుగా ఉంటుంది... నిగ్రహించేటమంటే వాళ్ళని 
దండించటం. మనం మనసాామ్రాజ్యాన్ని ఇటీవలే 
స్టాపించాం. క్రొత్తలోనె ప్రధానోద్యోగులకు తీవ దండనలు 
విధిస్తే ప్రజలకు మనపట్ల విశ్వాసం నశిస్తుంది. లేక, 
అనుగ్రహించి వారి అధికారాన్ని కొనసాగనిస్తే దానివల్ల 
సామ్రాజ్యమే నష్టపోతుంది... కనుక రెండూ పనికి రావు... 
అందుకే వాళ్ళు పాజిపోతుంటే ఉపేక్షించాను. పైగా తండ్రిని 
వధించామనే కోపంతో మలయకేతువు మన పైకి దండెత్తి 
రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మన బలాలను అప్రమత్తం 
చేసి కోటను సుదథఢం చేసికోవలసిన సమయం, కాని ఇది 
ఉత్సవాలకు తగిన సమయంకాదు.. అందుకే కౌముదీ 
మహోత్సవాన్ని నిషేధించాం. 


; మటథి, ఇంతటి అనర్దానికి హేతువైన మలయకేతువు 


పలాయితుదడైనప్పుడు ఉపేక్షించారేం? 


: ఉపేక్షించకపోతే?... అతణ్ణి నిగ్రహించేటమో లేక అర్ధరాజ్యం 


ఇవ్వటమో చేయాలి. నిగ్రహిస్తే అతని తండ్రిని చంపింది 
మనమేనన్న సంగతి రూఢి అవుతుంది. అర్ధరాజ్యం ఇచ్చేస్తే 
అతని తండిని చంపించటంలోని ప్రయోజనం 
దెబ్బతింటుంది... అందుకే ఉపేక్షించాను... 


: అయితే నగరంలో ఉన్న రాక్షసుడు పాఠిపోతోంటే చూస్తూ 


ఊరుకున్నారు!... దీనికి మీ సమాధానం? 


2/4 


చంద్ర 


చంద్ర 


చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; రాక్షసుడు అకలంక స్వామి భక్తిపరాయణుడు... నందుని 


అభిమానులకు విశ్వసనీయుడు.. బుద్ధిబలం, పారుషం 
అతనిసాొత్తు... అంగబలం, అర్ధబలం ఉన్నవాడు... 
అటువంటి వాడు దూరంలో ఉండి అపకారం తలపెట్టినా 
ఎదుర్కోవచ్చు కానీ, ఇక్కడే ఈ నగరంలోనే ఉంటే 
ఏనాటికైనా అంతఃకలహాలను రేపి ఈ విశాల సామ్రాజ్యాన్ని 
నేలవైచి కాల రాస్తాడు... అందుకే ఊరుకున్నాం... 


; పోనీ పరాక్రమం ప్రయోగించి పట్టుకోవచ్చుగా?... 
: వాడు రాక్షసుడయ్యా!... పరాక్రమిస్తే పరిక్రమించి నీసేననైనా 


నాశనంచేస్తాడు, పరిక్షమించి తానైనా నశిస్తాడు... 
ఈరెంటిలో ఏది జరిగినా అనర్థమే... అతడే నశిస్తే 
అటువంటి మంత్రి నీకు లభించేటం దుర్లభం... అందుకే 
మదగజాన్ని పట్టుకొన్నట్లు మంత్రాంగంతోనే సాధించాలి. 


: మీతో మేం వాదించలేం.. .అన్నివిధాలా రాక్షసుడే 


ప్రశంసార్హుడు... 


: నేను కాదనేగా నీ తాత్పర్యం? నువ్వంతగా ప్రశంసించేటానికి 


నీకు రాక్షసునిలో కనిపించిన ఘనతేవింటో? 


: లేకేం?... విజేతలం మనమే అయినా మనల్ని ఎదిరించి 


ఇష్టం వచ్చినంత కాలం ఈ నగరంలోనే ఉన్నాడు... 
మనసైన్యం చేసే జయఘోషలు ఆపగలిగాడు... తన నీతి 
పథకాలతో మనల్ని ఉక్కిరిబిక్మిరి చేశాడు... మనవాళ్ళలోనే 
మనకు మిత్రులతెవరో శత్రువులెవరో తెలుసుకోలేకుండా 
చేశాడు. 


శ్ర (పెద్దగా నవ్వి) ఓహో!... అదా రాక్షసుని ఘనత? అహరి... 


నేను నందుల్ని నాశనం చేసి నీకు పట్టం కట్టినట్లే నిన్ను 
పదవీ(భ్రష్టుణ్ణి చేసి రాక్షసుడు మలయకేతువుకి పట్టం 
కట్టాడేమో అనుకొన్నాలే!... 


ముద్రార్శాక్షపం 


చంద్ర 


చంద్ర 


2/5 


: ఇందులో మీరు చేసిందేముంది? 
: (కోపంతో) ఆహ్‌రి... కృతఘ్నుడా!... శిఖాగ్రంథిని విప్పి 


లోకభీకర ప్రతిజ్ఞచేసి కోట్లకు పడగలెత్తిన ధనమదాంధులైన 
నందుల్ని రాక్షసుని కట్టెదుట వధించింది నేను కాకపోతే 
ఎవరు? వల్లకాట్లో పీనుగు పెంటలైన నందుల్ని ఆకాశంలో 
ఎగిరే (గ్రద్దలు, భూమ్మీద నక్కలూ, తోదేళ్ళూ ఇంకా పీక్షు 
తింటూనే ఉన్నాయ్‌!... వెళ్ళిచూడు!... 


: అదంతా దైవవిలసితం! 
: అజ్ఞానులు దైవం మీదే ఆధారపడతారు! 
: విజ్ఞులెవరూ ఆత్మస్తుతికి పాల్పడదరు! 
(కా అనాటి 
: (కోపంగా) ఆహ్‌... భృత్యుని మీదికి వచ్చినట్లు మామీద 


ఒంటి కాలిపై లేస్తున్నావు కదూ!... ఈశిఖాగ్రంథిని 
విప్పటానికి నా హస్తం ఉద్యుక్తమౌతోంది. (కాలుకిందకొట్టి) 
పునఃప్రతిజ్ఞా స్వీకారానికి నాపాదం భూమిని తాటిస్తోంది.. 
నందవినాశంచేత చేల్లారిన నా క్రోధాగ్నిని నువ్వు మళ్ళీ 
రగిలిస్తున్నావు సుమా!... 


: (భయంగా-తనలో) ఏవింటీ? పూజ్యపాదులకు నిజేంగానే 


కోపం రాలేదు కదా!... ప్రళయకాలరుదునివలె 
విజ్బంభీస్తున్నారు! 


: వృషలా!... ఎందుకీ వ్యర్థ వాగ్వాదం?... ఇదిగో నా 


అమాత్యఖడద్ద్గం... నాకంటే రాక్షసుడే యోగ్యుడనుకొన్నప్పుడు 
అతనికే అర్పించు... (ఆకాశంవంక చూసి తనలో) 
రాక్షసా!... ఈ కౌటిల్యుని బుద్ధిబలాన్నే జయించే దలచిన 
నీబుద్ధి ప్రకర్షేఇది... మొదట నాపై భక్తి నళిస్తే చంద్రగుప్తుని 
సులభంగా నిర్జించ వచ్చని నువ్వు ప్రయోగించిన 
ఈ విభేదం నీకే కీడు కలుగజేస్తుంది... (నిష్కమిస్తాడు) 


2/6 


చంద్ర 


చంద్ర 


చంద్ర 


చంద్ర 


శోణో 
చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆర్య వైహీనరీ!... ఈనాటినుండి చాణుక్యునితో సంబంధం 


లేకుండా మేమే రాజకార్యాలు నిర్వహిస్తామని ప్రజలందటికీ 
ప్రకటించేండి!... 


: (తనలో) ఎప్పుడూ “ఆర్యచాణక్యుల”నేవారు... ఇప్పుడు 


పూజ్య వాచకం లేకుండా చాణక్యుడని ఏకవచన ప్రయోగం 
చేయటంవల్ల చాణక్యులవారిని అధికారంలోంచి 
నిశ్చయంగా తొలగించినట్లే తోస్తోంది... 


: ఆర్యా... ఏవింటా ఆలోచన? 
: అహహరు... ఏం లేదు... అదృష్టవశాత్తూ ఈనాటికి మీరు 


నిజేంగా ప్రభువులయ్యారని సంతోషంగా ఉంది!... 


; (తనలో) దగ్గజవాళ్లు కూడా ఈకృతక కలహాన్ని నిజేవంనే 


అనుకొంటున్నారు. ఆర్య చాణక్క్యులకు సత్వరమే కార్యసిద్ధి 
కలుగుగాక!... (యైకి) ఆర్యా!.. త్వరగా వెళ్ళి 
మా ఆజ నిర్వర్తించేండి... 

ఠా 


: చిత్తం... (నిష్మమిస్తాడు) 
: శోణోత్తరా!... ఈ శుష్మకలహం వల్ల మాకు శిరోవేదనగా 


ఉంది... శయనాగారానికి దారి చూపు... 


: ప్రభూ! దయచేయండి... ఇటు...ఇటు... 
; (తనలో) పూజ్యగురుపాదులఆజ్ఞమేరకే వారిని ధిక్కరించినట్లు 


నటిస్తేనే భూమి క్రుంగిపోయినట్లు తోసోంది!... ఇక నిజంగా 
గురుధిక్కారం చేసినవారి హృదయం ఎందుకు 
బ్రద్దలైపోదో?!... 


రే రే ౯ 


ముద్రారాక్షసం 


2/7/ 


నాల్లవఅంకం 


= రాక్షసుని ఇంటిముందు వీధి...బాటసారి వేషంలో ఒకని ప్రవేశం = 


కరభకుడు 


ద్వారపాలకుడు 


కరభ 


: అయ్యా!.. ద్వారపాలకులారా! మిమ్మల్నే!.. మీలో ఎవరైనా 


అమాత్య రాక్షసులతో పాటలీపుత్రం నుంచి పరుగులమీద 
కరభకుడొచ్చాడని మనవి చేయండి... 


:; అయ్యా! మెల్లగా మాట్లాడండి! అమాత్యులవారు 


అహర్నిశలూ ఆలోచించటంతో నిద్రలేక తలనొప్పితో 
పడుకొన్నారు. ఇంకా లేవలేదు... కొంచెం వేచి ఉండండి. 
సమయం చూసుకొని వారితో మీ రాకను గూర్చి మనవి 
చేస్తాను... 


: సరే... అలాగే చేయండి... 


- రాక్షసుడు పడకగదిలో పచార్లు చేస్తుంటాడు - 


కరభ 


: దుష్టుడైన చాణక్యునికి.... 

; జయం! 

: పరాజయం! 

: అమాత్యుల వారికి... 

: (ఎడమకన్ను అదురుటను సూచిస్తూ) (తనలో) దుష్టుడు 


చాణక్యునికి జయం, అమాత్యులకు పరాజయం! (ఫైకి) 
ఏవంన్నావ్‌? 


; ఎవరో కరభకుడట! పాటలీపుత్రం నుంచి పరుగులతో 


వచ్చానంటున్నాడు. 


: లోనికి పంపు! 
; చిత్తం!... 


(తెర వెనుక) 
అయ్యా! లోపలికి వెళ్ళొచ్చు!... 


్ఞ అమాత్యులకు జయం! జయం!... 


2/78 


రాక్షస 
కరభ 


రాక్షస 


ఒక కంఠం 


మలయ 


జాజలి 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: నాయనా!... కూర్చో!... 
: ఆజ!... 
ఠా 


: (తనలో) పని ఒత్తిడివల్ల ఇతణ్జి ఏం పనిమీద పంపానో 


గుర్తురావటం లేదు... 


: (తెరలో) తొలగండి... తొలగండి.. అమాచ్చరాచ్చసులోరికి 


తలనొప్పిగా!... అందుకని సూద్దామని మలయ కేతులుం 
గారు వత్తుండారు... అందుకని తొలగిపోనక్కర్లా?... 
(భాగురాయణ కంచుకులతో మలయకేతువు ప్రవేశం) 


: (నిట్టూర్చి-తనలో) నాయనగారు నిర్యాణమై పదినెలలైంది. 


వృథాపౌరుషంతో ఇంతవరకు దోసెడు తిలోదకాలైనా 
ఇవ్వలేదు. నాయన గారి మరణంతో నా తల్లులకు కలిగిన 
దురవస్థ శత్రు ప్రీలకు కలుగజేసికాని తిలోదకాలివ్వనని 
ప్రతిజ్ఞచేశాను... వీరుణ్ణయితే యుధ్ధంలో పోరాడి 
తండ్రితోనైనా కలవాలి... లేదా తల్లుల కంటనీరు తుడిచి 
శత్రు స్త్రీల కంటనీరు కార్పించాలి.. (పైకి) ఆర్య జాజలీ! 
అమాత్యరాక్షసులను మేం ఒంటరిగానే చూడదలచు 
కొన్నాం!... మీరు పరివారంతో వెను దిరిగి వెళ్ళండి... 


భాగురాయణుడొక్కడే నన్ను అనుసరిస్తాడు!... 


: ఆజ!... 
ఠా 


: మిత్రమా! భాగురాయణా! భద్రభటాదులు ఇక్కడికి వచ్చిం 


తర్వాత పంపిన విజ్ఞప్తిలో “మేము అమాత్య రాక్షసులవల్ల 
మిమ్మల్ని ఆథశ్రయించటంలేదు, సేనాపతి శిఖరసేనుని 
పురస్కరించుకొని ఆశయిస్తున్నాం, దుష్టుడైన మంత్రికి 
లోబడ్డ చంద్రగుప్తునిపై విరక్తి కలిగి సద్దుణసంపన్నుడైన 
మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం” అని తెలియజేశారు... ఎంత 
ఆలోచించినా ఆ మాటలకి అర్ధం ఏవింటో తెలియటం 
లేదు... 


ముద్రార్శాక్షపం 


భాగు 


మలయ 


భాగు 


2/79 


: కుమారా! ఇందులో విశేషమేముంది? విజిగిషువు 


ఆత్మగుణ సంవాదం కలవాణ్ణి ప్రియులు, హితులు అయిన 
వారిని వురస్మరించుకొని ఆ్యశశ్రయిం చౌలని ధర్మం 
నిర్దెశిస్తోంది కదా! 


; అవును... మరి అమాత్యరాక్షసులు మాకందటికంటె 


ప్రియులు, హితులు కదా! 


: నిజీవేం.. అయినా ఇక్కడ ఇంకో విశేషముంది. రాక్షసుల 


వారి పగ చాణక్యుని మీదే కాని చంద్రగుప్తుని మీద కాదు.. 
అందువల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా గర్విష్టి అయిన 
చాణక్యుని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం 
లేకపోలేదు... అప్పుడు- చంద్రగుప్తుడు కూడ నందవంశం 
వాడే కనుక - నందవంశంపై భక్తితో అయితేనేం, 
చందనదాసువంటి మిత్రులకోసమ్రైతేనేం అమాత్య 
రాక్షసులుకూడ చంద్రగుప్తనితో సంధిచేసికొనే అవకాశం 
లేకపోలేదు... అప్పుడు తమను కూడ విశ్వసించేరేమోనని 
అలా చెప్పి ఉంటారు... 


: బాగుంది... పద, రాక్షసులవారిని దర్శిద్దాం!... (ఇరువురూ 


ప్రవేశిస్తారు) 


; (తనలో) ఆం గుర్తొచ్చింది... (పైకి) కరభకా! కుసుమ 


పురంలో స్తవకలశుడనే వైతాళికుని చూశావా?... 


2 ఆం! చూశాను స్వామీ!... 
: భాగురాయణా!... కుసుమపుర విషయాలే మాట్లాడు 


తున్నట్లుంది. ఉష్‌... ఇక్కడే ఉండి విందాం... 


: ఆ పని నెజవెటినట్లేనా? 
: తమఅనుగ్రహంవల్ల నెజవేటింది. 
; ఏవింటాపని?... 


280 


భాగు 


కరభ 


మలయ 
భాగు 


కరభ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


క అమాత్యుల వ్యవహారం అరం కావటం లేదు.. అప్పుడే 
థ 


మనం ఒక నిర్ణయానికి రాకూడదు! జాగ్రత్తగా విందాం... 


: మీ ఆజ్ఞను స్తవకలశునికి అందించాను. ఇంతలో 


చం[ద్రగువ్నడు వ్రజల నంతోషానికి కౌముదీ 
మహోత్సవాన్ని చాటిస్తే-కనుల పండువుగా ఉందే ఆ 
ఉత్సవాన్ని చాణక్యుడు నిషేధించాడు. ఆ అదను చూసుకొని 
స్తవకలశుడు తన స్తోత్రాలతో చంద్రగువ్షునికి 
పురెక్కించాడు... 


: భళిభలీ!...ఊం.. తరువాత?... 
: దాంతో చంద్రగుప్తుడు మండిపడి తమ గుణాల్ని పొగిడి 


చాణక్యుణ్ణి మంత్రి పదవి నుంచి ఊడబెటికాడు!... 


: చంద్రగుప్తుడు రాక్షసునిపై తనకున్న పక్షపాతాన్ని ఎలా 


ప్రదర్శించాడో!... 


క్ర చాణక్యుని తొలగించేటం ఇక్కడ ముఖ్యమైన విషయం!... 
: చంద్రగుప్తునికి చాణక్యునిపై కోపం రావటానికి ఉత్సవ 


నిషేధం ఒక్కటే కారణమంటావా? లేక మజేదైనా?... 


: వేటే కారణం వెదకటంలో ఆంతర్యం? 
: ఈ అల్పమైన దానికే చాణక్యుడు చంద్రగుప్తుని ఆగ్రహానికి 


పాత్రం కాడు... కృతజ్ఞుదైన చంద్రగుప్తడూ ఈ మాఠత్రానికే 
చాణక్యుజ్ణి పదవీభ్రష్టుని చెయ్యడు... బలమైన కారణాలవల్ల 
వాళ్ళు విడిపోతే ఆ విరోధం శాశ్వతంగా ఉంటుంది. 
అందుకూ!... 


; బలమైన కారణాలు లేకేం? మీరూ, కుమారమలయ 


కేతువూ వలాయితు లైనవ్వుడు చాణక్యుడు 
ఉపేక్షించాదని!... 


: భళా!.. ఇక చంద్రగుప్తుడు నా చేతిలో చిక్కినట్లే!... 


ఏవం౦ంటావు శకటదాసూ! 


ముద్రార్శాక్షపం 


శకట 


మలయ 


కరభ 
మలయ 
భాగు 


281 


: అనటానికేముంది? చందనదాసుకు చెజసాల నుంచి 


విడుదలా, మీకు ఆలుబిడ్డలతో కలయికా, జీవసిద్ధి కష్టాలు 
గట్టెక్కటం... 


: మిత్రమా! చంద్రగుప్తుడు నాచేతిలో చిక్కినట్లే అనటంలో 


అంతరార్థం? 


: ఆం... ఏముంటుంది?... చాణక్య వియోగాన్ని పొందిన 


చంద్రగుప్తుణ్ణి ఉద్ధరించవచ్చు కదా అని!... 


; పదవీభ్రష్టుడైన చాణక్యుడిప్పుడెక్కడున్నట్లు?... 
: అక్కడే, పాటలీపుత్రంలోనే ఉన్నాడు... 
: (ఆవేశంతో) ఆరీ.. .ఇంకా అక్కడే ఉన్నాడా? పునప్రతిజ్ఞా 


స్వీకారంకాని, తపోవన గమనం కాని చేయలేదా?... 


; తపోవనానికి వెడతాడనుకుంటున్నారు... 
; భాగురాయణా! తర్వాత చాణక్యుడేవైంతే ఇతనికెందుకు? 
: అహం... చాణక్య చంద్రగుప్తులు ఎంత దూరంగా 


ఉంటే తనకంత మంచిదని... 


: శకటదాసూ! ఇక నువ్వెళ్ళి కరభకుణ్ణి విశ్రమింపజెయ్యి!... 
: ఆజ్ఞ... (కరక, శకటదాసులు నిషమిస్తారు) 


: అమాత్యరాక్షసులకఖివాదాలు... తమ అస్వస్థత 


సర్దుకుందా? 


: మీకు మహారాజ పదవి లభించేకుండా నా అస్వస్థత ఎలా 


సర్దుకుంటుంది? 


: తమకు అసాధ్యమైనదేముంది?... సమర్థమైన సైన్యాన్ని 


సమకూర్చుకొనీ ఎన్నాళ్ళిలా గోళ్ళు గిల్లుకుంటూ 
కూర్చోవాలీ అని!... 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: కుమారా! దండయాత్రాసన్నాహంలోనే ఉన్నాంగా... నేడో 


రేపో ప్రశస్తమైన ముహూర్తం చూసి విజయయాత్రా 
ప్రన్ధానం చెయ్యటమే తరువాయి. 


: ఆర్యా! శత్రువు పరిస్థితి ఏమైనా తెలిసిందా? 

: చాణక్యుడినుంచి చంద్రగుప్తుడు వేబుపడ్డాడు! 

: దానివల్ల చంద్రగుప్తునికి నష్టమేముంది? 

; మిగతా రాజులకు మంత్రిదూరమైతే నష్టం లేకపోవచ్చు 


కాని చంద్రగుప్తనికలాకాదు... 


; అదికాదు... చందగ్రుప్తుని సేవకులకు అతనిపై అనిష్టత 


కలగటానికి చాణక్యుడే కారణం... ఇప్పుడు చాణక్యుడు 
లేడు కనుక సహజంగా చంద్రగుప్తునిపై అభిమానం కల 
పరిజనానికి ఆ అభిమానం సహజంగా రెట్టింపౌతుంది. 


: నాయనా అలాకాదు.. ప్రజల్లో రెండు రకాలున్నారు.. 


కొంతమందికి చం(ద్రగువ్షుని మీద అభిమానం, 
మథికొందటథికి నందకులం మీద అనురాగం. చాణక్యుని 
దోషాలు, చంద్రగుప్తుని అనుచరుల అనిష్టతకు కారణం 
కాని, నందకులానురాగుల అనిష్టతకు కాదు... వాళ్ళంతా 
నందవంశాన్ని కృతఘ్నుదడై ఇతడు నాశనం చేశాడని 
అనిష్టమూ, కోపం కలిగి ఉన్నారు. తగిన ఆశ్రయం 
లేకపోవటం వల్ల చంద్రగుప్తుని అనుసరిస్తున్నారు. 
శత్రూన్మూలన దక్షుడైన నీవంటివాడు దండెత్తిపోతే అతన్ని 
వదిలి నిన్నే ఆశయిస్తారు. ఈ విషయంలో నేనే 
నిదర్శనం... 


: చంద్రగుప్తుని మీద దండయాత్ర చేయటానికి చాణక్యుడు 


లేకపోవటమే కారణమా? ఇంకేమౌనా ఉందంటారా?... 


; తక్కిన వెన్నుంటేనేం? ఇదే ప్రధానమైంది... 


ముద్రార్శాక్షపం 


మలయ 


మలయ 


283 


: ఏవింటీ, ఇదే ప్రధానమా? చంద్రగుప్తుడు కార్యభారం 


మటథటొకరిపై వేసి కాని, తానేస్వయంగా కానీ దీనికి ప్రతిక్రియ 
చేసుకోవచ్చుగా!... 


: ముమ్మాటికీ చేసుకోడు... అది స్వాయత్త సిద్దులైన 


రాజులవిషయంలో జేరిగేది... కాని చంద్రగుప్తుడు 
ఎప్పుడూ సచివాయత్తసిద్దుడే...ఆ సచివుడు వెళ్ళిపోవటంతో 
అంధుడౌతాదు... 


; (తనలో) అదృష్టవశాత్తూ నేను సచివాయత్త సిద్ధుణ్ణికాను... 


(పైకి) నిజవేం... సరిటైైన సచివుడు లేనప్పుడు 
దండయాత్ర చేయటంలో ఒక సౌలభ్యం ఉంది... 


: అవును.. మనకు కార్యసిద్ధి తథ్యం... 
; ఇదే దండయాత్రకు తగిన సమయం అని మీరు 


నిర్ణయించిన తర్వాత ఇక ఆలస్యమెందుకు? 


: ఎవరక్కడ? 

; చిత్తం ప్రభూ! 

: ప్రియంవదక! ఇక్కడ జ్యోతిష్కులెవరున్నారు? 

: క్షపణకుడొకడున్నాడు.... 

: క్రపణకుడా!?... 

: అవును, క్షపణకుడు జీవసిద్ది... 

: సరే, ప్రవేశపెట్టు!... 

: శావకా! ధర్మలాభం కలుగుగాక!... 

: భదంతా! దండయాత్రకు మంచి ముహూర్తం చూడు!... 
: పౌర్ణమి ప్రశస్తంగా ఉంది. ఉత్తరం నుంచి దక్షిణానికి కనుక 


మీకు నక్ష్మత్రం దక్షిణం. సూర్యాస్తమానసమయం. 
పూర్ణచంద్రోదయం... లగ్నంలో బుధుడు... ప్రయాణానికి 
దివ్యంగా ఉంది.... 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అరె!.. తిథిశుద్ది ఏది? 

: “ఏకా గుణా తిథిః, చతుర్లుణం నక్షత్రం, శతగుణ శ్చన్దవొ 
అని జ్యౌతిషుల సిద్ధాంతం... దుర్లగ్నాన్ని విడిచి 
చంద్రబలంతో సాగిపోయారంటే మహత్తరమైన లాభం!... 


; భదంతా! ఇంకా ఎవరితోనైనా సంప్రదిం చే గూడదూ? 

: మీరే సంప్రదించండి... నేపోతున్నాను... 

: ఏం కోపం వచ్చిందా?... 

; మీ మీద కాదు నాకు కోపం... 

: మజటివరికి? 

: యమధర్శరాజుకి... లేకపోతే స్వపక్షాన్ని విడిచి పరపక్షం 
ప్రమాణమంటారా? (నిష్మమిన్తాడు) 

: ప్రియంవదక! ఎంత పొద్దయింది?... 

; సూర్యాస్తమయం కావస్తోంది... 

: అహో!... సూర్యాస్తమయమా? 


రే రే ఆ 


ర 
ల 

ర్ల 
ల్‌ 


న్‌ 


ఇ 
లే 
౨౮ 


ల్‌ో 
శ 


౭ 
లే 
౨౮ 


285 


ఐదవఅంకం 


: (ముద్రవేసిన లేఖ, ఆభరణాల పెట్టెను తీసికొనివచ్చి) 


ఆశ్చర్యం!... ఆశ్చర్యం!... ఆర్య చాణక్యులు వ్రాసిన రాక్షస 
ముద్రాంకితవైైన లేఖ, ఆ ముద్రతోనే ఉన్న ఈ 
ఆభరణాల పెట్టి తీనికొని పాటలీపుత్రం నుంచి 
బయలుదేరుతుంటే- ఈ క్షపణకుని ఎదురేవింటి? ఇది 
మంచి శకునం కాదు కానీ - అయినా నష్టం లేదు.. ఇదీ 
ఒకందుకు మంచిదే!... భదంతా! నమస్మారం! 


: ధర్మసిద్ధికలుగుగాక! ఎక్కడికో బయలుదేరుతున్నట్లుందే! 
: అది నీకెలా తెలిసింది?... 

: నీ చేతిలో ఉన్న ఆ ఉత్తరమే తెలుపుతోంది... 

; బాగానే తెలునుకొన్నావు! నేను దేశాంతరం 


బయలుదేరాను!.. ఇవాళ మంచిదేనేమో చూడు!... 


: బుఖ్జిగొజిగించుకొన్న తర్వాతా తిథివారనక్ష్మత్రాలు 


చూసుకోవటం? 


; అదికాదు - ఇప్పుడు కొంపేం మునిగిపోయింది? నువ్వు 


చూసి చెప్పు... ఇవాళ బాగుంటే వెదడతాను.. లేకపోతే 
ఉండి పోతా!... 


: బాగుండటం మాట అటుంచి ఇప్పుడు మలయకేతువు 


శిబిరంలో పను లనుకూలం కావు... 


: ఏం, ఎందుకని? 
; మొదట్లో ఇక్కడకి రాకపోకలకు ఏ చిక్కూ ఉండేది కాదు.. 


ఇప్పుడలాకాదు... ఇక్కడ నుంచి బయటకువెళ్ళాలన్నా, 
లోవలికి రావాలన్నా శిబిరాధికారుల అనువుతి 
ముద్రకావాలి. నీకా అనుమతి ముద్ర లఖిస్తే హాయిగా 


286 


ల్‌ో 
శ్ర 


ఇ 
లే 
౨౮ 


ల్‌ో 
శ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


వెళ్ళు... లేకపోతే కిక్కురుమనకుండా పడిఉండు... సాహసం 
చేశావో కాళ్ళూ చేతులూ కట్టి కారాగారంలో పడేస్తారు. 


: నేను అమాత్యరాక్షసులకు సన్నిహితుణ్ణని నీకు తెలియదల్లే 


ఉందే! ముద్ర వేయించుకోక పోయినా నన్నడ్డటానికి 
ఎవరికయ్యా గుండెలు?... 


: నువ్వు రాక్షసుల వాడివైనా పిశాచానివైనా ముద్ర లేకుండా 


మాత్రం రాకపోకలకు వీల్లేదు... 


1 కోప్పడకయ్యా! నాకు కార్యసిద్ధి కావాలని దీవించు! 
సరే వెళ్ళు.. నీకార్యం నెఖవేజుతుంది.. నేను 


భాగురాయణుని దగ్ధజకెళ్ళి ముద్ర నడుగుతాను.. (ఇద్దజూ 
వెళ్ళిపోతారు, భాసురక భాగురాయణుల ప్రవేశం) 


; భాసురకా! నేను కుమార మలయకేతువుకు సమీపంలోనే 


ఉండటం మంచిది.. నాకు ఈ ఆస్థానమండపంలోనే 
ఆసనాన్నర్పాటుచెయ్యి. షే 


; భాగురాయణా! ఇదిగో ఆసనం ఇక్కడే ఉంది.. 


కూర్చోండి... 


: ఆమోదముద్ర కోసం ఎవరైనా నన్ను చూడటానికి వస్తే 


లోపలికి పంపు!... 


: అలాగే... (నిష్మమిస్తాడు) 
: (తనలో) నాపై ఇంతటి అవ్యాజమైత్రిని నెజపుతున్న 


కుమారమలయకేతువును మోసం చేయటమంటే ఎలాగో 
ఉంది... (మలయకేతువు ప్రవేశం) 


: (ప్రవేశించి ఆర్యా! క్షపణకుడు ఆమోదముద్ర కోసం 


మంత్రులను చూడగోరుతున్నాడు. 


: లోనికి పంపు!... 


ముద్రార్శాక్షపం 


మలయ 
జీవ 
భాగు 
జీవ 
భాగు 
జీవ 
భాగు 
జీవ 


మలయ 


28/ 


; ఛావకా! నీకు ధర్మం సిద్ధించుగాక! 
: (తనలో) ఓహో! రాక్షసమిత్రం జీవసిద్దా! (పైకి) ఏం! 


రాక్షసుని పనిమీదేనా వెళ్ళేది!... 


: ఛ..ఛ.. రాక్షసుని పేరైనా వినపడనిచోటకు వెడుతున్నా... 
: పరమమిత్రుని మీద అంత ఆగ్రహం ఎందుకయ్యా! పాపం 


ఆయన నీకేం అన్యాయం చేశాదని?... 


: రాక్షసుడు నాకేం అన్యాయం చెయ్యలేదు.. దౌర్భాగ్యుణ్ణి 


నాకు నేనే చేసుకున్నాను. చేసినదానికి సిగ్గుపడుతున్నాను... 


; ఇదేదో చాలా కుతూహలంగా ఉందే! 

: (తనలో) నాక్కూడా! 

: కొంచెం వివరంగా చెప్పవయ్యా! వింటాను... 
: (తనలో) నాకూ వినాలనే ఉంది!... 

; పోనివ్వండి... ఇప్పు డదంతా ఎందుకు?... 
: అంత రహస్యమైతే పోనీ చెప్పాద్దులే... 

: అబ్బే! ఇందులో రహస్యవేంవుంది?... 

: అయితే చెప్పు!... 

: ఇది రహస్యం కాదు కానీ చెప్పను... 

: అయితే నేను ఆమోదముద్ర ఇవ్వను.. 

; అయితే మరేం దారి? చెబుతా విను.. ఇదివజకు నేను 


పాటలీపుత్రంలో ఉండే దినాల్లో రాక్షసుడూ నేనూ 
ప్రాణస్నేహితులం... అప్పుడే రాక్షసుడు విషకన్యను 
ప్రయోగించి పరమరహస్యంగా పర్వతేశ్వరుణ్ణి పరలోకానికి 
సాగనంపాడు... 


: (దుఃఖోద్వేగంతో-తనలో) ఆం! ఏవింటీ!.. నాతండ్రిని 


చేంపించింది రాక్షసుడా! చాణక్యుడు కాదూ? 


288 


భాగు 


భాగు 


మలయ 


జీవ 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; అదేవింటయ్యా! అర్ధరాజ్యం ఇవ్వవలసి వస్తుందని 


చాణక్యుడే పర్వతేశ్వరుణ్ణి చేంపించాడని విన్నామే!... 


: పాపం శమించుగాక! పాపం, చాణక్యునికి విషకన్య పేరైనా 


తెలియదు... 


; ఊం... తరువాత? 


; దారిలో చాణక్యుడు నేను రాక్షసుని మి(త్రుణ్దని 


నన్నవమానించి నగరం నుంచి బహిష్కరించాడు... మళ్ళీ 
నన్నీ లోకం నుంచే సాగనంపటానికి కాబోలు రాక్షసుడేదో 
తలపెడుతున్నాడు. అందుకే బ్రతికుంటే బలుసాకైనా 
తినొచ్చునని నగరం విడిచి దూరంగా పోతున్నాను.. 
బాబ్బాబు!.. నాకు ఆమోదముద్ర నిప్పించండి.. మీకు 
పుణ్యముంటుంది. 


: సరే, నీకు ఆమోదముద్ర ఇస్తాలే కాని, ఈ విషయం 


కుమార మలయకేతువుతో చెబుదాం.. రా!... 


: (కన్నీటితో) విన్నాను మిత్రమా! హృదయవిదారకమైన వార్త 


విన్నాను... పితృపాదులు పరలోకగతులై పదిమాసాలైనా 
ఆ దుఃఖం ఇప్పుడు ద్విగుణీకృతమౌతోంది... 


; (తనలో) హమ్మయ్య!... ఈవార్త మలయకేతువు చెవిని 


పడింది... ధన్యోస్మి... (నిష్మమిస్తాడు) 


: (ఆకాశంలోకి చూస్తూ) ఆం! రాక్షసా! ఎంత పాపానికి 


ఒడిగట్టావ్‌! నిన్ను నమ్మి తన పనులన్నీ నిశ్చింతగా నీ 
మీదపెట్టి నిన్ను ప్రాణాధికంగా చూసుకొన్న పితృపాదులు 
పర్వతేశ్వరుల ప్రాణాలే నిర్దాక్షిణ్యంగా తీసేశావుకదూ!... 
నిన్నేం చేస్తానో చూడు! నిన్ను... నిన్ను... (ఒరనుండి 
కత్తిని లాగుతాడు) 


289 


: (తనలో) రాక్షసునికి ప్రాణాపాయం కలుగగూడదని ఆర్య 


చాణక్యుల ఆజ్ఞ.. (శకి కుమారా! ఆవేశపడకు... ఇలా 


మ; 
డా 


కూర్వో చెబుతా... 


: (కూర్చుని) చెప్పు!... 
: ఇటువంటి సమయాల్లోనే నిగ్రహాన్ని పోగొట్టుకో గూడదు... 


రాజనీతిలో శత్రు మిత్ర మధ్యస్థ భావాల వ్యవస్థ చేపట్టిన 
కార్యాన్ని బట్టి మాజుతూ ఉంటుంది. కానీ సామాన్య ప్రజల 
కున్నట్లుకాదు... అప్పట్లో రాక్షసుడు సర్వార్ధసిద్ధిని రాజుగా 
చేయదలచుకొన్నాడు... చంద్రగుప్పనికంటే నీతండ్రి 
పర్వతేశ్వరుడే బలీయుడని నీతండిని ముందు 
చేంపించాడు. కనుక ఇప్పుడు మన కార్యసిద్ధి దృష్టా 
నందరాజ్యం మన చేజిక్కే వణకు ఈ విషయం మనకు 
తెలియనట్లే నటించాలి... ఏవంటావ్‌? పోనీ నువ్వే 
ఆలోచించి చూడు!... 


: అవును.. నిజేవేం. ఇప్పుడే మనం రాక్షసుణ్ణి వధిస్తే 


ప్రజాసంక్షోభం కలిగి విజయావకాశాలు కూడా క్షీణించి 
పోతాయి. (సిద్దార్ధ భాసురకులు ప్రవేశిస్తారు) 


; జయం!... జయం!... ఇతడీ లేఖతో ఆమోదముద్ర 


లేకుండా పోతుంటే దీర్ధచక్షువు పట్టుకొన్నాడు ప్రభూ! 
తమరు స్వయంగా పరిశీలించాలని మనవి చేస్తున్నాడు... 


; ఎవరు నువ్వు? 
: అమాత్య రాక్షసులవారి ఆ్రితుణ్జి... 
; అయితే ఆమోదము[దద్ర లేకుండా బయటకెందుకు 


వెడుతున్నావ్‌?... 


: అత్యవసరమైన పనిమీద వెళ్ళవలసి వచ్చిం దార్యా!... 


290 


భాగు 


మలయ 


భాగు 


మలయ 


భాగు 
మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: రాజశాసనాన్ని కూడా ఉల్లంఘించేటంత అవసరమైన 


పనా?... 


: భాగురాయణా!... ఆ లేఖ నిలా అందుకో!... 
. (సిద్దార్ధకుని చేతినుంచి లేఖను తీసికొని మలయ 


కేతువుకిస్తూ) ఇదిగో కుమారా లేఖ!.. (ముద్రనుచూసి) 
అరేరి.. దీని మీద అమాత్యరాక్షసుల ముద్ర ఉందే... 


; ఊం. ముద్ర చెదిరిపోకుండా జాగ్రత్తగా లేఖను తెటిచి 


ఇలా ఇవ్వు! 


; అలాగే! (లేఖను తెజచి ఇస్తాడు) 
: (చదువుతాడు) “స్వస్తి... మా శత్రు నిరాసనం చేత తమ 


సత్యసంధత వెల్లడియగు చున్నది.. సంధికి అంగీకరించిన 
నా మిత్రులకు మీరిచ్చియున్న మాట ప్రకారము వారి 
వారికి రావలసినది ఈయవలసినదిగ కోరుచుంటిమి. 
వారుకూడ తమయెొడల కృతజ్ఞులై ఉండగలరు... తమకు 
తెలిసినదేయైైనను సంధినియమముల మజల జ్జప్తి 
చేయుచుంటిని.. కొందజఖు శత్రు భాండాగారమును, వేజటొక 
కొందజఖు గజబలమును, మటథికొందటలఖు రాజ్యమును 
కోరియుండిరి.. తాము పంపిన భూషణత్రయము 
అందినది... మేమును వట్టిచేతులతోకాక, ఏదియో 
యథాశక్తి పంపితిమి... దానిని స్వీకరింపగోరెదము.. మా 
సందేశమును సిద్ధార్థకుడు తెలుపగలడు... 


భాగురాయణా!. ఏవింటీ లేఖ?... 


: (గద్దింపుగా) సిద్దార్ధకా!.. ఏవింటీ లేఖ?... 
: (గాభరాగా) లేఖప్రభూ!... లే..లే..లే.. లేఖం... 
: (గద్దిస్తూ) అది తెలుస్తూనే ఉంది.. ఎవరికీ లేఖ? 


ముద్రార్శాక్షపం 


భాగు 
మలయ 


బి 
లతే 


291 


: అదె.. అదె... ఆం .. తె..తె..తె.. తలియటంలేదు!... 
; ధూర్తుడా! లేఖను తీసికెడుతున్నావ్‌.. ఎవరికో తెలియదా? 


పోనీ నువ్వు చెప్పవలసినమాటలెవరితో? 


; (భయంనటిస్తూ) మీ...మీ.. మీతోనే... 

: ఏవింటీ? మాకా? ఎవరి దగ్గర్నుంచి?... 

: (భయంతో) మీ...మీ...మీనుంచే... 

: ఏవింటీ అసందర్భ ప్రలాపం?... 

: మీరు నన్ను నిర్భంధించి గద్దిస్తుంటే ఏం చెప్పాలో 


తెలియటం లేదు.. 


; ఊం... తెలుస్తుంది... భాసురకా! ఇతనిచేత నిజం 


చెప్పించండి! (భాసురకుడు/లేదా మతో పురుషుడు 
కొజడాతో కొడతాడు. చేంకలోంచి పెట్టె కింద పడుతుంది) 
అరెం! అదేవింటి? చేంకలో పెట్టె క్రింద పడ్డది?... 


: (తీసి భాగురాయణునికిస్తూ) ఇదిగో... 
: అరెరి.. దీనిమీదకూడ రాక్షసుని ముద్రే ఉంది!... 
: వట్టి లేఖ కాకుండా 'యథాశక్తి పంపింది ఇదే అయి 


ఉంటుంది... ముద్ర చెదిరిపోకుండా తీసి అందులో 
ఏముందోచూపించు. (చూపిస్తాడు) అరం! ఆశ్చర్యం!.. 
ఈ ఆభరణం మాది.. మేం స్వయంగా రాక్షసునికి 
పంపింది... ఊం!1.. అయితే ఈ లేఖ రాక్షసుడు 
చంద్రగుప్తునికి పంపిస్తోందన్నమాట!... 


: మఠి ఊహాగానాలెందుకు? ఇప్పుడే తేల్తుంది.. ఊరి.. 


కొట్టండి.. (మళ్ళీ కొడతారు) 


; అమ్మబాబోయ్‌! కొట్టకండి.. కొట్టకండి.. అంతా మనవి 


చేసుకుంటాను... (మలయ కేతువు కాళ్ళపై బడి) 
దేవరవారు నాకభయమిచ్చి కరుణించాలి. 


292 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: నీకేం భయంలేదు... నిజేం నిర్భయంగా ఉన్నదున్నట్లు 


చెప్పు!... 


; క్షమించాలి... అమాత్యరాక్షనులవా రీలేఖను 


చంద్రగుప్తలకు అందజేయమని ఆజ్ఞాపించారు! 


: నీతో పంపిన సందేశం? 
; అవధరించండి ప్రభూ!... రాక్షసులవారు చంద్రగుప్తలతో 


తమ మాటగా చెప్పుమన్నదేమంటే... తమ మిత్రులైన 
చిత్రవర్మ, మలయదేశాధీశుడు సింహనాదుడు, కాళ్ళీర 
నృపతి పుష్కరాక్షుడు, సింధుభూపతి సింధుసేనుడు, 
పారశీక ప్రభువు మేఘనాదుడు, సంధి కంగీకరించారు. 
మొదటి ముగ్గురు మలయకేతు దేశాన్ని చివరి ఇద్దజు 
కోశాన్నీ గజబలాన్నీ కోరుతున్నారు. చక్రవర్తుల వారు 
చాణక్యుని తొలగించి తమకు ప్రీతి కలిగించినట్లే 
సంధిశుల్మాలనిచ్చి వారినికూడా సంతోషపెట్టవలసిందిగా 
మనవిచేయమన్నారు మహారాజా!... 


: (తనలో) ఏవింటీ! చిత్రవర్శాదులుకూడా మిత్రద్రోహులే 


నన్నమాట!.. అందుకే వారికి రాక్షసునిపై అంతప్రీతి! (పైకి) 
విజయా!... మేము రాక్షసులవారిని చూడగోరుతున్నామని 
చెప్పు!... 


: చిత్తం ప్రభూ!... 


లైట్సాఫ్‌ & ఆన్‌ 
(రాక్షసుడు ఆసనంపై కూర్చుని ఆలోచిస్తూంటాడు. 
ప్రియంవదకుడు ప్రక్కనుంటాడు) 


; (తనలో) అక్కడక్కడ చంద్రగుప్తుని సైనికులున్నారనే 


అనుమానంతో మనశ్శాంతి లేకుండాపోతోంది.. అయినా 


ముద్రార్శాక్షపం 


ప్రియం 
విజయ 


293 


వాళ్ళు చంద్రగుప్తుని పై విరక్తులని తగినంత కారణంతో 
నిర్ణయించుకొనే సైన్యంలో చేర్చుకొన్నాను... అందువల్ల 
వాళ్ళమీద అనుమానపడటం అనవసరం... (పైకి) ప్రియం 
వదకా! కుమార మలయకేతువును అనుసరించే రాజులకు 
మా మాటగా చెప్పు... మనం కుసుమపురా న్నిప్పుడు 
మజథింత సమీపిస్తున్నాం.. కనుక ఇకముందు ప్రయాణంలో 
సేనావిభాగాన్ని సరిగ్గా అమర్చుకొని నడవాలని చెప్పు!... 


; చిత్తం... 
: (ప్రవెశించి) అమాత్యులవారికి జయం!... కుమారమలయ 


కేతువు తమను చూడాలను కొంటున్నారు... 


శ అమ్మా!.. కొంచెం ఆగు!... ఎవరక్కడ?... 
: (ప్రవేశించి) చిత్తం... 
; నువ్వు వెంటనే వెళ్ళి మేం పూర్వం వర్తకులవద్ద తీసుకున్న 


ఆభరణాల్లో ఏదో ఒకటి శకటదాసునడిగి తీసుకొనిరా... 
అలంకారం లేకుండా కువూార మలయకేతువుని 


: చిత్తం సెలవు... (వెళ్ళి తిరిగి వచ్చి) అమాత్యా! ఇదిగో 


ఆభరణం... 


: (అలంకరించుకొని) అమ్మా! విజయా! మలయకేతువున్న 


చోటికి మార్గం చూపు... 


; చిత్తం నా వెంట దయచేయండి... ఇరుగో కుమార 


మలయకేతువు... 


: కుమారా! విజయోస్తు... 
: ఆర్యా! అభివాదాలు... కూర్చోండి... 
: ఎందుకో రమ్మన్నారట... 


294 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఆరి... ఏంలేదూ!... విజయయాళత్రా సన్నాహాలన్నీ సిద్ధంగా 


ఉన్నాయి. యుద్ధవ్యూహాన్ని తెలుసుకొందామని... 


: అప్పుడే రాజన్యు లందటికీ వార్త పంపాను.. మగధ, 


ఖశసైన్యాలు నన్ననుసరించి అ(గ్రభాగంలో ఉంటాయి. 
హూణ, శక, చీని సేనలు వెనుక భాగంలోను, గాంధార 
యవనులు మధ్య భాగంలోనూ ఉంటారు... కులూతాది 
రాజకం నిన్ను పరివేష్టించి ఉంటుంది. 


: (తనలో) జెర! ఎవరు నన్ను చేంపి చంద్రగుప్తనికి ప్రీతిని 


కలుగజేయదలచుకొన్నారో వారినే నా రక్షణకు 
నియోగించాడు... (పైకి) కుసుమపురాని కెవర్షైనా వార్తా 
హరుని పంపటంకాని, లేదా అక్కణ్టుంచి వార్తాహరు 


దెవరైనా రావటంకాని జరిగిందా? 


: అలా రాకపోకలాగిపోయి చొలా కాలమైంది... కొద్దిదినాల్లో 


మనమే అక్కడుంటాం కదా!... 


; ఊరే... అయితే లేఖనిచ్చి చంద్రగుప్తనివద్దకు ఇతణ్జిందుకు 


పంపుతున్నారు? 


: భద్రా! సిద్ధార్థకా! నువ్వా?... ఏవింటిది?... 
: క్షమించం డమాత్యవర్యా! కొరడాతో కొడుతుంటే 


రహస్యాన్ని రక్షిం చేలేకపోయాను. 


రహస్యమెవింటయ్యా! నాకేం అర్ధం కావటం లేదు... 
; భాగురాయణా! ఆచార్యుల కర్థమయ్యేట్లు చెప్పు... 
; చిత్తం... అమాత్యా!... సిద్ధార్ధకుడు మీరీలేఖను, సందేశాన్ని 


చెప్పి చంద్రగుప్తుని దగ్గణకు పంపించారని చెబుతున్నాడు... 


: సిదారకా! వాళ్ళంటోది నిజేవేల! 
అధి 


295 


, (సిగ్గుతో) దెబ్బలకోర్వలేక చెప్పేశానమాత్యా... 

| అబద్ధం... ఇదంతా పచ్చి అబద్ధం... 

; భాగురాయణా! నువ్వా లేఖను చూపించు... 

: అమాత్యా! ఇదిగోలేఖ... 

; కుమారా! ఇదేదో శత్రువుల ప్రయోగంలా ఉంది... 

: లేఖతోపాటు మేం మీకిచ్చిన ఆభరణంకూడా పంపారుగా! 


పోనీ, లేఖ శత్రుప్రయోగమనుకొన్నా మా ఆభరణం 


వారికెలా లఖీస్తుంది? 


; ఇది నేను పంపలేదు... ఈ ఆభరణాన్ని ఒకానొక సంతోష 


సమయంలో సిద్ధార్ధకునికి బహుమానంగా ఇచ్చాను. 


: ఏవింటీ! ఈ ఆభరణాన్ని - అందులోనూ మహారాజు 


మలయకేతువు మిక్షిలి మక్కువతో పంపిన మణిహారాన్ని 
ఒక మామూలు మనిషికి బహుమానంగా ఇచ్చారా?... 


: ఆపతముద్రైన సిద్దార్దకునిద్వారా సందేశాన్నికూడా 
పు కూ ఛథ 


పంపుతున్నామని వ్రాశారు?... 


;లీఖే నాదికానప్పుడు ఇక సందేశం మాత్రం నాదెలా 


అవుతుంది? 


: అయతే ఈ ముద్ర ఎవరిదంటారు? 
: వంచకులకు కపటముద్రను సృష్టించేటం అసాధ్యం కాదు 


నాయనా! 


; బాగుంది... సిద్ద్ధార్ధకా! ఈ ఉత్తరం రాసిందెవరు? 
: మళ్ళీ తన్నులు తినకుండా నిజంచెప్పు! 


: అది రాసింది శకటదాసు! 


మలయ 


మలయ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; ఆం. శకటదాసు వ్రాసిందే నిజేవ్సెంతే నేను వ్రాసినట్లే... 
: అయితే శకటదాసుని పిలిపించేండి... 
: కుమారా! శకటదాసు రాక్షసామాత్యుల సమక్షంలో ఆరాత 


తనదని ఎలాగూ ఒప్పుకోడు.. కనుక అతని రాతను 
మటొకటి తెప్పించి పోల్చిచూద్దాం! 


; ఇదిగో ప్రభూ! శకటదాసు రాసింది వేజొకటి ఇక్కడే 


ఉంది... (ఇంకో లేఖను మలయకేతువుకిస్తాడు) 


: (పోల్చిచూచి) అక్షరాలు ఒకేలా ఉన్నాయి. 
: (తనలో) అక్షరాలు ఒకేలా ఉన్నాయ్‌.. దీన్ని శకటదాసే 


వ్రాశాడా! శకటదాసు కూడ శాశ్వతమైన కీర్తిని లెక్కించేక 
చంచలమైన సంపదల్నీ ఆశ్రయించాడా? స్వామి భక్తిని 
వీడి ఆలుబిడ్డలకోసం పాటుపడుతున్నాడా? హుం! ఇక 
అనుమానం దేనికి? ముద్రిక అతని వేలికి ఉంది... అతని 
మిత్రుడితడు.. శత్రువ్యూాహంలో భాగమైన ఈ లేఖ 
అతనిదిగానే ఉంది. స్వామిభక్తికి స్వస్తిపలికి స్వార్ధసిద్ధికి 
స్వాగతం పలికాడు. 


: అమాత్యా! “తమరు పంపిన ఆభరణత్రయం అందింది” 


అని వ్రాశారే, ఇప్పుడు మీరు ధరించిన ఆభరణం 
వాటిలోదేనా? (ఆభరణం వంక తేజిపాజచూచి-తనలో) 
ఏవింటిది పితృపాదుల ఆభరణంలా ఉంది! (పైకి) ఇప్పుడు 
మీరు ధరించిన ఆభరణం మీకెక్కడిది? 


: వర్తకుల దగ్గణ కొన్నాను కుమారా! 
: అసత్యకల్పనతో మా సహనాన్నింకా పరీక్షించేకండి.. ఇది 


మా పితృపాదులు పర్వతేశ్వరుల ఆభరణం! 


ముద్రార్శాక్షపం 


మలయ 


29/ 


: (తనలో) అయ్యో! ఇది పర్వతేశ్వరుని ఆభరణమా? అయితే 


నిజేంగా ఇదంతా చాణక్యుని వనే.. చాణక్యుడే 
వర్తకులద్వారా పంపి దీనిని మాకు అమ్మించాడు... 


: అమాత్యా! మా తండ్రి ఆభరణాన్ని - అందులోనూ 


చంద్రగుప్తుని చేతపడిన దాన్ని వర్తకులు విక్రయించారంటే 
విశ్వసించే దగిందేనా? 


: (తనలో అహో! దోషారోపణం ఎంతదుప్ప్రతారంగా 


ఉంది! నాముద్ర ఉండటం వల్ల లేఖ నాది కాదనటానికి 
వీల్లేదు. శకటదాసు మిత్రద్రోహం చేశాడన్నా నమ్మేదెవరు? 
ఇప్పుడింకేం చెప్పినా లాభంలేదు... చెయ్యని నేరం 
అంగీకరించటమే మంచిది! 


| ఆర్యుల నాక విషయం అడగాలి! 
( ఆర్యులనడుగు! మేమిప్పుడు అనార్యులమైనాం కదా! 
: (అనునయంగా) అమాత్యా! ఈ ఉత్తరం, ఈ ఆభరణాలు... 


ఏవింటిదంతా? 


: అంతా దైవవిలసితం!... 


: (కోపంతో) ఆం! దైవవిలసితమా! దుర్చుద్ది విలసనం 


కాదూ?.. ఇంకా ఎందుకు కప్పిపుచ్చుకోవాలని 
చూస్తావ్‌?... ఎంతటి కృతఘ్నత?.. నిన్ను నమ్మి మంత్రిగా 
చేసుకొన్న మా పట్ల క్రూరంగా ప్రవర్తించావు.. నువ్వే 
సర్వస్వమని విశ్వసించిన నా తండ్రిని విషకన్యను 
ప్రయోగించి చేంపించావ!... 


: (తనలో) గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లు ఇది మటో 


అభియోగం!.. (పైకి) విషకన్య విషయం నిజంగా నాకేం 
తెలియదు... 


2908 


మలయ 


ఆష 


భాసుర 
మలయ 


భాగు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అలా అయితే పర్వతేశ్వరుని విషయంలో పాపం 


మూటకట్టుకొందెవరు? 


;: ఆ భగవంతునికే తెలియాలి!... 

: భగవంతునికా? క్షపణకుడు జీవసిద్ధికి కాదూ? 

: (తనలో) అయ్యో! జీవసిద్ధి కూడా శత్రుచారుదేనా? 

: (కోపంతో) భాసురకా! రాక్షసమిత్రులు, చంద్రగుష్తారాధ 


కులూ అయిన కౌలూతాధిపతి చిత్రవర్మ మలయదేశాధీశుడు 
సింహనాదుడు, కాళ్ళీరాధిపతి పుష్మరాక్షుడు మా రాజ్యాన్ని 
అవవారింవజూశారనే నేరానికి వారిని నజీవ 
సమాధిచేయాలి... సింధురాజు సింధుసేనుడు పారశీక 
ప్రభువు మేఫునాదుడు, మాకోశాన్నీ గజబలాన్నీ 
అపహరింపజూచినందుకు వారిని ఏనుగులతో తొక్కించి 
వధించాలి... ఇది మా ఆజ్ఞ... వెళ్ళు!... 


: చిత్తం ప్రభూ! 
: (క్రోధంతో) రాక్షసా! సార్ధక నామధేయుడవయ్యావ్‌!... కాని 


నేను విశ్వాసఘాతకుదైన రాక్షసుణ్ణికాను... మలయ 
కేతువుని... వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళు... వెళ్ళిపో... 
చంద్రగుప్తజ్లే సేవించు.. నువ్వు చంద్రగుప్త చాణక్యులతో 
కలిసివచ్చినా మిమ్మల్ని సర్వనాశనం చెయ్యగలను. 


: కుమారా! ఇక కాలహరణం దేనికి? మనసేనల్ని 


కుసుమపురాన్ని ముట్టడించటానికి ఆజ్ఞాపిం చేండి... 


: (ఆవేశంతో) హ్హం!... ఎంతటి దౌర్భాగ్యం?!... 


అమాయకులు చిత్రవర్శాదులకా చిత్రవధ!... శత్రునాశనం 
కోసం చేసిన నా ప్రయత్నాలన్నీ మిత్రవినాశంలోనే 


ముద్రార్శాక్షపం 


299 


పరిణమించాయి.. కిం కర్తవ్యం?... తపోవనానికి వెళ్ళినా 
చిత్తక్షోభ చేల్లారదు!... ఆత్మహత్యకు పాల్పడదామన్నా అదీ 
పౌరుషం కాదు... (ఆలోచించి) ఆం... చందనదాసు 
నావల్ల ప్రాణాపాయంలో పడ్డాడు.. అతణ్ణి రక్షించాలి... 
ముందతళ్సి రక్షించాలి... 


(నేపథ్యంలో యుద్ధఘోష, తెర) 


రే రే ఆ 


300 301 


నంన్భుతనాటకవంచరత్నాలు ముద్రార్శాక్షపం 
ఆజవఅంకం కవి రాసిన నాటకంలో లాగ మొదట్లో ఒకటి, చివర్లో ఒకటీ 

(సిద్ధారకుడు అలంకృతుడై, సంతోషంతో ప్రవేశిస్తాడు... ఏవింటీ? 
వేజొకవైపు నుంచి సమిద్దార్ధ్థకుడు వస్తాడు.. ఇద్దజూ సిద్దా : విధివిధానంలా చాణక్యనీతి కూడా దురవగాహమైంది... 
కౌగిలించుకొంటారు) దానికి మొక్కాల్సిందే! 

సిద్దార్థకుడు : మిత్రమా! సౌఖ్యమా? సమి ; ఆ... ఆ తర్వాత?... 

సమిద్దారుడు . : మిత్రమా! దేశాంతరం నుంచి తిరిగి వచ్చి ఎన్నాళ్ళయింది? సిద్దా : ఆ తర్వాత ఇంకేముంది? చాణక్యులవారు తగిన బలంతో 
ఇన్నాళ్ళుగా మా ఇంటికి రాకుండాఉంటే నాకు సౌఖ్యం బయల్దేరి మే చ్చ బలాన్నంతా లోగొన్నారు. 
లం సమి : అది స్త్లో కాని మొదట్లో అధికారాన్ని వదలుకున్న చాణక్యుడు 

సిద్దా : క్షమించు మిత్రమా!... నేను రావటంతోనే చాణక్క్యుల వారు మళ్ళీ తగుదునమ్మా అని ఆ పదవికెలా సిద్ధపడ్డాడు? 
ఒక (వ్రీయవార్తను చంద్రగుప్త మహారాజులకు 
తెలియజేయమని నన్నాదేశించారు.. తరువాత రాజు గారిని స్‌ టల తక్‌ నాల టల రా అలం కాం 
చూసి విషయం విన్నవించి ఆయన అనుగ్రహాన్ని పొంది న 
వచ్చేటప్పటికి ఇంతకాలమైంది. చేసుకోవాలనుకొంటున్నావు... 

సమి : ఆ ప్రియవార్తేమిటో తెలుసుకోవచ్చా? సమి : ఇంతకీ అమాత్య రాక్షసులిప్పుడెక్కడ?... 

సిద్దా : నువ్వ తెలిసికోకూడనిదేముంది? ఆర్యచాణక్యుల ప్రతిభా సిద్దా : మలయకేతువు శిబిరాన్నుంచి బయల్దేరి ఈ పాటలీపుత్రానికే 
ప్రభావంతో మలయకేతువు రాక్షసుణ్ణి వెళ్ళగొట్టి తనకు వచ్చినట్లు ఉదుంబరుడనే చారుడు చాణక్యులకు తెలిపాడు... 
అండగాఉన్న ఐదుగురు రాజుల్నీ చేంపించాడు... దాంతో సమి : అమాత్యరాక్షసుడు నందరాజ్యాన్ని పునఃప్రతిష్టించాలనే 
న మ 

లు కాలుండా లా బ్భూ (శ 

వ. సిద్దా : బహుశః చందనదాసుమీది స్నేహం కొద్దీ వచ్చాడను 
రోహితాక్షుడు, విజయవర్మ, ప్రభృతులంతా కలిని వ. 
మలయకేతువును బంధించారు. సమి ; అయతే చందనదాసును విడిచిపెడతారంటావా?... 

సమి : అదిసరేకానీ మిత్రమా! నువ్వు చెప్పిన ఈ రాజులంతా సిద్దా : ఆ దురదృష్టవంతునికి అంత అదృష్టమెక్కడ? ఇప్పుడే 
చం[ద్రగుష్తమహారాజంటే పడక మలయకేతువును మనిద్దజినీ అతణ్ణి వధ్యన్థానానికి తీసికొని వెళ్ళమని ఆర్య 


చేరారనికదా లోకులనుకొంటున్నారు!... మటథి, చేతకాని చాణక్యులు ఆదేశించారు. 


302 


బి 
లతే 


న్‌ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (కోపంతో) ఏవింటీ! ఆర్భచాణక్యులకు వేజే తలారి వాదెవడూ 


దొరకలేదా? ఈ పావివ్ని వనికళ్మూడా మన్నే 


పురమాయించాలా? 


; మిత్రమా! బతుకుమీద ఆశ ఉంటే కిక్కురుమనకుండా 


నడుషు తలార్లవేషంలో చందనదాసుని వధ్యస్థానానికి 
చేరుద్దాం! 


జీర్ణోద్యానం 


: (తనలో) ఉదుంబరుడనే గూఢచారి రాక్టసులవారు ఈ 


జీర్ణోద్యానంలో సంచరిస్తున్నారని చాణక్యులవారికి చెప్పాట్ట. 
చాణక్యులవారి ఆజ్ఞానుసారం అమాత్యరాక్షసులకోసం 
ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటాను... అదుగో... తలమీద 
ముసుగేసుకొని అమాత్య రాక్షసులవారిటే వస్తున్నారు.. ఈ 
చెట్లతోపులో ప్రచ్చన్నంగా ఉండి చూడాలి... 


: (విచారంగా) విధి నాకెంత ప్రతికూలమైంది! “వారాంగ 


నేవ నృపనీతి రనేకరూపా” అనే ఆర్యోక్తిలోని ప్రత్యక్షరసత్యం 
ప్రత్యక్షమౌతోంది... నా ప్రజ్ఞాపౌరుషాలు వ్యర్థ మైనాయి... 
శయత్రువులచేజిక్కి మరణమైనా పొందుతాను కానీ 
చంద్రగుప్తునితో సంధికంగీకరించేను... చేసిన ప్రతిజ్ఞ 
నిలుపుకోలేకపోయాననే అపకీర్తి ఒకటే మిగులుతుంది. 
చందనదాసు వృత్తాంతమే తెలియకుండా ఉంది... 
(నేపథ్యంలో పటహభేరీ నినాదం) ఏవింటీ ధ్వని? (మళ్ళీ 
అదేధ్వని) 

ఓహో! ఈ విజయదుందుభిస్వనం మలయకేతువుని పట్టి 
బంధించేటం వల్ల రాజకులానికి (సిగ్గుతో) ఛ.. ఛ!.. 
మౌర్యకులానికి కలిగిన ఆనందోత్సాహసూచన... 


ముద్రార్శాక్షపం 


న్‌ 


న్‌ 


(స్‌ 


న్‌ 


303 


: (తనలో) రాక్షసులవారు ఉపవిష్టులయ్యారు. ఇక 


చాణక్యులవారి ఉపదేశాన్ని పాటించాలి. (రాక్షసుని 
చూడనట్లు అతనికెదురుగా ఉరితాటిని వాడకు 
చుట్టుకొంటాడు) 


: (తనలో) అరెరెం... వీడెవడో నావంటి నిర్భాగ్యుడే 


మజొకడులా ఉంది... (పైకి, నాయనా! నాయనా! 
ఏవింటిదీ? ఏవింటి నువ్వు చేస్తున్నపని?... 


; (దుఃఖంతో) నన్నావకండి... ప్రియజనవియోగం 


కలిగినప్పుడు ఎవరుమాత్రం ఇంతకంటె ఏంచేస్తారు?... 


: ఆగు నాయనా!... చేచ్చినవాళ్ళతో పాటు మనమూ చావలేం 


కదా! ఇంతకీ నీకు వచ్చినకష్టవేంవింటి?... 


: ప్రియమిత్రుడు విధిలేక చావటానికి సిద్ధమైనాడు.. ఆ వార్త 


ఈ చెవులతో వినేముందే ప్రాణాలు తీసుకుంటే కనీసం 
పరలోకంలోనైనా కలిసి ఉండవచ్చని!... 


; నేనూ అలాంటి దుఃఖాన్నే అనుభవిస్తున్నానయ్యా!... 


నీకభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పు!... 


; మీరింతగా అడుగుతున్నారు కనుక చెబుతాను... ఈ ఊళ్ళో 


నా మిత్రుడు జిష్ణుదాసనే ఒక రత్నాలవ్యాపారి ఉన్నాడు. 


: అవును.. చందనదాసు ప్రియమిత్రుడు... 
; అవును! ఆ నా ప్రియమిత్రుడు జిష్షుదాసు తన ధనాన్నంతా 


బీదసాదలకు దానం చేసి అగ్నిప్రవేశం చెయ్యబోతున్నాడు... 


: అతనికంత అగత్యం ఏమొచ్చిందయ్యా? 


అతని ప్రియ మిత్రుడు చందనదాసుని చంద్రగుప్తడు ఈనాడే 
ఉరితీయటానికి నిర్ణయించాడు... జిష్ణుదాసు తన సర్వస్వం 
ఇస్తాను, చందనదాసుని విడిచిపెట్టమన్నా చంద్రగుప్తుడు 
ఒప్పుకోలేదు... 


304 


న్‌ 


న్‌ 


గ్గ 
6% 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: జిష్టుదాసు సర్వస్వం ఇస్తానన్నా ఒప్పుకోలేదా చంద్రగుప్తుడు? 


మటేం కావాలట? 


: చందనదాసు అమాత్యరాక్షసుల వారి కుటుంబానికి 


ఆశ్రయమిచ్చాట్ట! వాళ్ళని తన కప్పగిస్తేకానీ చందనదాసుని 
విడిచిపెట్టనన్నాట్ట!... చందనదాసు ప్రాణత్యాగానికైనా 
సిద్ధపడ్డాడుకానీ, అమాత్య రాక్షసులవారి కుటుంబాన్ని 
అప్పగించేటానికి అంగీకరించేలేదు... 


; (తనలో) భళా చందనదాసా! ఈ త్యాగంతో నువ్వు 


శిబిచక్రవర్తిని మించావు సుమా! (ఫైకి) చందనదాసుని నెను 
బ్రతికిస్తాను.. నువ్వు త్వరగా వెళ్లి జిష్ణుదాసు అగ్ని 
ప్రవేశాన్నాపు! 


: చందనదాసుని మీరెలా రక్షిస్తారు?... 
: నాయనా! నేనే ఆ రాక్షనుణ్జి.. (కత్తినిదూసి) ఈ 


ఖద్దసహాయంతో నాకదో పెద్ద పనేమీకాదు! 


: ఆటో... అమాత్య రాక్షసులు మీరేనా? నా జన్మ తరించింది... 


అను[గ్రహిం చేండి (కాళ్ళమీదపడి) నా సందేహాన్ని తీర్చండి. న్‌ 


: లేనాయనా! లే... ఇప్పుడే వెళ్ళి జిష్ణుదాసుకీ విషయం 


తెలియజయ్యి!. న 


: (మళ్ళీ విచారంగా) కానీ ఏం లాభం లేదు.. మీరేం 


చేయలేరు... 


;: అదేం నాయనా? ఎందుకని? 
: ఇదివరకిలాగే శకటదాసుకి మరణశిక్ష విధిస్తే ఎవరో కత్తితో 


తలారులను భయపెట్టి ఆయనని విడిపించుకుపోయాడట! 
దాంతో చంద్రగుప్త డుగ్రుడై ఆ తలారుల తలలు తీయించి 
వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళను నియమించాడు... 


౮% 


న్‌ 


305 


ఇకముందెవరైనా కత్తితో అంతదూరంలో కనిపించినా 
చంవపవలసినవాణ్బి మజుక్షణమే చంవివేయమని 


ఆజ్ఞాపించాడు... 


: (తనలో) ఆహాం ఈచాణక్యనీతి ఎంత దురవగాహంగా 


ఉంది... శకటదాసుని నా దగ్గణకు నిజంగా అతడే పంపితే 
తలారుల్ని చేంపటం ఎందుకు? అతడు పంపకపోతే 
శకటదాసు ఆ లేఖ ఎందుకు రాస్తాడు? ఎంత ఆలోచించినా 
అంతుపట్టటం లేదు.. (పైకి) అలా అయితే నాప్రాణాలిత్సైనా 
చందనదాసుని రక్షిస్తాను. నేనిటు చందనదాసు దగ్గణకు 
వెడతాను... నవ్వు ముందు వెళ్ళి జిష్ణుదాసు అగ్నిప్రవేశాన్ని 
ఆపు... పద...పద... 


శే రే ఆ 


306 


వజలోముడు 


బీల్వపత్రకుడు 


వజ 


బీల్వ 


చందన 


మాలిని 


చందన 


నంన్భుతనాటకవంచరత్నాలు 
ఏడవఅంకం 


(వధ్యస్థానం. వజలోముడనే చండాలుడు ప్రవేశిస్తాడు. ) 


; (డప్పుకొడుతూ, ఇనుకోండి... ఇనుకోండి... పెబువు 


లోరికి ఇట్టంనేంది సేసినందుకు ఈ సెందనదాసు 
సెట్టిగోరికి మరన చిచ్చ ఇదించి(ను... అమాచ్చ రాచ్చసు 
లోరి ఆలుబిడ్డల్ని పెబువులోరి ఆన పెకారం వొగ్గీయ 
నందుకీ చిచ్చు... 


: ఒరేయ్‌! వాజిరలోవుండా! వొచ్చీసినోం రా... సంపేసోటి 


కొచ్చీసినం... 


: అవునోోయ్‌.. బిల్లోత్తుడా! మజిసెందనదాసయ్యగోరి 


ఆలుబిడ్డల్ని ఎల్లిపొమ్మని సెప్పరా!... 


్య అయ్యోయ్‌! 'సెందనదాసయ్యా! సంపేసోటికొచ్చీసినం... 


మీవోల్లనింకొగ్గేయ్‌... 


: మాలినీ! ఇక నువ్వంటికి వెళ్ళు!... 


; (దుఃఖంతో) ఆర్యపుత్రులు దేశాంతరం వెడుతుంటే అలాగే 


వెనక్కి తిరిగిపోయేదాన్ని. మీప్రయాణం పర లోకాని 
కైనప్పుడు నన్ను తిరిగివెళ్ళ్నమనటం ధర్మమా?... (వెక్కి 
వెక్కి ఏడుస్తుంది) 


: ఊరుకో మాలినీ! ఊరుకో! పరమమిత్రుని కార్యంలో నాకీ 


పరలోకప్రయాణం ప్రమోదహేతువే కాని పరితాప కారణం 
కాదు... 


ముద్రార్శాక్షపం 


మాలిని 


చందన 
మాలిని 


చందన 


మాలిని 


కొడుకు 


చందన 


వజలో 


మాలిని 


చందన 


30/ 


; అయితే ఇది కులస్త్రీలకు వెనుదిరగవలసిన సమయం 


కూడా కాదు... 


: అంతకంటే చేసేదేముంది చెప్పు!... 
: మీతో సహగమనం చేసి చరితార్భురాలనౌతాను... 


: తప్పు మాలినీ! తప్పు... అభం శుభం ఎజుగని ఈ 


పసివానికోనవ్హానా నువ్వు జీవించాలి... వాడు 
ప్రాజ్జుడయ్యేవజకైనా నువ్వు జీవించేక తప్పదు... వాడికి 
నీరక్షణ అవసరం... 


: వాడికి భగవంతుడి ఆశీస్సులుంటాయి. (కొడుకుతో) 


నాయనా! నాన్నగారి పాదాలకు నమస్కరించు... 


: (తండ్రిపాదాలకు నమస్కరించి) మీరు లేనప్పుడు నేనేం 


చెయ్యాలి నాన్నా? 


: తండ్రీ! నువ్వూ, మీఅమ్మా - చాణక్యుడు లేనిచోట 


జీవిం చేండి! 


: అయ్యోయ్‌!... సెందనదాసయ్యా! కొతితిని బాతీసినం... 


ఇంక మీవోల్లనొగ్గీయ్‌... 


: అయ్యా! రక్షించండి... రక్షించండి... (ఏడుస్తుంది) 


: మాలినీ! ఎందుకు దుఃఖిస్తావ్‌?... నాకీ మరణశిక్ష 


అనుచితమైన పనిచేసినందుకు కాదుగా, ఊరుకో... ఇక్కడ 
మన మొ వినే వాళ్ళెవరూ లేరు... మొజలాల కించే 
నందుదేనాడో దివంగతుడయ్యాడు... ఊరుకో.. ఇది 


308 


వజ 


బీల్వ 


చందన 


కొడుకు 


మాలిని 


గ్గే 
ల్స్‌ 


చందన 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నిజంగా సంతోషించే వలసిన సమయం. స్పర్గస్థులైన వారి 
జనాన్ని దేవతలు రక్షిస్తారంటారు... ఊరుకో... 


; వోరి బిల్లొత్తుడా! సెందనదాసయ్యగోర్ని పట్టుకోరా! 


ఆలుబిడ్డలు ఆల్లే పోతారు... 


: ఇదిగో పట్టెసినా!... వాల్లకమ్మవాల్లకో.. ఇంటికెల్లిపోమ్మా! 


ఏటిశాత్తాం... 


: ఆగు... ఒక్కముహూర్తం ఆగు... కడసారిగా కొడుకును 


కౌగిలించుకోనీ... (కొడుకును కౌగిలించుకొని ముద్దు 
పెట్టుకొని) నాన్నా! చొవనేది ఏదో ఒకనాడు తథ్యమే 
అయినా మిత్రకార్యంలో మరణిం చేటమన్నది అనేక జన్మల 
సుకృతం. (మళ్ళీ ముద్దుపెట్టుకుంటాడు) 


: ఆ విషయం మీరు వేజుగా చెప్పాలా నాన్నా! ఇది మనకు 


వంశాచారమే కదా! 


; (జొమ్ము బాదుకొంటూ) అయ్యలారా! కాపాడండి.. 


కాపాడండి... (తెరను తొలగదీసుకుని రాక్షసుడు 
ప్రవేశిస్తాడు) 


: అమ్మా! భయపడకు... ఒరేయ్‌! ఆగండిరా! చందనదాసుని 


చేంపకండిరా! నన్ను చేంపండిరా!... 


స (కన్నీటితో) అమాత్య్వా!. ఏవింటిది? 


నీపుణమయ జీవితంలోని ఒక అనుపమ ఘట్టానికి 


అనుసరణ. ఇందులో నేచేస్తోందేమీ లేదు.అంతా నా 


ముద్రార్శాక్షపం 


309 


స్వార్ధమే... ఒరేయ్‌! వెళ్ళి నేనొచ్చానని చాణక్యునితో 
చెప్పండిరా!... 


: యామని సెప్పమనూ?... 


: రాక్షసుడు వచ్చాడనీ, చందనదాసు ప్రాణాలకు బదులు 


తన ప్రాణాలు తీయుమని అడుగుతున్నాదనీ చెప్పండిరా!... 


: వొరేయ్‌! బిల్లొత్తుడా! మాగొప్ప సిక్కులోపడిపోనానైా... 


సరేరా... నేపొయ్యి అమాచ్చరాచ్చసులోరొచ్చేసినని 
సాణక్కులయ్యోరికి మనయిసేసొత్తాను, నువ్వీ వల్లకాడు 
సెట్టునీడ్న ఈల్లని సూత్తా వుండు.. జాగరతరొరేయ్‌! 
పీకలమీదెవ్వారం... 


: అట్నేరా! ఆపాటి నాకు తెల్టేటి? నువ్వు బేగొచ్చీయ్‌... 


(నిష్కమిస్తాడు- మొహం మాత్రం కనిపించేట్లు ధరించిన 
మేలికవచంతో చాణక్యుని ప్రవేశం) 


: (ఈనలో)ో అహో! దురాత్ముడు, కాదు.. కాదు... 


మహాత్ముడైన చాణక్యుడు వస్తున్నాడు... ఇతడు నిజంగా 
మహాత్ముడే.. మాత్సర్యం వల్ల నేను ప్రశంసిం చేలేను గాని, 
నర్వరత్నాలకీ ఆకరవ్రాన నము(దంలాగా 
సర్వశాస్తపారంగతు డీచాణక్యుడు. 


: (తనలో) ఎన్నాళ్ళకీ మహాత్ముడైన రాక్షసుని దర్శన మైంది... 


తన అనల్ప నీతి ధిషణా వైదగ్ధ్యంతో మమ్మల్నీమా సేననీ 
దీర్హ జాగరణలు చేయించిన పుంభావ రాజనీతి!.. (ఫైకి) 
అమాత్య రాక్షసులవారికి విష్ణుగుప్తుని అభివాదాలు.. 


310 


చాణక్య 


చంద్ర 


చంద్ర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (తనలో) ఈ అమాత్య విశేషణమే లజ్ఞాకరంగా ఉంది.. 


(పైకి) విష్ణుగుప్తా! నన్ను స్పృశించేకు... 


: అమాత్యరాక్షసా! ఈ తలారులెవరనుకొన్నారు? ఇతడు 


మీకు పరిచితుడైన సిద్దార్థకుడు. ఇతడే కృత్రిమస్నేహం 
చేసి ఏ పాపం ఎజుగని శకటదాసుచేత కపట లేఖ 
వ్రాయించాడు.. మథి, ఇతడుకూడా సమిద్దార్ధకుడనే 
రాజపురుషుడే... 


: (తనలో) శకటదాసు మీద కలిగిన అనుమానం 


అదృష్టవశాత్తూ తొలగిపోయింది. 


: ఇక దాపరికమెందుకు? క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా 


చంద్రగుప్ప్తునికి మీతో సంధిచేసి మీ అశేష శేముషీ 
ప్రాభవంతో ఈ సామ్రాజ్యాన్ని వర్ధిల్ల జేయటానికి నేను 
పన్నిన నీతి... అడుగో.. వృషలుడు తమ దర్శనాఖీలాషిై 
వస్తున్నాడు... 


; (తనలో) బలప్రయోగం లేకుండా దుర్ణయమైన పరబలాన్ని 


పరాభూతం చేసిన గురుదేవులు చాణక్యులవారిని 
చూడటానికి సిగ్గుపడుతున్నాను... (పైకి గురుపాదులకు 


ప్రణామాలు. 


నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉందేవే! పూజ్యులైన అమాత్య 


రాక్షసులకు నమస్కరించు... 


: అమాత్యరాక్షసులకు అభివాదాలు... 


ముద్రార్శాక్షపం 


చంద్ర 


311 


; (తనలో) చంద్రగుప్తడు ఎంతవాడయ్యాడు... (పైకి రాజన్‌! 


స్వస్యస్తు తే... 


: అమాత్యవర్యులు, మాన్యులూ అయిన మీరుభయులూ 


నాకు అండగా ఉంటే ఈలోకంలో అసాధ్యం ఏముంది 
మహాశయా! 


: (తనలో) ఈ చంద్రగుప్తుడు నన్ను మంత్రిగా చేసికోవాలని 


అభిలషిస్తున్నాడు.. నాకుండే మాత్సర్యంవల్ల విపరీతంగా 
తోస్తోందికానీ, నిజోనికిది అతని వినయ సంపద... 
చాణక్యుడు నిజేంగా కీర్తిశాలి... అదృష్టవంతుడైన రాజుకి 
మేధా విలసితుడైనవాడు మంత్రిగా ఉంటే రాజు మందబుద్ది 
అయినా జయిస్తాడు... దుర్నీతి పరుడైన రాజుని సేవించే 
మంతి నిపుణుడైనా నది ఒడ్డునున్న వృక్షంలా 
కూలిపోతాడు... 


; అమాత్యా రాక్షసా! చందనదాసు ప్రాణాలు కాపాడా 


లంటారా? 


: అందులో సందేహమేముంది విష్ణుగుష్తా! 
: అయితే ఇదిగో.. ఈ అమాత్యశస్తాన్నందుకోండి... 


: వద్దు, విష్ణుగుప్తా.. వద్దు... ఈ అమాత్యశస్తాన్ని అందు 


లోనూ నువ్వ ధరించిన దాన్ని ధరిం చేటానికి నేననర్సుణ్ణి... 


: (నవ్వి) నేను యోగ్యుణ్జీ, మీరు కాదనా? ఎంతమాట! 


అదిగో అలా చూడండి... సర్వసన్నద్ధమై ఏ క్షణాన 
యుద్దానికి పిలుపొస్తుందోనని నిద్రాహారాలు లేక 


312 


చంద్ర 


భటుడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


నిరీక్షిస్తోంది రధగజతురగపదాతిసేనా నివహం... ఇదంతా 
మీ ప్రజ్ఞా భయంవల్ల కాదూ!.. సరే.. పోనీయండి, 
ఇంతెందుకు? మీరు అమాత్యశస్తాన్ని స్వీకరించకపోతే 
చందనదాసుకి విముక్తిలేదు... 


: (తనలో) విధి అనుల్లంఘనీయం కదా! (పైకి జయించావ్‌ 


విష్ణుగుప్తా నువ్వే జయించావ్‌... మిత్రరక్షణకీబాధ్యతను 
స్వీకరిస్తున్నాను... 


: (సంతోషంతో తనలో) అమ్మయ్య! ఇప్పటికి కృతార్జుణ్ణై 


నాను.. ఇక విశ్రాంతి (పైకి, చంద్రగుష్తా! అమాత్య 
రాక్షసులు అమాత్య ఖడ్గం స్వీకరించి నిన్ననుగ్రహించారు... 
నీదెంతటి మహాభాగ్యం? నేటికి నా ప్రతిజ్ఞాపాలన 
పరిపూర్ణమైంది... 


; ఇదంతా తమ కృపావిశేషం!... (మించి సంపాదించింది 


మీరు, అనుభవించేది చంద్రగుప్తుడు... 


: (థవేశించి) అమాత్యులకి జయం... భద్రభట, 


భాగురాయణాదులు మలయకేతువుని బంధించి తీసుకొని 
వచ్చా రమాత్యా!... 


: భద! అరుగో.. అమాత్య రాక్షసులవారు... వారికి 


నివేదించు.. ఇక కర్తవ్య నిర్వహణ చేయవలసింది వారే!... 


: (తనలో) ఇంకేం చెయ్యను? చాణక్యుడు నన్ను లోబజచు 


కొని, ఇప్పుడు విజ్ఞాపనలు కూడా చేయిస్తున్నాడు... సరే... 
ఇక తప్పదు... (ఫైకి) మహారాజా! ఈ మలయకేతువు 


ముద్రార్శాక్షపం 


భటు 


313 


వద్ధ మేం కొన్నాళ్ళు ఆశితులుగా ఉన్న విషయం 
మీరెజిగిందే.. కనుక అతనికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా 
అభ్యర్థిస్తున్నాను.. 


(చంద్రగుప్తుడు చాణక్యుని వంక చూస్తాడు) 


: చంద్రగుష్తా! అమాత్యరాక్షసులవారి ఈ తొలికోరిక 


ఆదరణీయమైంది. (భటునిచూసి) భద్ర! భద్రభట 
ప్రముఖులతో మా మాటగా చెప్పు.. రాక్షసామాత్యుల 
విజ్ఞప్తిపై చంద్రగుప్త చక్రవర్తి మలయకేతువును అతని 
తండ్రి పర్వతేశ్వరుని సింహాసనంపై పునఃప్రతిష్టి స్తున్నారు... 
కనుక వారందటినీ వెళ్ళి మలయకేతువుని పట్టాభిషిక్తుని 
చేసి తిరిగిరమ్మంటున్నామని చెప్పు... 


; చిత్తం ప్రభూ... 


: ఆగు!... అమాత్యరాక్షస లాభం వల్ల ప్రీతులైన చంద్రగుప్త 


చక్రవర్తులవారు చందనదాస శ్రేప్టిని సామ్రాజ్యవణిక్‌ 
ప్రముఖ పదవితో సత్మరింపనున్నారని చాటించండి... ఈ 
సంతోష సమయంలో బంధితులందర్నీ బంధ విముక్తులను 
చేయవలసిందిగా కారాగారాధ్యక్షునకు వార్తనంపండి... 


: ప్రభూ! ఆజ్ఞ]... 
; రాజా! చంద్రగుప్తసార్వభౌమా!... 
; గురుదేవా! తమరు.... 


: (నవ్వి) ఓ! సంబోధనకు ఆశ్చర్యంగా ఉందా!... నాపని 


త సంన్భృతనాటకపంచరత్నాలు 


పూర్తయ్యేవజకే నువ్వునా వృషలుడివి.. ఇప్పుడు నిజమైన 


చక్రవర్తివి... 
రాక్షస : (తనలో) ఏమీ ఇతని ప్రజ్ఞావైభవం!... 
చాణ : చంద్రగుప్తసార్వభౌమా!.. అమాత్యరాక్షసా! నావల్ల 


జేరుగవలసిన పని ఇంకేమైనా ఉంటే ఆజ్ఞాపించేండి! 


చంద్ర : రాజ్యమూ, రాక్షసామాత్యులతో మైత్రీ తమకృపవల్ల 
లభించాయి... సమూలంగా శత్రునిర్మూలనమైంది. ఇక 
ఇంతకుమించి కావలసిందేముంది? 


రాక్షస : నాడు కల్పాంతంలో సముద్రంలో మునిగిన భూదేవిని వణీసంహారం 


విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి రక్షించినట్లే నేడు 
మ్లేచ్చ్భభయభ్రాంతమైన మాతృదేశం చంద్రగుప్త రూపంలో 
రక్షితమైంది... సర్వే జనా స్సుఖినో భవన్తు! 


సంస్కృతమూలం : భట్టనారాయణమహాకవి 
రంగస్థలకృతి : దాక్టర్‌ రామవరపు శరత్‌బాబు 


నే రే రో 


316 
ఇందలిపాత్రలు 
పురుషులు ప్తీలు 
1) సూత్రధారుడు 1) చేటి 
2) _ పారిపార్వకుడు 2) ద్రౌపది 
8) భీముడు 3) సఖి (భానుమతిదేవిచెలి) 
4) సహదేవుడు (సువదన) 
5) కంచుకి 4) భానుమతి 
6) ఒక కంఠం (నేపథ్యంలో) 5) చేటి (భానుమతీదేవిచెలి) 
7) దుర్యోధనుడు (తరలిక) 
8) కంచుకి (దుర్యోధనుని కొలువులో) 6 మాత (సైంధవుని తల్లి) 
(వినయంధరుడు) 7) దుశ్చల (సంభాషణలు లేవు) 
9) ప్రతీహరి 8) రాక్షసి (వసాగంధి) 
10) రాక్షసుడు (రుధిరప్రియుడు) 9) ఆకాశవాణి 
11) అశ్వత్థామ (పాత్ర ప్రవేశంలేదు 
12) సూతుడు 10) గాంధారి 
18) కృపాచార్యుడు 
14) కర్ణుడు 


15) సుందరకుడు 
16) ధృతరాష్ష్రుడు 
1/7౧ సంజయుడు 
18) యుధిష్టిరుడు 
19) బుధకుడు 
2౦0) పాంచాలకుడు 
21) చార్వాకుడు 
22) శ్రీకృష్ణుడు 
23) అర్జునుడు 


31/ 


ప్రయోక్త 

“వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి” అనే ఆర్యోక్తి ఆంధ్రులకు 
సుపరిచితమే. అటువంటి విజ్ఞానసర్వస్వ, నవరసభరితమైన మహాభారతాన్ని 
భారతీయులకే కాక, ఈ విశ్వాని కందించిన వేదవ్యాస భగవానుని పాదపద్మాలకు 
ప్రణామాలు... ఆ భారతకథ నాధారంగా గ్రహించి వీరరసప్రధానమైన వేణీ 
సంహారమనే నాటకాన్ని సంస్కృతంలో రచించిన భట్టనారాయణునికి కృతజ్ఞతలు... 
దీనిని ప్రదర్శనోచితంగా తెలుగులో రూపొందించినవారు డా॥ రామవరపు 
శరత్‌బాబు. 


కథ ప్రసిద్ధమైందే. మాయాజూదంలో ప్రతివ్రతాశిరోమణి ద్రౌపదిని 
జుట్టుపట్టుకులాగి సభ కీడ్చుకొని వచ్చి సభాంగణంలో ఆమె వస్తాపహరణ 
ప్రయత్నం కావించిన దుశ్చాసనునిగుండెను చీల్చి ఆ రక్తంతో ద్రౌపది కురుల్ని 
ముడుస్తా నని చేసిన భీముని ప్రతిజ్ఞాపాలనమే ఈ నాటకేతివృత్తం. మూలంలోని 
సన్నివేశాలను నాటకీయంగా చిత్రించి వీరరసప్రధానంగా ఈ నాటకాన్ని తీర్చిదిద్దిన 
మహాకవి భట్టనారాయణునికీ, ఈ నాటకానికీ ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం 
వల్ల ఇది సంస్కృతనాటకాల్లో ఒక రత్నంగా శోభిస్తోంది. 


318 


భీముడు 


సహదేవుడు 


భీముడు 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మొదటిఅంకం 
- భీమసహదేవులు ప్రవేశిస్తారు - 


: (కోధంతో) లాక్షాగహదహనం, విషాన్నప్రదానం, 


మాయాజూదాలతో మా మానధనాల నపహరించి, ద్రౌపది 
శిరోజవస్తాలను లాగి, సభ కీడ్పిన కౌరవాధములకు నేను 


బ్రతికుండగా సుఖశాంతులా? అసంభవం!... 


; అన్నా!... శాంతించండి... శాంతించండి...! శ్రీకృష్ణుని 


మాటలను మన్నిస్తే ధార్తరాష్టులకు ఇహలోకంలో, 
మన్నించేకపోతే వీరస్వర్గం అలంకరిస్తారు కనుక అక్కడా 
సుఖశాంతులు లభిస్తాయని ఆయన ఉద్దేశ్యం! 


: (వెక్కిరింతగా) అవునవును.. మీ దృష్టిలో కౌరవులతో 


సంధిచేసుకోవటమే మంచిది. 


: అగ్రజా! పెద్దన్నగారు ధర్మజుని అవరోధమేలేకపోతే నీ 


తమ్ముల్లో కౌరవుల్ని ఉ పేక్షించేవాడెవరు చెప్పు! 


; (రోషంగా) అవునవును... అందుకే ఇవాల్టినుంచి నెను 


మిమ్మల్ననుసరించేను... చూడూ... చిన్నప్పటినుంచి నాకు 
కౌరవులతో విరోధం పెరగటానికి ధర్మజుడుకాని, 
అర్జునుడుకాని కవలలైన మీ ఇద్దఖూ కానీ కారణం కానే 
కాదు. మీరు సంధిని కోరుకొంటే కోరుకోండి. నేను మాత్రం 
దీన్ని ఛేదించి తీరుతాను.. 


; అన్నా!... అవధులులేని మీ కోపానికి ధర్మజులు 


బాధపడతారేమో! 


: ధర్శజునికి బాధ అనేది కూడా ఉందా? రాజసభలో అంతటి 


పూభవం పాలైన ద్రౌపదిని చూసికూడా, వల్మలాలు ధరించి 
పన్నెందేళ్ళపాటు కిరాతులతో సహజీవనం గడిపి విరాటుని 


రి 


319 


కొలువులో అడ్డమైన పనులు చేసిన మనల్ని తలచుకొని 
నేను బాధపడుతుంటే ఆయనకు చీమకుట్టినట్రై నా లేకపోగా 
కౌరవులపట్ల క్రుద్ధుజ్ఞన నాపట్ల ఆయనకు కోపం! 
అందుకని... 


; అందుకని? 

; ఇక నాకేమీ చెప్పకు... ధర్మరాజుతో చెప్పు!... 

; ఏవంని చెప్పమంటారు?... 

: మీ ఆజ్ఞను జవదాటటంవల్ల నాకు పాపం వస్తే రానీ, 


తమ్ముల నిందకు గుజెతేకానీ, మితిమీటిన క్రోధంతో గదనెత్తి 
కౌరవులను పిండి పిండిచేసే నాకు నేడు మాత్రం నువ్వు 
అన్నవూ కావు, నేను నీకు తమ్ముణ్ణీ కానని నా మాటగా 
చెప్పు!... 


: (భీముణ్ణి అనుసరించి నడుస్తూ - తనలో) అన్నగారు 


పాంచాలి నట్టింటివైెపు బయలుదేరుతున్నారు... నేనిక్కడే 
ఉంటాను... (సిలుచుంటాడు) 


: (వెనక్కి తిరిగి చూచి) సహదేవా! వెళ్ళు... ధర్మరాజువద్దకు 


వెళ్ళు.. నేను ఆయుధాగారానికి వెళ్ళి సాయుధుణ్లౌతాను... 


; అన్నా!... ఇది ఆయుధాగారం కాదు.. పాంచాలి 


పంచపాళిక... 


: ఏవింటీ ఇది ఆయుధాగారం కాదా? పాంచాలి పంచ 


పాళికా?... సరే.. రా... అక్కడికే వెడదాం... ఆమెతో 
మాట్లాడితే ధర్మజుడు కౌరవులతో సంధిచేసుకొని మనని 
ఇంకా ఎంతగా బాధించేదలస్తున్నాడో తెలుస్తుంది. 


: ఇదిగో విశాలమైనఆసనం.. ఇక్కడ కూర్చుని కృష్ణాగమనాన్ని 


నిరీక్షిద్దాం... 


320 


భీమ 


భీమ 


చేటి 


చేటి 
ద్రౌపది 
చేటి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆం! కృష్ణాగమనమంటే గుర్తొచ్చింది... ఇంతకీ 


సంధినియమాలేం చెప్పి శ్రీకృష్ణుని దుర్యోధనునివద్దకు 
పంపారు? 


్న అయిదూళ్ళిచ్చి సంధి చేసుకొమ్మని... 
; (చెవులు మూసికొని)ి అయ్యయ్యో! అజాతశత్రు వింతటి 


అధమస్థితికి చేరినందుకు నా హృదయం దహించుకు 
పోతోంది!... నాన్నా! ఈ సంగతి నువ్వు చెప్పనూలేదు, 
నేను విననూలేదు... మన మహారాజు క్షాత్రతేజం ఆనాడు 
పాచికలతోనే అంతరించిపోయింది. నేడు దుర్యోధనుని 
ఐదూళ్ళను యాచిస్తున్నాడంటే ఇంకేమనాలి? 


శి (నేపథ్యంలో) ఊరుకోండమ్మా! ఊరుకోండి... 
: (తెరవైపుకు చూసి తనలో) పెల్లుబుకుతున్న కన్నీటితో 


యాజ్ఞసేని భీముని సమీపిస్తున్నట్లుంది... కనుక పెద్ద కష్టమే 
వచ్చిఉండాలి... అసలే కోపంతో ఉన్న భీమసేనుడీమె 
కన్నీటితో మజింత మండిపడతాడు... 
(ద్రౌపదీ, చేటి ప్రవేశిస్తారు. ద్రౌపది కన్నీటితో 
నిట్టూరుస్తుంది) 


వ ఊరుకోండమ్మా! ఊరుకోండి... నిత్యం కౌరవుల శత్రు 


త్వంతో కుతకుతలాడుతున్న యువరాజు భీమసేనులు మీ 
దుఃఖాన్ని పోగొడతారు... 


: బుద్ధిమతికా! మహారాజు 'ప్రతికూలురుకాకపోతే నువ్వన్నది 


జేరుగుతుంది... 


: అదిగో... యువరాజిక్కడే ఉన్నారు... సమీపిం చేండి. 
: అలాగే... పద... వెడదాం... 


: యువరాజులకు జయం!...జయం!... 


వేణీనంవోరం 


భీమ 


చేటి 


ద్రౌపది 


భీమ 


321 


: (వినకుండా) యుధిస్టిరుని క్షాత్రలేజం జూదమాడటంతోనే 


అంతరించిపోయింది... 


: (వెనక్కి తిరిగి) అమ్మా! యువరాజు భీమసేనులు కోపంగా 


ఉన్నట్లుంది... 


: అదే నిజేమైతే ఆ కోపమే నాకు కొండంత ఓదార్పు... ఇక్కడే 


ఉండి ఆయన నిర్ణయం ఏవింటో విందాం! 


: (సహదేవునితో-కోపంగా) అయిదూళ్ళతో సంధేవింటి? మీ 


మహారాజు ఐదూళ్ళతో సంధి చేసికొంటే చేసుకోనీ... నేను 
మాత్రం యుద్ధభూమిలో కౌరవల్ని నూజుగుర్ష్నీ నుగ్గునుగ్గు 
చేసితీరుతాను... దుశ్చాసనుని గుండెలు చీల్చి రక్తం త్రాగు 
తాను... దుర్యోధనుని తొడలు రెంటినీ పిండికొడతాను... 


: (సంతోషంతో, జనాంతికంగా) నాథా! మీరిలా మాట్లాడటం 


నేనింతవణకు వినలేదు. ఏదీ! మళ్ళీ ఇంకోసారి అనండి! 


: (ఆమె మాట వినకుండానే) యుద్ధభూమిలో కౌరవులు 


నూజుగుటినీ నుగ్గు నుగ్గు చేసి తీరుతాను... దుశ్చాసనుని 
గుండెలు చీల్చి రక్తం త్రాగుతాను... దుర్యోధనుని రెండు 
తొడల్నీ పిండికొడతాను... 


. ధర్మజుని సంధి సందేశం ఆలోచించి చేసింది కాదంటారా? 
: కాక? ఏవింటా సందేశంలో తెలివి? అసలేమని పంపారు? 


_ ఇంద్రప్రస్థం, వృకప్రస్థం, జయంతం, వారణావతం అనే 


నాలుగు గ్రామాల్లో పాటు ఇంకొకటేదైనా నీకిష్టమైంది 
ఐదవదిగా ఇమ్మన్నారు! 


: దీనివల్ల ఒరిగేదేవింటి? 
; ఇలా గ్రామాల పేర్లు ప్రత్యేకించి చెప్పటంవల్ల విషాన్న 


ప్రదానం, లాక్షాగ్సహ దహనం, మాయాజూదంవంటి వారు 


322 


నంన్భుతనాటకవంచరత్నాలు 


చేసిన అపకారాలను గుర్తుచేసినట్రైంది. ఇంద్రప్రస్థం - మనని 
హస్ప్తినాపురంనుంచి వెళ్లగొట్టిన సన్నివేశాన్ని స్మరింప 
జేస్తుంది. ఐదవది నీ ఇష్టమనటంలో అత డెలాగూ 
సంధికంగీకరిం చేడు కనుక యుద్దానికి ఆహ్వానించే 
దోషంకూడా అతనిదే అని చెప్పటం... 


స్ట (చిరాగ్గా) దీనివల్ల ఏంచేసినట్లు? 
; అన్నా... దీంతో దుర్యోధనుని దురోదరాన్ని ప్రపంచానికి 


చాటినట్రైంది. సంధి కంగీకరించేని ఆయన మొండితనాన్ని 
కూడ లోకానికి తెలియజెప్పినట్రెంది. 


: దీనివల్ల సాధించేదేముంది? మనం వనవాసానికి ప్రతిజ్ఞలు 


చేసి బయలుదేరిన్నాడే దుర్యోధనుడు సంధికంగీకరించే 
ఘటం కాదని లోకానికి తెలిసిపోయింది... శత్రువంశ 
నిర్మూలనం మీకు సిగ్గుచేటవుతోందికాని, నిండుసభలో 
భార్యను జుట్టుపట్టుకు ఈద్బటం సిగ్టనిపిం చేటం లేడు కదూ! 


; (జనాంతికంగా) నాథా! వీరావిషయాన్ని మర్చిపోయి 


నట్లున్నారు. మీరు మరువకండేం? ... 


; నాయనా!.. ద్రౌపది ఇంకా రావటం లేదే!... 
: ఆమె ఎప్పుడో వచ్చింది... కాకపోతే మీకోపావేశంలో మీరు 


గమనించేలేదంతే! 


: (చూచి) నాక్రోధావేశంలో నీరాకను గమనించలేదు.. 


కోపగించుకోకూ!... 


: మీరు ఉదాసీనంగా ఉంటే నాకు కోపం వస్తుంది కానీ, 


మీరు క్రోధోద్విగ్నులైతే నాకెందుకు కోపం?... 


: అయితే పగ తీరిందే అనుకో... (చేయిపట్టుకొని ప్రక్కన 


కూర్చోబెట్టుకుని ముఖంలోకి చూస్తూ) నీమొహంలో ఏదో 
దిగులు కనిపిస్తోందెందుకు?... 


వేణీనంవోరం 


ద్రౌపది 
భీమ 


భీమ 
చేటి 


భీమ 
చేటి 
భీమ 


చేటి 


323 


; మీరునా ప్రక్కన ఉంటూ ఉంటే నాకేం దిగులు?... 
: ఇంతకీ దిగులుకు కారణం చెప్పావుకావు.. (కేశపాశంచూసి) 


అయినా వేజుగా చెప్పటం ఎందుకు?... భర్తలు సజీవులై 
సన్నిహితంగానే ఉన్నా పాంచాలరాజపుత్రి ఇంతటి దుజ్ఞొతిలో 
ఉండటం కంటే ఉద్విగ్నతకు వేటే కారణం ఎందుకు? 


: బుద్ధిమతికా!.. స్వామికి చెప్పవే! నా అవమానానికి 


బాధపదేవారాయన తప్ప ఇంకెవరున్నారు?... 


: (భీముని సమీపించి చేతులు జోడించి) అమ్మగారి కోపానికి 


అంతకంటె ఎక్కువదే ఇవాళ జేరిగింది! 


: ఏవింటీ?... అంతకంటే ఎక్కువైందా? చెప్పు... చెప్పు!... 
్ట అమ్మగారివాళ కుంతి, సుభద్రలతో కలిసి గాంధారీదేవికి 


నమస్మరించటానికి వెళ్ళారు. 


; పెద్దల ఆశీర్వచనం మంచిదేగా!.. తరువాత? 
: తిరిగివస్తుంటే భానుమతీదేవి కనిపించింది... 
: (కోపంతో) ఆం శత్రుభార్యాదర్శనమా?... అహరి... ద్రౌపది 


కోపానికదా కారణం? తరువాత? 


; ఆమె అమ్మగారిని చూచి గర్వంతో మందహాసం చేసి తన 


చెలికత్తెలనుచూచి... 


: ఏమంది?... 
స్ట యాజ్ఞసేనీ! షై భర్తలు ఐదూళ్ళడిగారని వింటున్నాం, ఇంకా 


మటథి జడ అల్లుకోలేదేమంది... 


: సహదేవా!... విన్నావా?... 
: ఆవిడ దుర్యోధనుని భార్య కదా!... భర్త సాహచర్యం వల్ల 


భార్యలకు భర్తగుణా లలవదతాయి కదా!... 


: బుద్ధిమతికా! అప్పుడు దేవి ఏమంది?... 


324 


నంన్భుతనాటకవంచరత్నాలు 

చేటి : నేను చెప్పలేకపోతే కదా!... అమ్మగారు సమాధానం 
చెప్పటం! 

భీమ : అయితే నువ్వేమన్నావ్‌?... 

చేటి : భానుమతీదేవీ! మీ శిరోజాలు విడిపోకుండా మా అమ్మగారు 
తమ శిరోజాలనెలా ముడుచుకొంటారని బదులు 
చెప్పాను!... 

భీమ : (సంతోషంతో) భళా!.. బుద్ధిమతికా భళా! బాగాచెప్పావ్‌! 


(లేస్తూ) పాంచాలీ! విను... చండప్రచండమైన నా 
గదాఘాతాలతో దుర్యోధనుని తొడలు తుత్తునియలు చేసి, 
ఆ రక్తపు చేతులతో నీ వేణిని ముడిచే దినం అతి శీఘ్రంగానె 


వస్తుంది... 

ద్రాపది , కోధోద్భూతులైన మీకసాధ్యం అంటూ ఏముంటుంది?... 
అది జేరిగిన నాడు మీ సోదరుల అభినందనలకు కూడ 
పాత్రులౌతారు. 

(నేపథ్యంలో కలకలం - అందజూ ఆశ్చర్యంగా వింటుంటారు) 

సహ : ఏవింటీభేరీ నాదం?... ఓం కురువంశ వినాశాన్ని సూచించే 
మనసేన సింహగర్జనలు... 

కంచుకి : (ప్రవెశించి యువరాజా! భగవాన్‌ వాసుదేవుడు... 
(అంతా నమస్కరిస్తూ లేస్తారు) 

భీమ : (తొట్రుపాటుతో) శ్రీకృష్ణభగవానుడెక్కడ? 

కంచుకి : పాండవపక్షపాతి అనే కోపంతో సుయోధనుడాతనిని 


బంధింప జూశాడు.. 


(అంతా కంగారు పడతారు) 


భీమ : ఏవింటీ?... బంధించాడా?... 
కంచుకి : లేదు... లేదు... బంధించేటానికి ప్రయత్నించాడంతే!... 
భీమ : అప్పుడు భగవంతుడేం చేశాడు? 


వేణీనంవోరం 


కంచుకి 


భీమ 


కంచుకి 


ఒక గొంతు 


325 


; తన విశ్వరూప ప్రదర్శనతో ఆ సభాసదుల్ని మూర్చిల్లజేసి 


మన శిబిరానికి వచ్చారు... ఖీమసేనకుమారులను వెంటనే 
చూడగోరుతున్నారు... 


; (ూళనగా) దుర్మార్దుడు దుర్యోధనుడు భగవంతుడైన 


శ్రీకృష్ణునే బంధిం చౌలనుకొన్నాడా?... ఓరీ పాపాత్ముడా! 
ఇక నీ వినాశానికి పాండవులకోపం నిమిత్తమాత్రమేరా!... 


: ఆర్యా... దురాత్ముడైన దుర్యోధనునికి శ్రీకృష్ణుడు భగవం 


తుదని తెలియదా?... 


; అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆ ఖలునికి 


ఆత్మారాముడై ఎప్పుడూ నిర్వికల్ప సమాధిలో ఉండే భగవత్‌ 
స్వరూపం ఎలా తెలుస్తుంది? (కంచుకితో జయంధరా! 
మా అన్నగారిప్పుడు ఏం నిశ్చయించారు? 


; మీరు స్వయంగావెళ్ళి మహారాజును దర్శించి వారి 


అభిప్రాయం తెలుసుకోవటం యుక్తం.. 
(నిష్మమిస్తాడు-నేపథ్యంలో కలకలం - అనంతరం ఒక 
గొంతు) 


; ద్రుపదవిరాటవృష్ట్రంధక సహదేవ ప్రభృతులైన పాండవసేన 


అక్షాహిణీపతులారా! కౌరవసేనాగ్రేసరులారా! వినండి... 
సత్యవ్రతానికి భంగంకలుగుతుందనే భయంతో అణచుకొన్న 
యుధిస్టిరసార్వభౌముని క్రోధాగ్ని కురువంశాటవీ దావార్నిగా 
ప్రజ్బ్వరిల్లుతోంది... 


: (విని, సంతోషంతో) ప్రజ్బలించాలి. ఆర్యుని క్రోధాగ్ని ఇంకా 


ప్రజ్వలిం చెలి... 


: నాథా! ప్రళయసమయ పర్జన్యగర్జ్దనల వలె ఈ యుద్ధభేరీ 


నినాదాలేవింటి? 


; ఏముంది? యజ్ఞారంభం కాబోతోంది? 


326 


ద్రౌపది 
భీమ 


ద్రౌపది 


భీమ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


శ యజ్ఞమా?!... 
: అవును... రణయజ్ఞం.. యుధిస్టిరుడు ఈ యజ్ఞదీక్షితుడు, 


మేం నలుగురం బుత్విజులం. శ్రీకృష్ణుడు కర్తవ్యోపదేష్ట, 
నువ్వు సోమిదేవమ్మవు... కౌరవులు యజ్ఞపశువులు... 
నీదుఃఖోవ శాంతే యజ్ఞవ లం.. సకలరాజన్యుల్నీ 
ఆహ్వానించేటానికే ఆ దుందుభిధ్వానం... 


: ఇక గురుజనామతితో మన పరాక్రమాన్ని పరిక్రమింప 


జేయటానికి పదండి పోదాం,... 


: పూజ్యుదైన ధర్శజుని ఆదేశాన్ననుసరించేటానికి మనం 


ఎప్పుడూ సంసిద్దులమే.. దేవీ! మేం కురుకుల వినాశానికి 
కటిబద్ధులమై వెళ్ళివన్తాం!... 


: (కన్నీటితో) మీకు శుభపరంపరలు ప్రాప్తించుగాక!... 
: నీ శుభాశంసనం మమ్మల్ని విజయుల్ని చేస్తుంది... 
: యుద్ధంలో విజయులై తిరిగి వచ్చిన మీ ఓదార్పుకోసం 


నిరీక్షిస్తూ ఉంటాను. 


: పాంచాలీ!... ఓదార్పు మాటల్లో ఎందుకు? 


క్రియారూపంగానే చూపిస్తాం! 


; నాథా! మజొక్క్మమాట! నాపరాభవంవల్ల కలిగిన 


కోధో(దేకంలో వమరుపాటుతో ఉండకందేం!... 
రిపుబలాలను అప్రమత్తులై ఎదుర్కోండి... జాగ్రత్త... 


: వీరవుత్రీ!... వీరపత్నీ!... వీరమాతా!...కౌరవ 


సేనాసముద్రాన్ని మథించటంలో పాండవులెప్పుడూ 
అప్రమత్తులే!... 


రే రే ఆ 


వేణీనంవోరం 


కంచుకి 


32/ 


రెందవఅంకం 


;: భబానువుతీదేవి మా మాతృదేవి గాంధారీదేవి 


పాదపాద్మాలకు నమస్కరించి తిరిగి వచ్చిందోలేదో 
ఇప్పుడెక్కడుందో చూసిరమ్మని సుయోధనమహారాజు 
నన్నాజ్ఞాపి ౦చారు... అపీవున్యుని వధించిన 
కర్ణజయద్రథాదివీరులను సత్మరించేటానికి తాను వెళ్ళాలనీ, 
కనుక తొందరగా రమ్మనీ వారి ఆదేశం... (ఆకాశంలోకి 
చూస్తూఆం... ఏమంటున్నావూ?... భానుమతీదేవి 
అత్తమామలకు నమస్కరించి, తన భర్తకు యుద్ధంలో 
విజయాన్నాకాంక్షిస్తూ నేటినుంచి వ్రతదీళ్షపూని 
బాలోద్యానంలో ఉందనా?... సరే!... నీపని నువ్వు 
చూసుకో... ఈలోగా నేను మహారాజుకీవార్త నివేదిస్తాను... 
పతివ్రతా తిలకమైన భానుమతీదేవీ!... నీ పూనిక ప్రశస్తు... 
కాని ఒక ప్రక్క శ్రీకృష్ణస్టహాయులైన పాండవవీరులు 
యుద్దానికి తరలివస్తుంటే అంతఃపుర విహారాన్ని కోరుతున్న 
సుయోధనమహారాజు ప్రవర్తన శ్లాఘనీయంకాదు... పైగా 
ఆయుధాన్ని పట్టింది మొదలు అకుంఠిత హూక్రమంతో పరశు 
రామునే జయించిన భీష్మాచార్యులు యుద్ధంలో ఓడిపోతే 
దుఃఖించేని దుర్యోధన మహారాజు ప్రౌధులైన ధానుష్ములు 
ఒక్కుమ్మడిగా ఎదుర్కొని అలిసి ఏకాకైన బాలుడు 
అభిమన్యుని వింటిని విజచి సంహరిస్తే సంతోషిస్తున్నా 
డంటే ఏమనాలి?... (నిష్కమిస్తాడు) (భానుమతి ఇరువురు 
సఖులతో ప్రవేశిస్తుంది) 


; సఖీ! భానుమతీదేవీ! అభిమానధనులైన సుయోధన 


మహారాజు పట్టమహిపివై ఉండీ ఏదో దుస్వప్నం వచ్చిందని 
ఇంత దిగాలుపడిపోవటం ఏమీ బాగోలేదు... 


328 


చేటి 


భాను 


కంచుకి 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; సువదన చెప్పింది నిజమేనమ్మా!... కలదేం ఉందమ్మా?... 


కలలో ఏదైనా కనివించేవచ్చు.. ఏదైనా 
పలవరిం చేవచ్చు... 


; మీరు చెప్పింది నిజోవే. కానీ ఈకల నాకెంతో 


అశుభసూచకంగా తోస్తోందే!... 


: ప్రియసఖీ! ఇంతకీ నీకు వచ్చిన కలేమిటోచెప్పు!... దాన్ని 


బట్టి మేం ప్రతిక్రియ ఆలోచిస్తాం... 


: సువదన చెప్పింది బాగుంది... పీడకలలొస్తే దైవప్రార్థన, 


దర్భలను చేతపట్టుకోవటం వంటివి చేస్తే ఆ పీడ తొలగి 
శుభపరిణామాలు కలుగుతాయంటారు. 


; అయితే చెబుతా విను!... 
: చెప్పు... చెప్పు... 
: ఉండవే!.. భయంతో మజచిపోతున్నా.. గుర్తుతెచ్చు 


కునేంతవజకు ఆగు... (ఆలోచిస్తుంటుంది. కంచుకి, 
దుర్యోధనులు ప్రవేశిస్తారు) 


: శత్రువులకు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, తనచేత 


నైనా ఇతరులవల్లనైనా, కొంచెంగా కానీ, ఎక్కువగాగానీ 
జేరిగిన అపకారం ఎంతో సంతోషాన్నిస్తుందని ఎవరో 
కాని గొప్పగా చెప్పారు. ఎందుకంటే... నేడు ద్రోణ, కర్ణ, 
సైంధవాది వీరులు అభిమన్యుణ్జి వధించటంతో 
నామనస్సుకెంతో తృప్తికలిగింది... 


;: మహారాజా! (దోణాచార్యునివంటి మవోవీరునికి 


అభీమన్యువధ ఒక మహాకార్యంకాదు... కర్ణ సైంధవులది 
మాత్రం ఈ విషయంలో గొప్పేముంది? 


; వినయంధథా!... ఏమంటున్నావ్‌?... ఒంటరివాడు, బాలుడు, 


ధనుర్విముక్తుదైన అభిమన్యుని ఎందజో కలిసి చంపటంలో 


వేణీనంవోరం 


కంచుకి 
దుర్యో 
కంచుకి 


దుర్యో 


కంచుకి 


దుర్యో 
కంచుకి 


భాను 


329 


గొప్పేముందనా?... ఓరి మూర్చుడా!... చూడూ!... 
శతాధికవృద్ధుడైన భీష్మాచార్యుని శిఖండిని ముందుంచుకొని 
చేంపటం వల్ల పాండవుల కేఘనత కలిగిందో ఆ ఘనతే 
మాకూ కలిగింది.. అదంతే... భృత్య, బాంధవ, మిత్ర, 
సుత, సోదర సహితుడైన సుయోధనుని తనబలంతో 
అనతికాలంలోనే ధర్మజుడు సంహరిస్తాడు. 


: (చెవులు మూసికొని) అమంగళం ప్రతిహతమగుగాక! 
: వినయంధరా!... నేనేమన్నానిప్పుడు? 
ఇ భృత్య, బాంధవ, మిత్ర, సుత, సోదరసమేతుడైన ధర్మజుని 


అనతికాలంలోనే సుయోధనుడు సంహరిస్తాడనటానికి 
సరిగ్గా వ్యతిరేకంగా పలికారు!... 


; వినయంధరా!... ఎప్పటిలాగా నాకు వీడ్కోలు చెప్పకుండా 


భానుమతి ఇవాళ వేకువజామున శయ్యాగ్భహం వీడింది... 
అందుకే మనస్సులో దిగులుగా ఉంది... ఆమె ఎక్కడుందో 
చెప్పు!... 


: మహారాజా! ఇటు.. ఇటు.. మహారాణి భానుమతీదేవి 


చెలులతో అదిగో ఆ బాలోద్యానంలో కూర్చున్నారు. తమరు 
సమీపించేండి! 


: (చూచి వినయంధరా! మీరువెళ్ళి మా యుద్ధరథాన్ని సిద్ధం 


చేయండి... మేమూ మీ వెంటనే వస్తాం! 


: చిత్తం! (నిషమిస్తాడు) 
: ప్రియసఖీ! భానుమతీ... గుర్తొచ్చిందా కల? 
: సఖీ! గుర్తుకొచ్చింది... ఇవాళ ప్రమదావనంలో కూర్చున్న 


నా ఎదుటగా అమోవుమైన నకుల దివ్యరూపం 
సాక్షాత్కరించింది... ఆ నకుల దివ్యరూపం నూజు 
పాముల్ని చేంపిందట!... 


330 


చెలులిదజఖూ 
ఈ 


భాను 


దుర్యో 


దుర్యో 


భాను 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (ఆమెకు కనబడకుండా చేతినడ్డం పెట్టుకొని తమలో) 


అమంగళం ప్రతిహతమగుగాక! (పైకి) తరువాత?... 
తరువాత?... 


: దుఃఖభాజనమైన మనస్సుతో మళ్ళీ మథిచాను... గుర్తు 


తెచ్చుకోనీవే!... 


: ఓ!... మహారాణి భానుమతీదేవి సువదన, తరళికలతో కలిసి 


ఏదో ముచ్చేటించుకుంటోంది. ఈ లతల వెనుక నుండి 
వారి మాటల్ని వింటాను... 


; బెంగపడకు చెప్పు!... 
: (తనలో) ఈమె బెంగకు కారణమేమై ఉంటుందబ్బా!... 


ఒకవేళ పడక గదినుంచి “వెళ్ళొస్తానని నాతో చెప్ప కుండా 
వెళ్ళటమే అయిఉండాలి... దేవీ!... గతరాత్రి నీపట్ల నేనేమీ 
అనుచితంగా ప్రవర్తించేలేదే!... నేను అన్యపస్త్రీలతో కాలక్షేపం 
చేస్తున్నట్లు కలొచ్చిందా? ఏ పాపం ఎజుగని నాపై అలిగి 
నాతో చెప్పకుండానే శయ్యాగారం నుంచి వెళ్ళిపోయావా? 
అయినా నా ప్రేయసి ఏం చెబుతుందో వింటాను... 


: చెలీ! ఆ తర్వాత సాటిలేని సౌందర్యంతో ఆ నకుల 


దివ్యసందర్శనంతో నాలో ఉత్సాహం పెల్లుబికింది... 


: ఏవింటీ? నకుల సందర్శనంతో ఉత్సాహం పెల్లుబికిందా? 


అయితే మాద్రీసుతుడైన నకులునిపట్ల అనురక్తయై ఈ 
పాపాత్మురాలు మమ్ము వంచిస్తోందన్నమాట!... ఓహో!... 
ప్రాతఃకాలంలోనే ఈమెకు వ్రతం పేరుతో ఏకాంతవాసం, 
ఇష్టసఖులతో ముచ్చట్లు ఇందుకోసమే నన్నమాట! 
నామోవాోవేశంతో ఈ కులట మనస్సు తెలియక 
మోసపోయాను... నా ప్రత్యక్షంలో అంతటి ముగ్ధత్వం, 
పరోక్షంలో ఇంతటి సాహసం! నయవంచకి!... 


వేణీనంవోరం 


సఖి 
భాను 


దుర్యో 


సఖి & చేటి 
భాను 


దుర్యో 


సఖి, చేటి 


భాను 


దుర్యో 


దుర్యో 


33] 


; ఆ తరువాత?... 
: నేనాతర్వాత ఉన్నచోటునుండి లతామండపం ప్రవేశిస్తే 


ఆ దివ్య నకులరూపం కూడా నన్ననుసరించింది... 


: అహో! ఈ పాపిష్టరాలు ఇలా సిగ్గలేకుండా చెప్పటం జారస్తీ 


జనోచితంగానే ఉంది. 


ఆ తర్వాత? 
ఆ తర్వాత ఆ సుందర నకుల రూపం ఎంతో గర్వంగా 


తన చేతిని చాపి నా పైట లాగింది! 


; ఆం సగర్వంగా పైట లాగటం జేరిగిందా? ఇక వినటం 


ఎందుకూ? ఊం. పరస్త్రీ లోలుడై, నీచుడైన మాద్రీసుతుడు 
నకులుని హతమారుస్తాను... (రెండడుగులువేసి) 
అంతకంటే ముందీబంధకినే దండించాలి... 


: తర్వాత, తర్వాత?... 
: ఆ తర్వాత ప్రాతఃకాంలో ఆర్యపుత్రుని ని్యద్రలేపే 


మంగళవాద్యాలతో, వారస్రీల మేలుకొలుపు పాటలతో 
నాకు నిద్రనుంచి మెలకువ వచ్చింది... 


: ఏవంటోది? నిద్ర నుంచి మెలకువ వచ్చిందనా? అయితే 


ఇదంతా కలన్నమాట! కానీ సఖుల మాటలతో 
స్పష్టమౌతుంది. 
(సఖులిద్దణూ దిగులుగా ఒకరినొకరు చూచుకొంటారు) 


ఈ దుస్స్వప్నంలోని అమంగళం అంతా గంగాజల 


ప్రోక్షణంతో బ్రాహ్మణాశీర్వచనంతో, హోమాదులతోనూ 
తీలిపోతుంది. 


: ఇకనా తర్మం వ్యర్థం. ఈమె తనకు వచ్చిన స్వప్నం 


చెబుతుంటే బుద్ధిహీనుణ్హైన నేను ఇంకోవిధంగా 
భావించాను... ఇంకా నయం!... సగమే విని ఆకోపంతో 


332 


భాను 
సఖి,చేటి 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఇక్కణ్డుంచి వెళ్ళిపోయాను కాదు! అదృష్టం బావుండబట్టి 
సగమే విని దుర్భాషలాడాను కాదు!... 
సఖీ!... ఈ కలలో శుభసూచకమైనదేమైనా ఉందే? 


: (ఒకరినొకరు చూసుకొంటూ తమలో) ఈ కలలో 


శుభసూచకమనేది ఏమాత్రం లేదు... ఈ విషయంలో 
ఉన్నదున్నట్లుగా చెప్పకపోతే మహారాణిపట్ల అపరాధం 
చేసినవారమౌతాం. అడిగినప్పుడు వినటానికి కష్టంగా 
ఉన్నా హితాన్ని చెప్పేవారే నిజమైన మిత్రులు... (పైకి) 
సఖీ! ఈ స్వవ్నంలో శుభమనేది రవ్వంతైనా లేదు. కలలో 
పంది కాని, ముంగిస కాని, కనిపించేటం, పైగా ఆ 
ముంగిస నూజటు పాముల్ని చంపటమనేది అనర్థ 


సూచకమని స్వప్న శాస్త్రవేత్తలంటారు. 


: ఈ సువదన పలికింది సత్యమే... ఒక నకులం శతపన్నగాల్ని 


వధించేటం. పైట తొలగించేటం తప్పక అమంగళ సూచనే... 
అందులోనూ ఈ శతసంఖ్య సోదర సహితుజ్హాన 
నాకన్వయిస్తున్నట్లుంటోంది... అరే!... ఇదేవింటీ ఎడం 
కన్నదురుతోంది? (గర్వంతో) ఆం పిరికివారిని భయపెట్టె 
ఇటువంటి శకునాలతో ఈ రారాజుకి లెక్మేవింటి? అంగిరస 
మహర్షి గ్రహచారం, స్వప్నాలు, అపశకునాలు శాంతి 
ప్రక్రియలూ కాకతాళీయంగా ఫలిస్తాయి. కానీ ప్రజ్ఞాశీలురు 
వీటికి భయపడరని ఎప్పుడో చెప్పాడు... కనుక నేనిప్పుడు 
భానుమతికి స్తీ సహజమైన బేలతనంతో కలిగిన అనర్థ 
శంకను రూపుమాపుతాను. 


: సఖీ... సువదనా! మధ్యాహ్నం సమీపిస్తున్నట్లుంది... 
: అవును... సూర్యభగవానుడు దుర్నిరీక్షంగా ఉన్నాడు. ఇది 


మీ సూర్యారాధనకు తగిన సమయం... 


వేణీనంవోరం 


భాను 
తర, చేటి 
దుర్యో 
తర,చేటి 


భాను 


దుర్యో 


333 


: తరలికా! పూజా ద్రవ్యపాత్రను తీసుకురావే!... 

: అలాగేనమ్మా!... (నిషమిస్తుంది) 

: దేవిని సమీపించేటానికిదే తగినసమయం... (సమీపిస్తాడు) 
: (వ్రవేశించి) అమ్మా! ఇదిగో పూజాద్రవ్యాలపాత్ర! 


ఆదిత్యారాధన ఆరంభించేండి!... 


: (దుర్యోధనుని చూచి, తనలో) ఏవింటీ! మహారాజు 


వచ్చారు?... అయ్యో!.. భానుమతీదేవికి వ్రతభంగం 
అవుతోందే!... 

(దుర్యోధనుడు చేనన్నతో చెలికత్తెలను తప్పించి 
అర్హ్యపాత్రను భానుమతికి అందిస్తాడు) 


; (సూర్యునివైపు చూసి నమస్కరిస్తూ) సకల భువనాలకు 


రత్నప్రదీపమా! నాకు వచ్చిన దుఃస్వప్నం వల్ల ఏ దుష్పరి 
ణామాలూ ప్రాప్తించేకుండా, సోదరయుక్తుడైన ఆర్య 
పుత్రునికి సకల శుభాలూ కలిగేలా అనుగ్రహించు తండ్రీ! 
(అర్హ్యమిచ్చి) తరలికా! పూలనివ్వవే!... 

(పూలకై చేయి చాస్తుంది, దుర్యోధనుడు పూలనందిస్తాడు. 
అతని హస్తస్పర్భకు పరవశయై పూలను క్రింద పడవేస్తుంది) 
(కోపంగా) సేవకుల క్కూడా ఇంత నిర్లక్ష్యమా? (తిరిగి 
దుర్యోధనుని చూచి) తొట్రుపాటుతో) ఆర్యపుత్రా! మీరా?... 


: ఈ దాసునికిటువంటి సేవల్లో నేర్పులేదు. కనుక 


శిక్షార్హుడు... 

(భానుమతి సిగ్గుపడుతుంది) సుందరీ! ఈ సేవకుని నీ 
అపాంగ వీక్షణంతో అనుగ్రహించు... చిరునవ్వులు 
చిందిస్తూ మధురవాక్కులతో మన్నించు. నీ స్పర్శతో 
సంభావించు.. 


334 


భాను 
దుర్యో 
భాను 


దుర్యో 


భాను 


దుర్యో 


భాను 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆర్యపుత్రా! నేనొక వ్రతనియమంలో ఉన్నానని తెలుసు 


కదా! 


: నీ స్వవ్న వృత్తాంతాన్నంతా విన్నాను. దానికి భయపడి 


కోమలమైన నీ శరీరాన్ని బాధించుకోవటమెందుకు? 


: ఆర్యపుత్రా! ఈ స్వప్ప్నంవల్ల అనర్ధశంక నన్నెంతో పీడి 


స్తోంది. అందుకే ఈ వ్రతం.. . అనుగ్రహించేండి!... 


: నువ్వింత భయస్ఫురాలివైతే దశదిశాపర్యాప్తమైన ఈ 


భూమండలాన్నే సంక్షోభింపజేసే మనఏకాదశాక్షౌహిణీ 
సేనల వలితం ఏముంది?... దిగంతవి(శాంత 
కీర్తిసాంద్రులైన ద్రోణకర్ణాదులెందుకు చెప్పు!... మా 
నూజుగురు సోదరుల బాహువుల నీడలో నువ్వెప్పుడూ 
సురక్షితవై ఉన్నావు... ఈ దుర్యోధనుని ఇల్లాలివైన నీ 
కీబేలతనం ఎందుకు?... 


: ఆర్యపుత్రా! మీరు నావద్ద ఉంటే నాకు భయమేమీ లేదు... 


అయినా మీమనోరథ సిద్ధినే నేనెప్పుడూ కోరుకొనేది!... 


: సుందరీ! నీతో కలిసి యథేచ్చగా విహరించేటమే నా కోరిక. 


చిజునవ్వులు చిలికిస్తున్న నీ ముగ్ధమనోహర రూపాన్ని 
తనివితీరా ఆస్వాదించేటం కంటె దుర్లభమైం దేమీ లేదు... 
సదానీ పరిష్వంగంలో నీ అధరసుధను పానంచేయటాన్ని 
మించిన అదృష్టమేముంది? ... (నేపథ్యంలో గొప్ప 
కలకలం -రుంరూమారుత ధ్వని) 


: (భయంతో కౌగిలించుకొని) ఆర్యపుత్రా! రక్షించండి... 


రక్షించండి! 


: ఎందుకంత కంగారు? సుడిగాలి తీవ్రంగా వీస్తోంది 


అంతేగా!... 


వేణీనంవోరం 


సఖి 


దుర్యో 


భాను 


దుర్యో 


కంచుకి 
దుర్యో 
కంచుకి 
దుర్యో 
భాను 
కంచుకి 
దుర్యో 
కంచుకి 


335 


: మహారాజా! ఈ ప్రళయ రుంరూనిలంతో చెట్లన్నీ 


కూలిపోతున్నాయి... ఈ లీలాపర్వతం మీదున్న ప్రాసాదాన్ని 
ప్రవేశించేండి.. ఈ గాలికి దుమ్మురేగి కళ్ళలో పడి 
గ్రుడ్డివాళ్ళను చేస్తోంది... మీరా భవనంలోకి వెళితే రక్షణ! 


: (నంతోషంగా) ఈవమువోవాయువువల్ల మాకో 


మహోవకారం జోరిగింది!... ఎందుకంటే 
అప్రయత్నంగానే (వ్రతనియమాన్ని విడిచి నాదేవి 
నన్నాలింగనం చేనికొని నన్నానందాబ్చీలో 
ఓలలాడించింది... దేవీ!... ఈ గృహాంతర్భాగంలోకి 
వెడదాంరా.. అక్కడికీ సుడిగాలి చేరలేదు... 


: (ప్రవెశించి) హమ్మయ్య! దైవవశంవల్ల సుడిగాలి లోపలికి 


రాకపోవటం వల్ల హాయిగా ఉంది... 


: అయినా నువ్వు భయంతో బాగా అలిసిపోయావు. కాసేపు 


నా ఒళ్ళో కూర్చుని అలసట తీర్చుకోవచ్చుకదా! (భానుమతి 
సిగ్గుపడుతుంది) 


: (ప్రవేశించి) మహారాజా! భగ్నం.. భగ్నం... 

; ఏవింటి? 

; ఏవింటావాగుడు?... 

: ఆర్య! అమంగళం పలుకుతున్నారేవింటి?... 

; ఏవింటా (ప్రేలాపన? మతిపోయిందా?... 

; థఢేలాపన కాదు... నిజమే... భీమవాయువులతో మీ 


రథకేతనం కూలిపోయింది. 


336 


దుర్యో 


కంచుకి 


భాను 


మాత 
దుర్యో 
మాత 


దుర్యో 
మాత 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఈ భీషణవాయువుతో ప్రపంచమే కంపించిపోతుంటే 


రథకేతనం పడిపోవటంలో వింతేముంది? ఈ మాఠత్రానికే 
భగ్నం భగ్నమని గోలపెట్టాలా? 


; మహారాజా! ఏంలేదు... ఈ అనిమిత్త పరిహారం కోసం 


ఏదైనా శాంతి చేయించాలనే స్వామిభక్తే నన్న 
ప్రేరేపించింది! 


: ఆర్యపుత్రా! దీనికేదైనా హోమాదికాలు జేరిపించి, 


శాంతిచేయిం చేటం మంచిది... 


; ఊం!1...నరే... అయితే వెళ్ళి మన పురోపాతుడు 


సుమిత్రునితో ఈ విషయం చెప్పు!... 


మ ఆజ్ఞ... (నిష్మమిస్తాడు) 
: (ప్రవేశించి) మహారాజులకు జయం.!... తమదర్శనానికై 


సైంధవుల తల్లి, దుశ్ళల వేచి ఉన్నారు. 


: వెంటనే ప్రవేశపెట్టు!...(దుశ్ళలా, సైంధవుని తల్లీ ప్రవేశించి 


కాళ్ళమీదపడి ఏడుస్తారు) 


: నాయనా! రక్షించు... రక్షించు... (మాతా, దుశ్ళలా 


ఏడుస్తారు) 


: (వారిని లేవదీసి ఊరుకోండి! ఊరుకోండి! ఏమైంది? 


సైంధవుడు కుశలమేనా? 


: ఏం కుశలం నాయనా?... 
వాలంట 


: అభిమన్యునివధతో (క్రుద్భుడైన గాండీవి నేటి 


సూర్యాస్తమయంలోగా సైంధవుని సంహరిస్తానని ప్రతిన 
పూనాట్ట! 


స (చిజునవ్వుతో) ఓ!.. మీ దుఃఖానికిదా కారణం?... 


పుత్రవధజనితోన్నాదంతో చేసిన పార్టుని ప్రలాపాల కింత 


వేణీనంవోరం 


మాత 


దుర్యో 


మాత 


దుర్యో 


భాను 


దుర్యో 


33/ 


పరితపించాలా?... నా భుజరక్షణలో ఉన్న సైంధవుని 
కన్నెత్తి చూడటానికైనా ఆ కవ్వడికెన్ని గుండెలు? 


; అవుననుకో! అయినా తమ పుత్రుని వధించారన్న 


కోపావేశంతో పాండవులెంతకైనా తెగించి యుద్ధం చేస్తారు 
కనుక భయం! 


: పాండవులకోపం ఎవరికి తెలియంది? (ఎగతాళిగా) 


చూడు-నా ఆజ్ఞతో దుశ్వాసనుడు నిండు సభలో ద్రౌపది 
జుట్టుపట్టి ఈద్చి వలువలొలుస్తూ ఉంటే ఈ గాండీవి అక్కడ 
లేడా? రాచబిడ్డ శస్తాస్త నిపుణుడు, యువకుడైనవానికంత 
కంటే కోపం రాదగ్గ సన్నివేశ మేముంది?... 


: తన ప్రతిజ్ఞ నెరవెర్చలేకపోతే ఆత్మాహుతి చేసికొంటానని 


ప్రతిజ్ఞ కూడా చేశాట్ల! 
న్‌్‌ ల 


; మటథి దానికి సంతోషించేవలసిందిపోయి దుఃఖిస్తారేం? 


నీకొడుకు గొప్పతనం నీకు తెలియటం లేదమ్మా... కౌరవ 
శతంతో కృప కర్ణద్రోణాశ్వత్ధామాది అతిరథమహారథుల 
అండదండలతో అవక్ర పరాక్రమోపేతుడైన నీ పుత్రుని 
పేరెత్తటానికైనా ఆ పార్భునికి కాని ఇంకోడికి గాని ఎలా 
వీలౌతుందమ్మా?... 


: ఆర్యపుత్రా! మీరు చెబుతోంది నిజవే అయినా 


ధనంజయుని ప్రతిజ్ఞాస్వీకారం ప్రమాదసూచకం, 
భయహేతువు కదా... 


: ఆం!... పాందవులు ఈ దుర్యోధనునికా భయ 


హేతువులు?... నా అశేష సేనావాహిని శత్రువులపై పడి 
పాండవసేనని నుగ్గు నుగ్గు చేస్తుంది!... భానుమతీ దేవీ!... 
పాండవ ప్రతాపం ఏపాటిదో తెలిసికూడా శంకిస్తు 
న్నావా?... చూడు, దుశ్చాసనునిరక్తం తాగుతానని, నా 


338 


కంచుకి 
దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


తొడలు విరగకొడతాననీ (ఎగతాళిగా) మహాశూరులు 
పాండవుల ప్రతిజ్ఞ ఎటువంటిదో సైంధవుని సంహరిస్తా 
నన్నదీ అటువంటిదే!... (చప్పట్లు చేజచి) ఎవరక్కడ?... 
నా జైత్రరథాన్ని సిద్ధం చెయ్యండి... వీరమరణం కాకుండా 
ప్రతిజ్ఞా భంగంతో సిగ్గుతో చేచ్చే చావెటువంటిదో ఆ 
సవ్యసాచికి ఉపదేశించి వస్తాను... 


; మహారాజా!... మీ జైత్రరథం సిద్ధంగా ఉంది!... 
: దేవీ!... నువ్వు అంతఃపురానికి వెళ్ళు... నేనూ ఆ పార్టనికి 


ప్రతిజ్ఞాభంగంవలన సిగ్గుతో చచ్చే చావెటువంటిదో 
ఉపదేశించి వస్తాను. (అంతా నిషమిస్తారు) 


నే రే రో 


వేణీనంవోరం 


339 


మూదడవఅంకం 


: (వికృతంగా నవ్వుతూ సంతోషంగా) చేచ్చిన ఈరుల 


మాంసం గుట్టలు, ఎయ్యి కడవల వసతో నిండిపోయిన 
ఈ యుద్ధభూమిలో నెత్తురు తాగుతానే ఉన్నా... ఈ యుద్ధం 
ఎయ్యేల్లు వొద్దిల్లాల!... (సంతోషంతో గెంతుతూ) సైంధవున్ని 
సంపిన నాడు మళ్లీ పెతిదినం అజ్జునుడు యుద్దం 'సేత్తాంటే 
నా ఇల్లు రగతమాంసాలతో నిండిపోతా ఉంటాది... (అటూ 
ఇటూ తిరిగి అన్నివెపులకీ చూస్తూ) ఇంతకీ నా మనసైనోడు, 

నా పెనివిటి రుదిరపియు డెక్కడ?... ఒరేయ్‌!... 

రుదిరవియా!...రుదిరవియా!... ఇటురమ్మీ! 

ఓపాలిటురమ్మీ!... 


: (విని నన్నెవిత్తే పిలుత్తాంది! ఓ!... వాసాగందా!... (దగ్గణకు 


వచ్చి) ఎందుకే ఆ కేకలు? నానీణ్ణేగా ఉంది!... 


: వొరే రుదిరపియా!... నీకోసం ఇప్పుడే సచ్చిన రాజు కొవ్వుతో 


గోరెచ్చటి రగతం, మాంసం తెచ్చినానురా... మాంసాన్ని 
నంజుకొంటూ నెత్తురు కల్లు తాగరా!... 


: వొలే వసాగందా!... మా మంచిపని సేసినావే!... బాగా 


దప్పిగ్గా ఉందే! ఇయ్యి... 


; ఇంత యుద్దబూమిలో తిరుగుతున్న నీకు దప్పికేటిరా!... 


ఇడ్డూరం కాకపోతే?... 


; గటోతుకచుడు సచ్చినాడు గంద!... ఇడింబను సూట్టానికి 


పోయినానే! 


: కొడుకు పోయిన దుక్కం ఆ అమ్మకింకా తీరనే లేదేంటిరా?... 
: అప్పుదే ఎట్టాతీరుతుందే! అబిమన్నుడు పోయిన సుబదరా, 


పాంచాలీ దేయి ఆ అమ్మ నోదారుత్తుండారు!... ఆరి... 
ఇంతకీ ఏపాటి రగతమాంసాలు నిలవ సేసినావే?... 


340 


న్‌ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఇందంక నిలవసేసింది నీకెరికేగందా!... బగదత్తుని 


నెత్తురుతో ఉన్న కుండొకటి, సైందవుని కొవ్వుతో రెండు 
కుండలు, దురుపదుడు, ఇరాటుడు, బూరిసెవసుడు, 
సోమదత్తుడు, బాయిలికుడు వంటి రాజులు, మిగతా 
సైనికులు రగతం మాంసం యేల కుండలగొందీ 


ఉన్నాయి. 


: (సంతోషంతో కౌగిలించుకొని నవ్వుతూ) ఓసోసి!... 


ఇంటాడదంటే అట్నే ఉండాల!... ఇట్నే దాసిపెట్టు... 
ఇడింబేమో నన్ను ఆవిడ పెనివిటి బీమయ్యగోరిని 
అంటకాసుండమని సెప్పింది... ఆ భీమయ్యోరిగోర్ని 
యుద్దబూమిలో ఎన్నంటి తిరుగుతుండటం వాల్ల నాకు 
ఆకలిదప్పులు మా ఎక్కువగా ఉన్నాయి... గనక నాకిక్కడే 
సొరగం... 


: అదిసరేలేగానొంరే! వీమయ్యగోరిని అంటకాసి తిరుగుమని 


ఎందుకు సెప్పినట్టూ ఆ ఇడింబమ్మ? 


: బీమయ్యగోరు దుస్సేసనుని రగతం తాగుతానని పెతిగ్గె 


సేసిండుగందా!... గనక ఆ యాలప్పుడు ఆయనలో దూరి 
రగతం నన్ను తాగమని!... 


: మంచిది ఇడింబమ్మా.. మంచిది... నా పెనివిటికి మంచిపనే 


అప్పజెప్పినవ్వు.. 
(నేపథ్యంలో కలకలం) వొలేయ ఏటాగోల?... 


; వొసాగందే!... అదిగో దుట్టదుమునుడు దురోణ గురువుగోరి 


జుటటుకొని పీక తెగోతుండు. 
ఈం. ౧-౭౨ 


: (ంతోషంగా) రారా!.. మనం ఎల్లి ఆ అయ్యోరి రగతం 


తాగుదాం... 


వేణీనంవోరం 


రాక్షసుడు 


అశ్వత్హామ 


341 


; (భయంగా) ఒసే అది బాపనయ్య రగతం... అది గొంతు 


మండిత్తది... వొద్దే... వొదొద్దు... 
నో ఈ టట 
ఆ నేపథ్యంలో ఆ మళ్ళీ కలకలం 


: మల్లీ ఆగోలేందిరా? 
: ఆ అయ్యోరి కొడుకు అస్సెత్తామ కత్తట్టుకొని ఇటే 


వొత్తుండు... దుట్టదుమ్ముని మీన కోపంతో మన్ని సంపినా 
సంపగలడు... రాయే పోదాం... 

(ఇద్దజూ నిషమిస్తారు, నేపథ్యంలో కలకలం-- వింటూ 
ఎత్తిన కత్తితో అశ్వత్థామ ప్రవేశిస్తాడు) 


; (తనలో) ఏవింటీ? కలకలధ్వని అవిచ్చిన్నంగా 


వినవస్తోంది?... యౌవనదర్పంతో భీమార్జునులు కాని 
సాత్యకి కాని మర్యాదనతిక్రమించి ప్రవర్తిస్తే పితృపాదులు 
స్వపరాక్రమానుకూలంగా పోరు సలుపుతున్నారు కాబోలు... 
(పైకి ఎవర్శ్మడ? రథం తీసుకొని రండి... (తనలో) 
రథంకోసం వేచి ఉందటం ఎందుకు? కాల హరణం... 
చేతిలో ఆయుధం ఎలాగూ ఉంది... దీంతో యుద్ధభూమికి 
వెడతాను... అరె4 ఇదేవింటి? ఎడం కన్నదురుతోంది? తండ్రి 
పరాక్రమాన్ని కళ్ళారా చూడాలని వెళ్ళే నాకు కూడ ఈ 
శకునాల పట్టింపేవింటి?... అదేవింటి?... కౌరవసేన 
రథగజతురగాల వెనుక దాగిదాగి పాజిపోతోంది?... 
మహారథులైన కర్ణాదులు కూడా పాథిపోతున్నట్లుం 
దేవింటి?... నాతం(డి 

ఉన్న సేనలకూ ఈ దుఖ్ధితి ఏవింటి?... 


ఘసేనాధివతిగా 


: (గాయాలతో ప్రవేశించి) కుమారా! రక్షించు... రక్షించు... 


(కాళ్ళపై పడతాడు) 


342 


అశ్వ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఏవింటీ నాతండ్రి రథసారథి అశ్వసేనుడా!... త్రిలోక రక్షణ 


సమర్శ్భుడైన నాతండ్రికి రథసారథివై ఉండీ నన్ను 
శరణువేడుతున్నావేమిటి? 


: (లేచి) ఇంకెక్కడి తండ్రి నాయనా? (దుఃఖిస్తాడు) 

; (ఆదుర్దాగా) ఏవింటీ, నాతంద్రే లేడా? 

; చిత్తం! (దుఃఖం) మీనాయనగా రిక లేరు... 

: తండ్రీ! (దుఃఖంతో మూర్చిల్లుతాడు) 

; ఊరుకో నాయనా!.. ఊరుకో...! 

: హా!.. తండ్రీ! నువ్వెక్కడ? నాకు బదులివ్వ... (దుఃఖిస్తాడు) 
: వీరులకు దుఃఖావేశం తగినదికాదు... తండ్రికి తగిన 


విధంగానే నీ పరాక్రమంతో దుఃఖసాగరాన్ని దాటటం నీకు 
అర్దమైంది. 


; అంతటి మహావీరుడెలా అస్తమించాడు? చెప్పు... ప్రియ 


శిష్యుడు భీముడు తన గదాప్రహారంతో గురుదక్షిణ 
సమర్పించాడా? ప్రియాతిప్రియశిష్యుడు అర్జునుని పనా 
ఇది? లేక కృష్ణుని చక్రాహతితో యుద్ధభూమిలో 
పడిపోయారా? వీళ్ళు ముగ్గురూతప్ప మజొకనితో ఆయనకీ 
ఆపద ప్రాప్తించి ఉంటుందని నేననుకోను... 


; ఈ ముగ్గురిలో ఎవరూ క్రుద్దుడై శస్తాన్ని చేపట్టిన ద్రోణునితో 


సమానులు కారు. 


: దుఃఖంతో అస్త్రసన్యాసం చేశాడా?... 
: అవును! ఆయన మరణానికి నువ్వే కారణం.!... 
; నేనా?... 


: అవును! సత్యవాక్చరివాలకుడైన యుధిష్టిరుడు అశ్వత్థామ 


మరణించాడని స్పష్టంగా పెద్దగా చెప్పిన తరువాత ఏనుగని 


వేణీనంవోరం 


అశ్వ 


సూత 


కృపాచార్య 


అశ్వ 


సూతుడు 
అశ్వ 


343 


అస్పష్టంగా మెల్లగా ఉచ్చరించాడు. నీతండ్రి మొదటిసగాన్న 
విని ధర్మజునిపట్ల ఉన్న నమ్మకంతో నీపై (ప్రమాతిశయంతో 
కన్నీటితో అస్త్రసన్యాసం చేశాడు.... 


: అయ్యో!... తండ్రీ! అబద్ధమైన నా చావు వార్త విని నాకోసం 


వృథాగా ప్రాణాలు వదిలావా?... (దుఃఖిస్తాడు) 


: ఊరుకో తండ్రీ... ఊరుకో... 
: (ప్రవేశించి) ఛీ...ఛీ... సోదరసహితుదైన దుర్యోధనుడు, 


ధర్మరాజు, సమస్తరాజకం, నేనూ వ్యర్థులం. ఆనాడు 
ద్రౌపదికేశాల్నీ ఈనాడు (ద్రోణుని శిఖను పట్టుకొంటే 
బొమ్మకట్టుకు పోయి చూచినవారందళికీ సిగ్గు సిగ్గు.. 
చిన్నవాడు అశ్వత్థామ మొహం ఎలా చూడను? ఆనాడు 
ద్రౌపది జుట్టుపట్టుకొని ఈద్చిన ఫలితమే నేటి మహాభారత 
యుద్ధం... ఈనాటి ద్రోణాచార్యుని శిఖపట్టిన ఫలితంగా ఈ 
లోకమే నశించి పోతుందేమో? (అశ్వత్థామతో) నాయనా! 
ఊజఅదడిల్లు... ఊఅడిల్లు!... 


: హా! తండ్రీ!... లోకైకగురూ!... (ఆకాశంవైపు చూచి) 


యుధిప్టిరా! పుట్టింది మొదలు అబద్ధం అంటూ ఆడి 
ఎజుగవే! ఎవరికీ విరోధివి కాకపోవటం వళ్లే 
అజాతశత్రువనే కీర్తిని కూడా పొందావే! నాతండ్రి నీకేం 
ద్రోహం చేశాడని ఇంతపనికి ఒడిగట్టావు?... 


; కుమారా! నీ మేనమామ కృపాచార్యులు వచ్చారు!... 
:; మావంయ్యా! (దుఃఖిన్తాడు) నీతో ఎప్పుడూ పరిహాసా 


లాడుతూ నువ్వంటే వల్లమాలిన అభిమానం కల నీ బావగారు 
మటథిలేరు మావంయ్యా! (దుఃఖిస్తాడు) ఇక నాకు దుఃఖం 
అంటూ లేదు.. తండ్రినే అనుసరించి వెళ్ళి ఆయన్ని 
సేవిస్తాను. 


344 


కృపా 


అశ్వ 


ఒకకంఠం 


అశ్వ 


అదే కంఠం 


అశ్వ 


కృపా 
అశ్వ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: నాయనా! తల్లితండ్రులు సంతానం చేత ఎప్పుడూ సేవించే 


దగినవారే... కాని ప్రాణత్యాగం కాదు. నీవంటి 
మహావీరులకది తగిన పనికాదు... తండ్రికి పారలౌకిక 
(క్రియలొనర్చటంవల్లే నంతానం వారికి టపీతిని 
కలుగజేసినవారవుతారు... 


: నువ్వు చెప్పింది నిజీవేం అయినా నేనీ దుఃఖభారాన్ని 


సహించేలేకపోతున్నా... 
ఆ నేపథ్యంలో ఆ 


: ఓరాజాధిరాజులారా! వీరాగ్రేసరులారా! పూజ్యుడు, 


సర్వలోకైకగురుదైన (ద్రోణుని కీనీచుడు చేసిన పరాభవాన్ని 
చూస్తూ ఎలా ఊరుకున్నారు? 


; ఏమీ? నా తండ్రికి పరాభవమా? 


(తిరిగి నేపథ్యంలో) 


- యుద్ధభూమిలో శోకావేశంతో అస్త్రసన్యాసం చేసిన త్రి 


జగద్గురువు (ద్రోణాచార్యుని శిఖనుపట్టి నీచుడైన 
ధృష్టద్యుమ్నుడాయన తలతటథిగి తన శిబిరానికి వెడు 
తున్నాడు. దీన్ని ఉపేక్షించేటం మీకు తగినపని కాదు!... 


: (కృపసూతుల్నిచూసి) ఏంవిటీ? ప్రాయోపవేశం చేసి చేతిలో 


ఆయుధంలేని నాతండ్రిపై శస్తాఘాతమా?... 


: అవును నాయనా! 
స దుర్మార్గుడు ధృష్టద్యుమ్నుడు నాతండ్రి శిఖను పట్టు 


కొన్నాడా?... 


: (భయంతో) అవున్నాయనా!... మున్నెన్నడూలేని ఈ 


ఫఘోరావమానం నీ తండ్రికీనాడు కలిగింది... 


; ఆ పాంచాలాధముడు నాతండ్రి శిరస్సును పట్టుకొంటే వాడి 


శిరస్సుపై నా పాదాన్ని మోపుతాను. ఈ అకృత్యాన్ని చూస్తూ 


వేణీనంవోరం 


అశ్వ 


కృపా 


అశ్వ 
కృపా 


దుర్వో 


345 


ఉన్న భీమార్జ్డునకృష్ణులు కూడా పాపులే! వారి రక్తమాంసాల్ని 
పది దిక్కులకూ బలిపెదతాను. 


; నాయనా!... దివ్యాస్తకోవిదుడవు, తండ్రితో సమానుడవైన 


నీకసాధ్యమంటూ ఏముంది? 


; సూతా! నువ్వు వెళ్లి సమస్తాయుధాలతో ఉన్న నా రథాన్ని 


సిద్ధం చేసి తీసుకురా! 


స ఆజ్ఞ! (నిష్మమిస్తాడు) 
: నాయనా! నీకు సేనాపత్యభిషేకం జేరగాలని కోరుతున్నాను. 
: ఆ పని చేయవలసినవాడు దుర్యోధనుడు... అయినా దానివల్ల 


ప్రత్యేకంగా ఒరిగేదేముంది?... 


: అలా అనకు... భీష్టద్రోణులు లేని కౌారవసేనను సేనాధిపతిగా 


నువ్వతప్ప రక్రించేవారెవరు?... యుదసన్నర్డుడవైన నీముందు 
ఆ (ఖ (ఫట ఆజా 
ముల్లోకాలూ ఏకమై వచ్చినా నిలువ లేవు. ఇక యుధిస్టిరుని 
బలమంటే ఎంత? బహుశః దుర్యోధనుడు కూడా నిన్నే 
సేనాధిపతిగా అభిషేకిం చేటానికి ఎదురు చూస్తూ 
ఉంటాదనుకొంటాను... 


: ముందు స్నానం చేసి ఈ సైన్యాధ్యక్షపదవిని నాకు నేనుగా 


కోరి దుర్యోధనుని సంతోషపెడతాను. 


: అదే మంచిది...రా! దుర్యోధనుని వద్దకు పోదాం! 


(కర్ణదుర్యోధనులు ప్రవేశిస్తారు) 


:; అంగరాజా! యుద్ధంలో బంధువధ జరిగినప్పుడు 


పరాక్రమశాలి మథింత కినుకతో అస్త గ్రహణం చేస్తాడు 
కదా!... పుత్రవధ వార్త విన్న ద్రోణుడు అలాకాక అస్త 
సన్యాసం చేశాడెందుకో!... పుత్రవియోగ దుఃఖం అతి వేలం 
కావటంవల్ల వివేకం కోల్పోయి క్షత్రియ జనోచిత కర్మశత్వాన్ని 


346 


కర్తుడు 
ణి 
దుర్వో 
కర 
ణి 


దుర్వో 
కర్ణ 


దుర్వో 


కర 
న! 


దుర్వో 


కృపా 


కృపాశ్వత్థామలు 
దుర్వో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


వీడి (బావ్మాణ ధర్మానుకూలమ్హాన మార్షవాన్ని 
స్వీకరించినట్లుంది... 


; మహారాజా!... ఇది నువ్వనుకొన్నట్లు కాదు సుమా! 
: మఠి? 


: ఎలా అయినా అశ్వత్థామ రాజపదవి నొందాలని ద్రోణుని 


సంకల్పం... పుత్రమరణంతో అది నెజవేటే ఆశ అడుగం 
టటం వల్ల తనకిక శస్తంతో పనిలేదని అస్త్రసన్యాసం చేసి 
ఉందాలి... 


; (తలూపుతూ) ఆం! అవునవును! 
: అందుకే ప్రతిపక్షంలో (ప్రధానవీరుల్ని వధించక 


; నువ్వు చెప్పింది ఎంతో హేతుబద్ధంగా ఉంది!... 
; మహారాజా! మజో విషయం... అందుకే ఈ ద్రోణుని 


ఉద్దేశ్యం తెలిసినవాదు కావటంవల్లే ఆనాడు [ద్రుపదుడు 
కూడ ఆయనకి తన రాజ్యంలో చోటివ్వలేదు... 


: చేక్ళని ఆలోచన... సందేహం లేదు... కాకపోతే అతిరథు 


దైన ద్రోణుడు అర్జునుడు, సైంధవుని చేంపుతూ ఉంటే 
చూస్తూ ఎందుకూరుకుంటాడు? 


; ఈ అభిప్రాయం కేవలం నాదే కాడు... రాజనీతి కోవిదులంతా 


ఇలాగే ఆలోచిస్తున్నారు. 


; నాయనా! అశ్వత్థామా! దుర్యోధనుడు కర్ణునితో ఆ మళ్జిచెట్టు 


నీడలో కూర్చున్నాడు. రా! వెడదాం... (సమీపించి) 


శి కౌరవేశ్వరునికి జయం! 
; ఓ!.. కృపాశ్వత్థామలారా!.. (లీచి) ఆచార్యుల కభివాదాలు.. 


గురుపుత్రా! రా.. (కాగిలించుకొని తన ప్రక్కన కూర్చో 
బెట్టుకుంటాడు. అశ్వత్థామ కన్నీరు విడుస్తాడు.) 


వేణీనంవోరం 


కర్ణ 
దుర్వో 


కృపా 
అశ్వ 


అశ్వ 


దుర్వో 
కృపా 


దుర్వో 


34/ 


: ఊరుకో అశ్వత్థామా!... దుఃఖించకు!... 
: ఈ దుఃఖం మనిద్దటికీ సమానమే... జగత్ర్రసిద్దుడైన నీ 


తండ్రి నాతండ్రికి చెలికాడు... శస్త్రవిద్యలో నీలానే నాకూ 
ఆ మహానుభావుడు గురుపాదుడు. ఆయన నేడు మనల్ని 
వీడిపోవటం నాకంతదుఃఖాన్ని కలిగిస్తోందో ఎలా చెప్పను? 
నువ్వు పొందుతున్న దుఃఖంతో నువ్వే తెలుసుకో! 


: కురుపతి చెప్పింది నిజేం! 
; నేను బ్రతికుండగానే ఆ నీచుడు నా తండ్రి జుట్టుపట్టుకొన్నా 


డంటే ఇక ఎవరికైనా కొడుకులుండీ ప్రయోజన మే ముంది? 


: అందథటి పరాభవాలకూ ్రతిక్రియ చేయగల ఆయనే 


అస్త్రసన్యాసం చేసి ఆ దుఖ్ధితిని తనకు తానుగా తెచ్చు 
కొంటే మన మేం చేస్తాం? 


; అంగరాజా!... ఏవంంటున్నావ్‌ నువ్వు?... మనమేం 


చేయగలమనా?... శస్ర్తధారులై మదించిన పాండవుల్సీ, 
పాంచాలురనూ అక్కడ యుద్ధభూమిలో ఆ చోద్యాన్ని 
చూస్తున్న వారందటథినీ గర్భన్ద శిశువులతో సవా 
మట్టుపెడతాను. అంతేకాదు... పరశురామశిష్యా... ఆనాడు 
పరశురాముని తండ్రి జమదనగ్శికి జరిగిన అవమానం 
వంటిదే నేడు నా తండ్రికి జేరిగింది. ఆనాడు పరశురాముడేం 
చేశాడో ఈనాడు నేనూ అదే చేస్తాను... 


: ఆచార్యపుత్రా! అది నీపరాక్రమోచితమైనకర్మే! 
: మహారాజా! అశ్వత్థామ పూనుకొన్నదొక మహాకార్య 


నిర్వహణ... కనుక దానికి సమర్థుడైన అశ్వత్థామను 
సర్వసైన్యాధిపతిగా అభిషేకించేటం తగినపని... 


: మీరు చెబుతోంది బాగానేఉంది కానీ సర్వసేనాపతిత్వం 


కర్ణునికి జరగాలని ముందే నిశ్చయమైంది... 


348 


కృపా 


అశ్వ 


అశ్వ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: మహారాజా! ఇప్పుడు దుఃఖఖభారం, ప్రతీకారేచ్చ అశ్వత్భామవి. 


కనుక కర్ణునికై అశ్వత్థామను ఉపేక్షించేటం తగిన పని 
కాదు... తాను వధించేవలసిన వారు కర్ణునిచే నిహతులు 
కావటం అశ్వత్థామ బాధకు కారణమౌతుంది కదా! 


: కౌరవేశ్వరా! ఇప్పుడుకూడా ఈ యుక్తాయుక్త విచక్షణా 


వితర్శమెందుకు? నేటిరాత్రి నువ్వు నిశ్చింతగా నిద్రపో!.. 
నేడీభూలోకం, కృష్ణరహితం, అపాండవమౌతుంది. ఈ 
యుద్ధం నేటితో ముగిసినట్లె!... భూదేవికి రాజుల భారం 
తొలగిపోతుంది... 


; (హేళనగా నవ్వి) చెప్పటం సులభం కానీ, చేయటమే కష్టం... 


ఆ పనిచేసే సమర్దులు కౌరవబలంలో చాలామందే ఉన్నారు. 


: అంగరాజా!... ఈ కార్యనిర్వహణాదక్షులు కౌరవసేనలో 


చాలామంది ఉన్నారన్న నీమాట నిజేమే!... శోకావేశంతో 
నేసీకార్యాన్ని నిర్వహిస్తానన్నానేకాని వీరుల నాక్షేపించటానికి 
కాదు... 


; మూర్ధ! శోకాతురులకు కంటతడి పెట్టటం, క్రోధావిష్టుడైన 


వానికి ఆయుధ గ్రహణం తగిన పనులు కాని, ప్రగల్బాలు 
పలుకటం కాదు. 


: (కోపంతో) ఓరీ!.. రాధాగర్భభారభూతా!... నీచ రథకారా!... 


దుఃఖితుణ్ణిన నన్ను కన్నీటితో ప్రతీకారం తీర్చుకో 
మంటున్నావా?... ఆయుధంతో ప్రతీకారం చేయటం నా చేత 
కాదంటావా? చూడూ!... నా ఆయుధాలు నీ ఆయుధాల్లాగా 
గురుని శాపానికి బలైనవి కావు... నీలాగా భయంతో 
నేనేమైనా యుద్ధభూమినుంచి పాఠిపోయి వచ్చానా ? 
ఇతరుల్ని భజించటంలో నేర్చరులైన సూతకులంలో 
పుట్టేనా?... 


వేణీనంవోరం 


కర్తుడు 
ణా 


అశ్వ 


అశ్వ 


కృప, దుర్యో 
కర్ణ 


349 


: (కోధంతో) అరెరే వాచాలా! వృథాగా ఆయుధం ధరించి 


మిడిసిపాటుతో ఉన్న బ్రహ్మాచారీ!... నేనేమీ మీ తండ్రిలాగా 
ధృష్టద్యుమ్నునికి భయపడి ఆయుధాన్ని విడిచిపెట్టలేదు... 
నేను సూతుజ్జో, సూతపుత్రుణ్లో ఎవైతేనేం?... ఒక కులంలో 
పుట్టటం దైవాయత్తమైతే పౌరుషం నేనార్జించుకొందిరా!... 


: అరే! శస్త్రప్రయోగం తెలియని మూర్చా!...నువ్వురా నాతండ్రి 


నధిక్షేపించేది?... ఆయన భీరుడో, వీరుడో అదలా ఉంచు. 
ఇన్నాళ్ళుగా రణరంగంలో ఆయన చేసిందేవింటో అందథికీ 
తెలుసు... ఒరేయ్‌! పిరికిపందా!... నువ్వప్పుడక్కడ 
లేవురా?... 


: (హేళనగా నవ్వి) అవును.. నేను పిరికివాణ్ణే.. పరాక్రమో 


పేతుడైన నీతండ్రిని తలచుకొని నువ్వేం చేయబోతున్నావో 
నాకంతు పట్టటంలేదు... రాజు లందజి సమక్షంలో 
ఆడదానిలా శిరచ్చేదం పూర్తయ్యేవజకు నీతండ్రి చూస్తూ 
ఊరుకొన్నాదే కాని ప్రతిఘటించేలేదు... 


: (కోపంతో కంపించిపోతూ) దుర్శార్లుడా! రాజముఖస్తుతే 


నీపని... నీచసూతుడా!... అసంబద్ధప్రలాపీ!... దుఃఖా 
వేశంతోనో, పిరికితనంతోనో నాతండ్రి ధృష్టద్యుమ్నుని 
ఎదిరించలేదేమో!... ఇప్పుడు నీతలమీద నాకాలేసి 
తొక్కుతున్నా... చేతైతే కాచుకో... (కాలెత్తుతాడు) 


: గురుపుత్రా! శాంతించు... శాంతించు! 
; (కోపంతో కత్తిదూసి) ఓరి వదరుబోతా! బ్రాహ్మణాధమా! 


ఆత్మస్తుతి పరాయణా! బ్రాహ్మణ పుటక పుట్టావు కనుక 
అవధ్యుడివై పోయావు. ఆ నీ ఎత్తినకాలిని ఇదిగో 
ఖండిస్తున్నా! 


350 


అశ్వ 


దుర్వో 


ఆ 


కృప 
అశ్వ 


కర్ణ 
అశ్వ 
కర్ణ 

దుర్వో 
కృపా 
అశ్వ 
కృప 


అశ్వ 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఓరీ... మూర్చుడా!... ఏవంన్నావ్‌?... బ్రాహ్మణ్జి కనక చేంప 


దగని వాణ్ణనా?...ఇదిగో నా జాతిని విసర్జిస్తున్నా... (జేందెం 
త్రెంచి క్రిందపడేస్తాడు) రారా!... పార్టుని ప్రతిజ్ఞను వ్యర్థం 
చేసి నిన్నిప్పుడే వధిస్తాను... ఆయుధాన్ని పట్టరా! లేకపోతే 
చేతులెత్తి దండంపెట్టి శరణువేడు... (ఇద్దఖూ ఒకరినొకరు 
చంపటానికి సిద్ధపడతారు. కృప,దుర్యోధనులు వారిని 
వారిస్తారు) 


: ఆచార్యపుత్రా!.. ఆగాగు!... 
కర్టా... ఆగాగు... 
;: మామా! నన్నాపకు!... వీడుకూడా ధృష్టద్యుమ్నుని వంటి 


వాడే... 


: రాజా! నన్నుకాదు ఆపవలసింది... 


: రాజా! వీణ్ణివిడిచిపెట్టు... నానుంచి వీణ్ణి రక్షించేలేవు... 


కిరీటికోసం నువ్వు వీణ్ణి రక్షిం చేక్కర్లా... నేడు నేనే ఈ 
భూమిని కర్ణార్డునులు లేనిదాన్నిగా చేస్తాను. 


; రారాజా!... నన్నాదులు!... 
: కర్గా!.. అశ్వత్తామా!.. మీకిద్దజికీ ఇదేవింటివాళ ఈ 
ణు థి యట 


బుద్దిమాంద్యం?... 
థ్‌ 


: నాయనా! అశ్వత్థామా! మీరిద్దణూ ఇలా స్వపక్షవినాశానికే 


సిద్ధం కావటం ఏవైంనా బావుందా? 


: పుట్టిన కులానికే మాయని మచ్చే అయిన వీడి గర్వాన్ని 


అణిచేస్తాను... నువ్వూరుకో!... 


: మనసేనలో ప్రధానవీరునితో విరోధం తెచ్చుకోవటానికిది 


సమయం కాదు... 


; అలా అయితే వీడు యుద్ధ రంగంలో ఉన్నంత వణకు 


నేనాయుధాన్ని పట్టను... యుద్ధరంగంలో కోపావేశ 


వేణీనంవోరం 


అశ్వ 


భీమ 


అశ్వ 


అశ్వ 


391 


పూరితులైన భీమార్డునుల నుంచి తన ప్రియాతిప్రియ 
మిత్రుడైన సేనల్ని వీదేపాటి రక్షిం చేగలడో రారాజు కివాళ 


తెలుస్తుంది... 


: (బిగజగా నవ్వి) అ(స్తనన్యాసం మీలాంటివారికి 


వంశపారంపర్యంగా తెలిసిన విద్యేగా! 


; నేను విడిచిపెట్టినా నువ్వ శస్తపాణివైనా ఒకటేరా? 


(నేపథ్యంలో భీముని కంఠం) 


; ఓరీ! దురాత్ముడా! (ద్రౌపది కేశవస్తాలను లాగిన 


మహాపాపీ!... ఇప్పటికి నాఎదుట పద్డావ్‌!... ఇంకెక్కడికి 
పోతావ్‌రా!...ఒరేయ్‌!... రాధేయ దుర్యోధన శకుని 
ప్రభృతులైన పాండవ శత్రువులారా!...నేనెవడి వక్షస్‌స్టలం 
చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞచేశానో ఆ ఖలుదు 
దుశ్చాసనుడు నా బాహువుల్లో చిక్కాడు... చేతనైతే 
రక్షించుకోండిరా!. మ 


: (ఎగతాళిగా) సేనాపతీ అంగరాజా! పరశురామ శిష్యుడా! 


ద్రోణాచార్యునే పరిహసిస్తావురా!... నీభుజశక్తితో సకల 
లోకాల్నీ రక్షిస్తానని ప్రగల్భాలు పలకటంకాదు... ఇదిగో 
సమయం వచ్చింది... భీముని బారి నుంచి దుశ్చాసనుణ్ణి 
రక్షించేరా!... 


: ఆం! నేను బ్రతికుండగా దుశ్చాసనుని నీడనైనా తాకటానికా 


భీమునికెలా సాధ్యమౌతుంది?... రాజా!... భయపడకు! 
భయపడకు!... ఇదిగో వస్తున్నా!... (నిష్మమిస్తాడు) 


: రారాజా!... భీష్ణద్రోణులు లేని కురుసేనని కల్లోల పజుస్తున్న 


భీమార్జునుల్ని ఎదుర్కోవటం కర్షునివల్ల కాని మజొకనివల్ల 
కాని జేరిగేపని కాదు... కనుక నువ్వే స్వయంగా వెళ్ళి 
సోదరుని రక్షించుకో!... 


352 


దుర్వో 


అశ్వ 


ఆకాశవాణి 


కృపా 
అశ్వ 


కృపా 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: నేనాయుధాన్ని చేపట్టి బ్రతికున్నంతవజకు భీముడికి కాని 


మటొకడికి కాని నా తమ్ముని నీడనైనా తాకటానికి ఎన్ని 
గుండెలు?... దుశ్చాసనా!... భయపడకు... వస్తున్నా!... 
ఎవరక్కడ?... రథాన్ని తీసుకురా... (నిష్కమిస్తాడు) 
(నేపథ్యంలో కోలాహలం) 


: మామా! ఎంతటి కష్టం? భీమునికి ఎక్కడ ప్రతిజ్ఞాభంగ 


మౌతుందోననే భయంతో అర్జునుడు కర్ణదుర్యోధను లిద్దణినీ 
తన బాణవర్షంతో ముంచెత్తుతున్నాడు... ఈ ఆపదను చూసి 
సహించేలేను... అసత్యదోషం ప్రాప్తించినా సరే... తెలిసే 
అసత్య పాపానికి ఒడిగడుతున్నా... ఆయుధాన్నివ్వు... 


; మహాత్మా! ద్రోణపుత్రా! ఇంతకు మున్నెన్నడూ నువ్వు 


సత్యవాక్పరిపాలన వీడలేదు, నేడు కూడా విడువ దగింది 
కాదు!... 


: ఈ ఆకాశవాణి నిన్నసత్యంనుంచి కాపాడుతోంది నాయనా! 
: ఈ దైవవాణి నన్నుయుద్దానికి పోనివ్వటం లేదు.. 


దైవంకూడా పాండవ పక్షప్రాతే అయింది. ఎంతకష్టం!... 
భీముడు దుశ్శాసన రక్తాన్ని నిరాఘాటంగా త్రాగి వేశాడు!... 
మామా! ఇంతటి అకార్యం జేరుగుతున్నా కర్ణునిపై కోపంతో 
నేను ్రేక్షకునిలా మిగిలిపోయాను... నువ్వైనా వెళ్ళి 


రారాజుకు సహకరించు... 


: థలీకారానికి నేబయులుదేరుతున్నా... నువ్వు 


శిబిరోన్ముఖుడి వికా!... (ఇద్దఖా రెండు వైపులకూ 
నిష్మమిస్తారు) 


శే రే రో 


వేణీనంవోరం 


కృపా 


నేపథ్యంలో 


భీముడు 


353 


నాల్లవఅంకం 


(దెబ్బలతో మూర్చనొంది రథంపై పడిఉన్న దుర్యోధనుని 
యుద్ధభూమి నుంచి తప్పించి తీసికొనిపోతున్న సూతుడు 
ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు) 


ఆ నేపథ్యంలో ఆ 


: కౌరవ విజయాన్ని కోరుతూ ప్రాణాలనే పణంగా పెట్టి 


పోరుతున్న మహావీరులారా!... రాజన్యులారా!... 
దుశ్చాసనుని గుండెలు చీల్చి రక్తాన్ని త్రాగి మిగతా రక్తాన్ని 
ఒంటినిండా వులుముకొన్న భీమునిచూచి భయపడి 
పాఠిపోకండి!... నిలవండి..నిలవండి!... 


: ఏవింటీ!.. పాజిపోతున్న సేనల్ని నిలువరిస్తూ కృపా 


చార్యుడు భీషణంగా యుద్ధం చేస్తున్నాడు!... అర్జునునితో 
తలపడిన కర్టునికి బాసటై నిలుస్తున్నట్లుంది!... 


వ పౌరిపోతున్న ఆయుధాలతో పాజీపోతున్న కౌరవ 


సైనికులారా!... భయపడకండి... 


: దుశ్వాసనుని రక్తమనే మద్యాన్ని తాగి మత్తిల్లిన ఈ భీమునికి 


చేయవలసింది ఇంకా కొంచెం మిగిలి ఉంది... ఈ 
కుంతీసుత మధ్యముడు చేయబోయే ఆ పనికి మీరంతా 
సాక్షులు కావాలి... ధనుర్ధారులైన దుర్యోధన, కర్టులు, 
శల్యుడు చూస్తుండగానే వాడి గోళ్ళతో (దాపది 
కేశాంబరాకర్షణ గావించిన దుశ్చాసనుని గుండెచీల్సి వాడి 
వేడి వేడి రక్తాన్ని త్రాగుతున్నాను... (వికటట్టాహాసం) 


: (విని భయంతో) అయ్యయ్యో! ఈ దుష్టుడు భీముడు 


దుశ్చాసనునికి చేసినట్లే రారాజుకీ అపకృతి చేయవచ్చు... 
రారాబింకా మూర్చనుండి తేజుకోలేదు... కానీ, రథాన్ని 
దూరంగా తొలగిస్తాను... ఈ సరోవర తీరంలో ఉన్న 


354 


దుర్యో 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మళట్దిచెట్టు నీడలో మహారాజు మూర్చనుండి త్వరలో 
తేలుకోవచ్చు. ఎవరక్కడ? (చుట్టూచూసి) అయ్యో! ఇక్కడ 
సేవకుడొక్కడూ లేడే!... ఆ భీముడి భయంకరాకారాన్స్నీ 
ఈ రారాజు మూర్చనూ చూసి భయంతో అంతా శివి 
రాల్లోకి పాథిపోయి ఉంటారు... అయ్యో!... ఎంతటి 
కష్టదశ!... (దుర్యోధనుని చూసి) అయ్యో! రారాజింకా 
మూర్చనుండి తేజుకోలేదు! హతవిధీ!... 


; (మెల్లగా తేజుకుని) ఆరి... నేను బ్రతికుండగా ఆ నీచ 


భీముని ప్రతిజ్ఞ ఎలా తీరుతుంది? ఇదిగో వస్తున్నా! సారథీ! 
దుశ్చాసనుడున్న చోటికి రథాన్ని పోనీ!... 


: చిరంజీవ! గుజ్టాలిప్పుడు అలిసి ఉన్నాయి. రథాన్ని నడప 


లేవు. (మెల్లగా) నీ మనోరథాన్ని కూడా!... 


: అయితే రథమెందుకు? కాలహరణం!... 
: చిరంజీవీ! మన్నించు... 
: నీతోనూ పనిలేదు! ఈ గదతోనే యుద్ధరంగానికి వెదతాను. 


పాపాత్ళుడు భీముడు గదనెత్తి నా తమ్ముడైన దుశ్చాసనునికి 
కీడు తలపెట్టబోతుంటే నన్ను యుద్ధభూమి నుంచి 
తప్పించేటం ఏవింటి? 


: (పాదాలపైపడి దీనంగా) దుర్మార్గుడైన భీము డీపాటికి 


తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొని యుద్ధభూమి నుంచి మలి 
పోయి ఉంటాడు. అందుకని అలా అన్నాను... 


: (నేలపై పడి) హా!.. దుశ్చాసనా! పరాక్రమశాలీ!... నావల్లే 


పాండవులతో విరోధం తెచ్చుకొన్నావు... ఎక్కడున్నావు?... 
బదులుపలుకు!... (మూర్చిల్లుతాడు, 


: మహారాజా! ఊఅడిల్లండి! 


వేణీనంవోరం 


దుర్యో 


దుర్యో 


సుందరకుడు 
దుర్యో 


355 


: (తేజుకొని) తమ్ముడా! నీకు కలిగిన ఈ దుఃస్థితికి నేనే 


కారణం...పాపం చేయటానికి నిన్ను ప్రోత్సహించానే కానీ 
నిన్ను రక్షించేటంలో అసమర్భుణ్ణైనాను.. (పడిపోతాడు) 


: చిరంజీవీ! ఊరుకో! ఊరుకో!... 
: ఛీ!... నువ్వు చేసిన పనేవింటి?... నన్ను రక్షించేటం కోసం 


ఎప్పుడూ నా కనుసన్నల్లో మెలిగే చిన్నవాడు దుశ్చాసనుణ్ణి 
బలిచేశావు! 


; మహారాజా!... పాండవులు ప్రయోగించిన భీకరమైన 


శస్తాలతో స్పృహ కోల్పోయిన మిమ్ము రణరంగం నుంచి 
తప్పించేక తప్పలేదు... 


: కానీ నువ్వు చేసింది కానిపని...నేనో, భీముడో అక్కడే 


పడిపోయి ఉండవలసింది! సమస్త బంధువులూ చేచ్చిన 
తరువాత విజయంతో కాని, రాజ్యంతో కాని నాకేం 


పని?... 


; (ప్రవేశించి) మహారాజా! జయం! జయం! 
; అరే! యుద్ధభూమినుంచి సుందరకుడు వచ్చాడే! అంగ 


రాజు కుశలమే కదా సుందరకా!... 


: శారీరకంగా కుశలుడే! ఇప్పుడు జరిగింది దుశ్చాసనవధ... 


(చెబుతూ ముఖం చాటుచేసుకుంటాడు) 


: ఆం... ఆ విషయం తెలిసిందే!... అనుమానిం చేకు 


చెప్పు!... 


: దుశ్శాసనవధతో కుపితుడైన కర్టుడు భీమునెదిరించాడు... 


ఈలోగా భీమునికే ఆపదైనా కలుగుతుందేమోనన్న భీతితో 
అర్జును డందడగా వచ్చి కర్షునిపై దుర్నివారమైన బాణాల్ని 

జ ల లు 
ధారాపాతంగా కురిపించాడు... 


దుర్యో 
సుందర 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: ఆ తరువాత?... 
: భీమార్జునులెదుర్కొంటున్న తన తండ్రి కర్టుని రక్షణార్ధం, 


అతని కొడుకు వృషసేనుడు యుద్ధభూమిలో ప్రవేశిం 
చాడు... వృషసేనుని బాణ ధారాపాతంతో అర్జునుని రథం 
నిండిపోయింది. 


: (ఉత్సాహంతో) అప్పుడేమైంది అర్భకా!... 
: కిరీటి వృషసేనుని చూసి “అరే! నన్నెదుర్మోవటానికి కర్ణుదే 


చాలడు... నువ్వెందుకిక్కడికి వచ్చావు? వెళ్ళి నీ తోటి 
వారితో తలపడమన్న మాటలతో కుపితుడై అర్జునుని పై 
తీవ్రాతి తీవ్రమైన బాణాలు పజగించాడు... వారిద్దజీ మధ్య 
అపూర్వమైన రీతిలో అద్భుత సమరకేళి జరిగింది. 


: సాధు వృషసేనా!.. సాధు... అటుపైన? 
: క్రుద్దుడైన క్రీడి వృషసేనుని రథాన్ని విజగ్గొడితే కర్టుడు 


ధనంజయునిపై బాణధారలు కురిపించాడు. ఈ లోగా 
పరిజనులు తీసుకొచ్చిన మజో రథాన్నాక్కి వృషసేనుడు 
కిరీటిని తన బాణపరంపరలతో ముంచెత్తాడు... 


: బలీ! వృషసేనా! బలీ... ఆ తరువాత?... 
; తన తండ్రిని నిందించాడన్న (కోధం మిన్నంటగా వేలాది 


బాణాలతో వృషసేనుడు పార్టుని కప్పివేశాడు. ఆ తర్వాత 
అత్యద్భుతమైన వారి యుద్దాన్ని భఖీమకర్ణు లిరువురూ 
క్షణకాలం తమ వైరం మాని ఆశ్చర్యంతో చూడసాగారు. 


: ఆపైన?... 


: అర్జునుడు ప్రయోగించిన “శక్తి ఆయుధాన్ని వృషసేనుడు 


త్రుంచేటంతో అర్జునుడు ఓరీ!.. దుర్యోధ...! (ఆర్టోక్తిలో 
ఆపివేస్తాడు) 


వేణీనంవోరం 


దుర్యో 


దుర్యో 
సుంద 
దుర్యో 
సుందర 


దుర్యో 
సుందర 


దుర్యో 
సుందర 


35/7 


: ఇవి మా శత్రువుల మాటలు కదా! చెప్పు.. చెప్పు... 


సంశయించేకు! 


: ఓరీ దుర్యోధన సేనాపతులారా! దుర్నీతికి చుక్కాని పట్టిన 


కర్ణాధమా! నేను లేకుండా చూసి మహారథులైన అనేకులు 
కలిసి నా కొడుకుని ఏకాకిని చేసి వధిస్తే నేను మీజంతా 
చూస్తుండగానే కర్ణకుమారుడు వృషసేనుని వధిస్తున్నా 
నంటూ సింహనాదం చేసి ఆబాలుణ్సి హతమార్చాడు. 


: (కన్నీటితో) హా!... వృషసేనా!...నువ్వూ మమ్మల్ని శోక 


సాగరంలో ముంచిపోయావా?... 


: చిరంజీవీ!... దుఃఖావేశాన్ని నిగ్రహించుకో!... 
| పుణ్యవంతులే దుఃఖభాగులౌతుంటారు. పరాభవాగ్నిత్రో 


దందహ్యమానుణ్జాతున్న నాకిక దుఃఖం ఎక్కడ? (మూర్చ 
నొందుతాడు) 


: ఊటజడిల్లండి మహారాజా! ఊజడిల్లండి!... (ఉత్తరీయంతో 


విసురుతాడు) 


: తరువాత అంగరాజేం చేశాడు? 
స కన్నీటిని తుడుచుకుంటూ కోపావేశంతో అర్జును నెదు 


ర్మొన్నాడు... అవక్ర విక్రమంతో ఎదుర్కొంటున్న కర్షుని 
చూచి భీమాదులు అర్జునుని రథాన్నక్కడినుంచి తప్పిస్తే 
శల్యుడు, విటిగిన రథాన్నుంచి కర్ణుని దింపి అనేక విధాల 
అతణ్ణి ఊజడించాడు... 


: ఆ తరువాత”... 
( కర్ణుడు చాలాసేపు విలపించి నన్నురమ్మని తన రక్త బిందు 


వులతో లేఖవ్రాసి మీకిమ్మని పంపించాడు. (లేఖ 
నందిస్తాడు)... 


358 


దుర్యో 


సుందర 


దుర్యో 


సుంద 


దుర్యో 


దుర్యో 
సూత 
దుర్యో 
సూత 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; (అందుకొని చదువుతాదు) “దుర్యోధనమహారాజా! 


చివరిసారిగా మిమ్ము గాఢంగా కౌగిలించుకొని చేసే 
విజ్ఞప్తి... నావల్ల శత్రువులు నిశ్శేషంగా హతులౌతారని 
మీరెంతగానో విశ్వసిస్తే నేను కనీసం భీమసేనునైనా చంపి 
మీకు ఊజట కలిగించలేక పోయాను... మీరు 
అస్త్రవితతితోకాని, అశుతతితోకాని దుఃఖప్రతీకారాన్ని 
పొందండి”.. కర్టా! నూర్గురు తమ్ముల వధతో దుఃభిస్తున్న 
నాపై మజోవాగ్బాణాన్ని సంధిస్తున్నావా?... సుందరకా! 
అయితే కర్చుడిపుదేం చేయనిశ్చయించాడు?... 


: తన వినాశానికై నిశ్చయించుకొన్న రాధేయుడు పార్టునితో 


తిరిగి యుద్దానికి సన్నద్ధుడౌతున్నాడు... 


: (లేచి సూతా! రథాన్ని త్వరగా తీసుకురా! సుందరకా! 


నువ్వు త్వరగా వెళ్ళి అంగరాజుతో సాహసించేవద్దనీ, నేను 
వస్తున్నాననీ చెప్పు!... 


| ఆజ్ఞ! (నిష్మమిస్తాడు) 
; శీఘ్రంగా రథాన్ని నాముందు నిలుపు!... 
: మహారాజా! రథచక్రధ్వని, గుజ్టాల సకిలింపులు వినిపి 


స్తున్నాయి... పరిజనులు రథాన్ని తీసికొని వస్తున్నా 
రనుకొంటాను. 


: సూత!.. నువ్వెళ్ళి రథాన్ని సిద్ధం చెయ్యి! 

: చిత్తం! (వెళ్ళి తిరిగివన్తాడు) 

ఏం మళ్ళీ వచ్చావ్‌? 

: వచ్చింది తమ మాతాపితరులతో సంజయుడెక్కిన రథం!... 
: ఏవింటీ!... తల్లితండ్రులు వచ్చారా? హతవిధీ! సూతా! 


నువ్వెళ్ళి రథాన్ని తొందరగా తీసుకురా! నేను ఇప్పుడు 
వారిని చూడకుండా ఏకాంతంగా ఉంటాను. 


వేణీనంవోరం 


సూత 


దుర్యో 


359 


: మహారాజా! ఇప్పుడు వారికి మిగిలింది తమరొక్కరే... 


వారిని ఓదార్చకుండా ఉందటం న్యాయం కాదేమో!... 


: దురదృష్టవంతుణ్ణైన నేను వారినెలా ఓదారుస్తాను?... 


చూడూ, నేనూ, దుశ్చాసనుడూ నేడే మాతల్లితండ్రులకు 
నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకొని యుద్ధభూమిని 
ప్రవేశించాం... శత్రువుల చేతిలో దుశ్శాసనుని కంతటి 
దురవస్థ ప్రాప్తిస్తే నే నేమొహం పెట్టుకొని వారిని చూస్తాను? 
ఏవిధంగా వారి నోదారుస్తాను?... అయినా నన్ను 
వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులు వందనీయులే! 


(ఇద్దఖూ నిషమిస్తారు) 


రే రే ఆ 


360 


ధృతరాష్ట్ర 


గాంధారి 


సంజయ 


గాంధారి 


గాంధారి 


ధృత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఐదవఅంకం 


(రథంపై గాంధారీధృతరాష్టులూ, సంజయుదూ ప్రవేశిస్తారు) 
; నాయనా సంజయా! చెప్పు... కురువంశంలో మిగిలిన 


నా కొడుకు దుర్యోధనుడు బ్రతికి ఉన్నాడా? లేడా?... 
బ్రతికుంటే ఎక్కడున్నాడు చెప్పు!... 


: నిజేం చెప్పు... బ్రతికున్నాడా లేడా?... 
; ఇదిగో దుర్యోధనుడు ఇక్కదే ఈ మళ్టీచెట్టు నీడలో కూర్చుని 


: (జోలిగా) నాయనా! ఒక్కడే అంటున్నావు... ఎప్పుడూ 


నూర్వురు సోదరులూ కలిసే ఉంటారుగా! 


క అమ్మా!... ధైర్యంగా రథం దిగండి... (ఇద్దణూ రథం 


దిగినట్లభినయిస్తారు) (పిదప సిగ్గుపడుతూ దుర్యోధనుడు 
ప్రవేశిస్తాడు) 


; (సమీపించి మహారాజా!... జయం!... తమ తల్లిదండ్రులు 


వచ్చారు. చూడలేదా? 
(దుర్యోధనుడు సిగ్గుపడుతున్నట్లభినయిస్తాడు) 


్థ్‌ యుధ్ధంలో క్షతగాత్రునివై అలిసిపోయావా?... నీ 


క్షేమాన్నైనా అడగలేకపోయాను!... 


(ధృతరాష్ట్రుడు, గాంధారి దుర్యోధనుని తడుముకొని 
కాగలించుకొంటారు) 


; నాయనా! దుర్యోధనా! దగ్గణకు వచ్చినా, దుర్మర్షణుడైనా 


మాట్లాడతాడే? పోనీ నా బిడ్డల్లో ఇంకెవరైనా మాట్లాడ 
వచ్చుగా!... (ఏడుస్తాడు) 


వేణీనంవోరం 


దుర్యో 


గాంధా 


దుర్యో 


దుర్యో 


ధృత 


దుర్యో 


36] 


;: అమ్మా!.. సోదరులవినాశాన్ని చూస్తూ ఊరుకొని ప్రతీకారం 


చేయలేని నేను మీ ఇద్దటి పుత్రశోకానికీ కారణ భూతుడైన 
పాపాత్ముణ్ణి... ఈ వంశంలోనే చెడబుట్టిన వాణ్ణి... ఇంకా 
నన్ను కొడుకని ఎందు కనుకొంటున్నారు?... పుత్రశబ్దానికే 
అనర్హుణ్ణి! 


: దుఃఖించేకు నాయనా!... అంధులమైన మాకు నువ్వే 


దిక్కు... నిన్ను చూసుకొంటూనే బ్రతకాలి... విజయంతో 
కాని, రాజ్యంతో కాని పనేముంది? 


; అమ్మా! నీవంటి వీరమాత అలా అనకూడదు... సుక్షత్రియ 


వంశంలో పుట్టిన నువ్వెక్కడ, ఈ దైన్యం ఎక్కడ?... నీకు 
పుత్రవాత్సల్యం లేదా?... గతించిన నూజుగులి గుథటించి 
తలచుకోక అయోగ్యుడనైన నేనొక్కణ్లీ బ్రతికుంటే చాలు 
ననుకొంటున్నావ;!... 


: మహారాజా!... బొక్కెన నూతిలో పడితే తాడు కూడా 


పదడవేయకూడదనే నానుడి అసత్యం కాదుకదా! 


; నువ్వు చెప్పింది సరికాదు... అనుభవించేవాళ్ళే లేనప్పుడు 


భోగాలెందుకు?... (దుఃఖిస్తాడు) 


; (దుర్యోధనుని కౌగిలించుకొని) నాయనా! ఊరుకో! అతి 


దీనులైన మా ఇద్దర్నీ కూడా నువ్వే ఊజడించాలి.. 


; మిమ్మల్ని ఊజడించేటం అంత తేలికైన పనికాదు... ఇవాళ 


నేను కౌంతేయులందర్నీ సంహరించిన తర్వాత 
కుంతీదేవితో సమానమైన పుత్రశోకంతో మీరిద్దణూ 
ఊజఅడిల్లండి! 


362 


గాంధా 


ధృత 


దుర్యో 


గాంధారి 


దుర్యో 


ధృత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


;: నాయనా! ఇప్పటికి నువ్వొక్కడివైనా బతికున్నావు... అదే 


పదివేలు... యుద్దానికిది సమయంకాదు... నీకిదే 
శీర్నాంజలి...యుద్ధప్రయత్నం విరమించు... తండ్రిమాట 
విను!... 


: మామాట విను నాయనా!... సమస్తమైన బంధువుల్నీ 


పోగొట్టుకొన్న శోకంతో అలమటిస్తున్న మాకు మజటింత 
దుఃఖాన్ని కలుగజేయకు... ఎవరి బలం చూసుకొని నువ్వు 
యుద్దానికి సిద్ధమైనావో ఆ భీష్మద్రోణులీనాడు లేరు. కర్ణుని 
కట్టెదుటే అతని కుమారుడు వృషసేనుని వధించిన 
అర్జునుణ్ణి చూసి లోకం భయంతో గడగడలాడి పోతోంది... 
శత్రువుల ప్రతిజ్ఞలో నువ్వొక్కడివే మిగిలి ఉన్నావు. కనుక 
వారివట్ల కోపాన్ని విడనాడు... అంధుల మైన 
మమ్మాదుకో... 


: యుద్దానికి వెళ్ళకుండా నేనేం చేయాలి?... 
నీ కర్తవ్యాన్ని నీతండ్రికాని, పినతండ్రి విదురుడు కాని 


చెబుతారు... 


: మహారాజా! అది యుక్తమైంది.... 


;: సంజయా! ఇప్పుడుకూడా నాకింకా ఉపదేశించేవలసింది 


ఉందా?... 


; మహారాజా! మనిషి జీవించి ఉన్నంతవణకు ఉపదేశాన్ని 


పొందవలసినవాడే!... 


; (కోపంగా) అయితే ప్రజ్ఞాశాలివైన నువ్వేం ప్రబోధిస్తావో 


ప్రబోధించు!... 


: నాయనా! హితాన్ని చెప్పే సంజయునిపట్ల అంత 


కోపమెందుకు? ప్రశాంతంగా వింటే నేనే చెబుతాను!... 


వేణీసంవోరం 
దుర్యో 
ధృత 


దుర్యో 


ధృత 
దుర్యో 
ధృత 


గాంధారి 
దుర్యో 


363 


; చెప్పండి తండ్రీ!... 
: ఎక్కువ మాటలెందుకు? ధర్శజుడదిగిన ఐదూళ్ళిచ్చి వాడితో 


సంధి చేసుకో!... 


: సంధా?.. నా నూర్జురు సోదరులున్నప్పుడే నేను కృష్ణ 


వచనాన్ని లెక్కచేయలేదు. ఇక ఇప్పుడా?... భీష్మ ద్రోణులు, 
బంధుకోటి, రాజకం నశించిన తర్వాత కేవలం ఈ శదీర 
రక్షణకు సంధిచేసుకోవటం ఎంతసిగ్గు చేటు?... నీతి 
విశారదా! సంజయా! మజో మాట! ఎవరైనా తమబలం 
తగ్గిపోతున్నప్పుడు సంధిచేసుకుంటారు!... క్షీణించేకుండా 
ఉన్న పంచపాండవులు సంధికసలెలా అంగీకరిస్తారు? 


1 వత్సా! యుధిష్టిరుడెప్పుడూ నామాట కాదనడు!... 
: అదెలా?... 


; తన సోదరుల్లో ఏ ఒక్కనికి విపత్తి కలిగినా తాను జీవించి 


ఉండనని ధర్మజుని ప్రతిజ్ఞ... కనుక యుద్ధంలో 
మాయోపాయంతో సోదర మృతిని అనుమానిస్తూనే 
ఉంటాడు. అందువల్ల నీకెప్పుడిష్టమైతే అప్పుడే సంధికి 
సంసిద్దుడౌతాడు... 


; నిజీవేయ... 
: హేతుబద్ధమైన నీతండ్రి మాట విను తండ్రీ! 
: కౌరవ వంశంలో ఒక్కణ్ణైనా మిగల్చకుండా వధిస్తానని 


పార్టుని ప్రతిజ్ఞ... దుర్యోధనుణ్ణైన నేను సోదరులందజణూ 
చేచ్చినా జీవించాలనుకొంటానా?... దుశ్చాసనుని 
రక్తపానం చేసిన ఆ భీమసేనుణ్జైనా గదాఘాతాలతో 
పిప్పిచేసి దశదిశలకూ విసిరేస్తాను కానీ దీనుజ్ణె సంధి 
కుదుర్చుకొంటానా?... 


364 


గాంధా 


దుర్యో 


గాంధారి 


ధృత 


దుర్యో 


గాంధా 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: అయ్యో! దుశ్చ్శాసనా!... నీకు వాటిల్లిన ఈ దుర్దశ 


ఇంతవణకు కనీవినీ ఎజుగంది!... ఓసి గాంధారీ!...నువ్వ 
కన్నది నూజుగుజు బిడ్డల్ని కాదే! నూజు శోకాల్ని... 
(అంతా ఏడుస్తారు) 


: తండ్రీ! నీనూర్డురు కొడుకులూ యుద్ధభూమిలో శత్రువుల్ని 


వధిస్తూ నిహతులైనారు. కనుక ఆనాడు అజవైవేలమంది 
కొడుకుల్ని కోల్పోయి భూమిని పాలించిన సగరచక్రవర్తిలా 
నువ్వే ఈ భువిని పాలించు... అలాచేయకపోతే 
క్షాత్రధర్నానికే క్షతి కలుగుతుంది. 


(నేపథ్యంలో) 


: (భయంతో) నాయనా! కలకలంతో ఆ తూర్యధ్వను 


లేవింటి?... 


: అమ్మా! పిటికివాళ్ళని భయభ్రాంతుల్ని చేసే ఇటువంటివి 


యుద్ధభూమిలో మామూలే. 


: ఇంతటి మహాకలకలానికి ఏదో బలమైన కారణమే 


ఉందాలి... 


: తండ్రీ శాంతించు!... దైవం మనకి ప్రతికూలంగా 


ఉంది... ఇంకో దుర్వార్త వినకముందే నన్ను యుద్ధ 
భూమికి వెళ్ళమని ఆజ్ఞాపించు!... 


; నాయనా! నువ్వు ఒంటరివాడవు... నీకు సహాయు 


లెవరు?... 


: ఈ నాటిదాకా శత్రువుకు తోద్పిడిన దైవం ఇవాళ నాకు 


తోడ్పడవచ్చుగా... తోడ్పడకపోతేమానె, పక్షపాతం 
వహించేకుండా ఉంటేచాలు, భువిని అపాండవం చేస్తాను. 


వేణీనంవోరం 


ఒక కంఠం 


దుర్యో 


దుర్యో 
ధృత, సంజ 


దుర్యో 


గాంధారి 


ధృత 


దుర్యో 


365 


(నేపథ్యంలో కలకలం తరువాత ఒక కంఠం) 


; నేడు పార్టుని పేరున్న బాణాఘాతాలతో అంగరాజు 


నిహతుడైనాడు... హృదయ శల్య సదృశమైన ఈ వార్తను 
అందజేయటానికి శల్యుడు కర్ణరహితమైన రథంతో 
దుర్యోధనుని వద్దకు వస్తున్నాడు. 


: అశనిపాతం వంటి ఈ అస్పష్టవార్తను చెబుతోందెవరు?... 


ఎవరక్కడ?... 


: అయ్యో! హతాత్ములమైనాం... (పడిపోతాడు) 

: చెప్పవయ్యా!.. చెప్పు!... 

: చెప్పు, చెప్పు!... 

: చిరంజీవ! ఇక వేటే చెప్పేదేముంది? మన మనోరథంలా 


కర్ణుడు లేని రథాన్ని తీసుకువస్తున్నాడు శల్యుడు. 


ఏ హా!.. కర్షా!... (మూర్చిల్లుతాడు) 
: ఊరుకో నాయనా! ఊరుకో!... 
; మహారాజా! ఊఅదిల్లండి!... 


: అయ్యో! ఎంతకష్టం?... భీష్మద్రోణుల అనంతరం నా 


కొడుక్కి ఆలంబనమైన ప్రియమిత్రుడు శూరాగ్రేసరుడు 
కర్ట్చుడు కూడా నిహతుడయ్యాడు... హతవిధీ!... 


: (తేలుకొని) రాధేయా! ఒక్క నిముషమైనా నన్ను విడిచి 


ఉండవే!... ఎప్పుడూ నాకు ప్రియాన్నే కోరుతుండే 
వాడివే!... నేడు నువ్వూ నన్ను విడిచిపోయావా? (మళ్ళీ 
మూర్చిల్లుతాడు, అంతా ఓదారుస్తారు) నువ్వెళ్ళిపోయినా 
నేనింకా బ్రతికున్నందుకే సిగ్గుపడుతున్నాను... ఇప్పుడు 
దుశ్శాసనుని గూర్చిగాని తదితర బంధువర్గం గుఠతించి 


366 


దుర్యో 


ధృత 


దుర్యో 
ధృత 


దుర్యో 


దుర్యో 


నంన్భుతనాటకవంచరత్నాలు 


గాని నాకు చింత లేదు. నిన్ను వధించినవాడి వంశనాశం 
చేసితీరుతాను... సూత! ఈ అకార్యాన్ని చేసినవాదెవడు? 


; చిరంజీవీ!... భూమిలో కూరుకుపోయిన రథచక్రం కల 


కర్తుణి కృష్ణ సారథ్యంలో అర్హునుడు తన బాణాలతో 
ణణ ౯ జ 
వధించాడని అనుకొంటున్నారు. 


: నా క్రోధాగ్నిలో దుఃఖం ఇంకిపోతోంది... నాకిప్పుడు 


యుద్ధమే శరణ్యం!... సారథీ! రథాన్ని సిద్ధం చేసి తీసు 
కురా!... నీకొకవేళ పాండవ భయమైతే ఉండిపో... కేవలం 
గదాపాణినైన నేనాకృణ్ణే వెడతాను! 


; నాయనా!... అదే నీ నిర్ణయమైతే ఎవరినైనా సైన్యాధి 


పతిగా... 


; ఆపనైపోయిందిగా!... 


: ఎవరిని సర్వసైన్యాధ్యక్షునిగా అభి షేకించావు? శల్యునా? 


అశ్వత్తామనా? 
థి 


స్ట శల్యుణ్జి! 


: అయ్యో! ఎంతకష్టం! భీష్మద్రోణకర్ణులు పోగా ఇప్పుడిక 


శల్యుడా పాండవులను జయించేవాడు?... రాజా! ఆశ 


చాలా బలమైంది!... 


. శల్యుడెందుకు?... అశ్వత్థామతో పనేముంది?... కర్ణుని 


కలిసి కౌగిలించుకోవటానికో, పార్టుని ప్రాణాలు తీయ 
టానికో-నా కన్నీటితో నన్నునేనే అభిషేకించుకుంటాను! 


(నేపథ్యంలో కలకలం- తరువాత రథారూధులై వచ్చిన 
భీమార్జునుల ప్రవేశం) 


వేణీనంవోరం 


భీమ 


దుర్యో 


అర్జున 


భీమ 


అర్జున 


భీమ 


ధృత 


36/7 


వ ఓ దుర్యోధన సేవకులారా!... మమ్మల్ని చూసి ఇటూ అటూ 


పరుగెత్తుతున్నా రెందుకు?... భయపడకండి... 
భయపడకండి... మాయాద్యూతకర్త, లాక్షాగ్సృహదహనకారి, 
ద్రౌపది కేశాంబరాకర్షణలో వాయువు, కౌరవ సేనకు పెద్ద, 
కర్ణమిత్రుడూ అయిన దుర్యోధను దెక్కడున్నాడో చెప్పండి!... 


: సూతా! నువ్వెళ్ళి నేనిక్కడున్నానని చెప్పు!... 
క దుర్యోధన మహారాజు, తల్లిదంథడ్రులు గాంధారీ, 


ధృతరాహ్తులు ఈ మళ్టిచెట్టు నీడలో ఉన్నారు! 


; అగ్రజా! ఆగండి! పుత్రశోకంతో ఉన్నవారిని చూసి వారి 


దుఃఖాన్ని మజింత పెంచేటం యుక్తం కాదు! అందుకని 
మనం వెళ్ళిపోవటం మంచిది!... 


: మూర్చుడా! సదాచారాన్ని అతిక్రమించేకూడదు... గోత్ర 


నామాలు చెప్పుకొని తల్లిదండ్రులకు నమస్మరిం చేటం 


సంప్రదాయం కదా! 


: అమ్మా... ఎవణ్ణి ఆసరాగా చూసుకొని నీ కొడుకు 


దుర్యోధనుడు ప్రపంచాన్నంతా గద్దిపజణకగా భావించాడో 
ఆ కర్ణుని వధించిన అర్జునుడు మీ ఇద్దజికీ నమస్కరిస్తున్నాడు. 


; అశేష కురు సైన్యాన్ని నామమాత్రావళిష్టం చేసిన సోదరులు 


కలవాడు, దుశ్శాసనుని రక్తంతో మదించిన వాడు, 
అచిరకాలంలోనే దుర్వోధనుని తొడలను పిండి కొట్టబోయే 
ఈ భీమసేనుడు శిరసా నమస్కరిస్తున్నాడు... 


: దుర్శార్డుడా! శత్రువులను జయించేటం నీ మొహానే రాసి 


పెట్టలేదు... రాజ్యాలున్నంత వజకు అందఖూ చేసేపనే 
అది!... ఆత్మ ప్రశంసతో మమ్మల్ని ఉద్వేగపజచకు.! 


368 


భీమ 


దుర్యో 


అశ్వత్థామ 


ధృత 


గాంధా 


దుర్యో 


ధృత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: తండ్రీ! కోపించకు!... నీ సభామంటపంలో ఆనాడు 


పాందడవవత్ని (ద్రావదిని జుట్టువట్టుకు ఈడ్చి 
వ(స్తాపహరణచేస్తుంటే వారించని రాజలోకమంతా 
ఈనాడు మా క్రోధాగ్నిలో శలభాయమానులైపోయారు... 
ఆవేళ నువ్వు ఊరుకోవటంవల్ల నేడింత జరిగిందని నీకు 
తెలుపటానికన్నాను కానీ ఆత్మస్తుతి కాదు! 


: అరే! భీమసేనా!... వృద్ధులైన పితరుల ఎదుట నీ ఆత్మ 


ప్రశంస నిందార్హం. నన్ను జయించేకుండానే ఇంతటి 
బీరాలు పలుకుతావేం? (భీముడు క్రోధాన్నభినయిస్తాడు) 


: అన్నా! కోపించేకు! శాంతించు... సోదరులు మృతులైనారనే 


దుఃఖంలో చేతలు చేతకాక మాటలతోనే ఆపని చేస్తున్నాడు 
పోనిద్దూ!... 


: ఓరీ! అర్జునా!... ఇప్పుడింక నువ్వెక్కడికి పోతావ? 


ఇన్నాళ్ళూ కర్ణునిపై కోపంతో నా ధనుస్సును విడిచాను!... 
పాండవులకు ప్రళయాన్ని, ధృష్టద్యుమ్నుని సేననంతా 
భక్షించేటానికి ఈ అశ్వత్థామ సన్నద్దుడై ఉన్నాడు. కిరీటీ!... 
రారా!... 


: (విని సంతోషంతో) సుయోధనా!... పితృవధాదందహ్య 


మానహృదయుడై, తండ్రిని మించిన తనయుడు అశ్వత్థామ 
వచ్చాడు... ఎదురువెళ్ళి గౌరవించు!... 


: నాయనా!... ఆ మహాభాగునికి ఎదురువెళ్ళి తీసుకురా!... 
: తండ్రీ!... కర్టవధను కోరిన ఈ అశ్వత్థామతో నాకేం 


పని?... 


: మహాపరాక్రమవంతులకు మాట మాత్రంగానైనా విరక్తి 


కలిగించేటానికిది సమయం కాదు.... 


వేణీనంవోరం 


అశ్వ 
దుర్యో 
అశ్వ 


దుర్యో 


అశ్వ 


ధృత 


దుర్యో 


ధృత 


369 


: (ప్రవేశించి) సుయోధనా! విజయీ భవ!... 
: (లేచి గురుపుత్రా!... కూర్చో!... (కూర్చోబెడతాడు) 
( దుర్వోధనమహారాజా!... వీనులవిందుగా మాట్లాడి కర్ణుడు 


యుద్ధభూమిలో చేసిన నిర్వాకం చూశావుకదా!... ఇక 
ఇప్పుడు విల్లెక్కుపెట్టి ఈ అశ్వత్థామ ఏం చేస్తాడో చూడు!... 
నిశ్చింతగా ఉండు!... 


: (ఈర్చ్యతో) ఆచార్యనందనా!... కర్ణుని అవసానానంతరం 


కదా నువ్వు యుద్ధం చేస్తానన్నది! కనుక నా చావును 
కూడా చూచి ఆ తర్వాత విలైెక్కుపెట్టు... ఎందుకంటే 
కర్ణదుర్యోధనులు వేజుకాదు కదా!... 


: (తనలో) హురి... ఇప్పటికీ ఈ దుర్యోధనునికి కర్షుని 


పట్లే పక్షపాతం, నాపట్ల తిరస్మారం!... (పైకి) దుర్యోధనా! 
అలాగేకానీ! (నిష్మమిస్తాడు) 


; నాయనా! ఇప్పుడుకూడా మహానుభావుడైన అశ్వత్భామకు 


నీ వాక్సాతుర్యంతో ద్వేషాన్ని కలిగిస్తున్నావ!... నీకేవింటీ 
చిత్తభ్రమ!... 


: నేనేం అసత్యం పలుకలేదే!... ఇది కోపించేదగిన సమయం 


కాదా? నాకత్యంత ఆల్మీయుడైన కర్టుని నా ఎదుటే 
తూలనాడే వీడికీ అర్జునుడికీ తేడా ఏముంది? 


; నాయనా! భరతకులానికి అవసానదశ ఆసన్నమైంది... 


దురదృష్టవంతుణ్ణి ఇప్పుడేం చేయను?... (ఆలోచించి) 
సంజయా!... “అశ్వత్థామా! నువ్వు దుర్యోధనునితో కలిసి 
తల్లిపాలను పంచుకొన్నావు... నా ఒళ్ళో దొర్లి నా బట్టల్ని 
పాడుచేశావు.. ఆ విషయాన్ని తలచుకొని కర్ణునిపట్ల 
అత్యధిక (గేమతో అతని మరణంతో భరింపరాని శోకంతో 


3/0 


సంజయ 


దుర్యో 


ధృత 


నంన్భుతనాటకవంచరత్నాలు 


మాట్లాడుతున్న దుర్యోధనుని మాటలకు ఏమీ అనుకోక 
కర్తవ్యోన్ముఖుడివి కమ్మని నా మాటగా చెప్పు!... 


స్త ఆజ్ఞ! (నిష్మమిస్తాడు) 
; సూతా! యుద్దానికి రథాన్ని సిద్దం చెయ్యి!... 
ఖ థఖ 
: అట్లే చిరంజీవీ... 
: గాంధారీ!... మనం ఇక్కడనుంచి మద్రదేశాధిపతి శల్యుని 


శిబిరానికి వెడదాం!... సంజయా! నీవుకూడా!... (అంతా 
నిష్కమిస్తారు) 


రే రే ఆ 


వేణీనంవోరం 


యుధి 


బుధకుడు 
యుధి 
బుధ 
యుధి 


బుధ 


యుధి 


3/71 


ఆజవఅంకం 


(యుధిష్టిరుడు ఆసనంపైనా, ద్రౌపది ప్రక్కనా కూర్చుని 
ఉంటారు. చేటి, పురుషుడు నిలుచుని ఉంటారు) 


: (ఆలోచించి, నిట్టూర్చి) అతికష్టంతో భీష్ముడనే మహా 


పరాక్రమసముద్రాన్ని దాటాం. ద్రోణాచార్యశౌర్యాగ్నిశిఖల్ని 
చేల్లార్చాం... కర్ణుడనే మహావిషసర్పాన్ని మట్టు పెట్టాం... 
శల్యుడు స్వర్గస్థుడయ్యాడు... ఇక యుద్ధసమాప్తి 
కనుచూపుమేరలో ఉంటుంటే భీముడు ఈ దినమే 
దుర్యోధనుణ్ణి వధిస్తానని తొందరపాటుతో ప్రతిజ్ఞ చేశాడు... 
దాంతో అందటి జీవితాలూ సంశయ[గ్రస్తాలెనాయి... ఊం 


బుధకా!... 


| ఆజ్ఞాపించండి మహారాజా!... 
: నువ్వెళ్ళి సహదేవునికి ఒకమాట చెప్పిరావాలి!... 
, చెప్పండి మహారాజా!... 


: కోపావేశంతో భీముడు ఇవాళే దుర్యోధనుణ్ణి వధిస్తానని 


ప్రతిజ్ఞ చేయటంతో పాజిపోయిన దుర్యోధనుని ఆచూకీ 
తెలుసుకుని రావటానికి సమర్ధులైన గూఢచారుల్ని నియ 
మించమని మా ఆజ్ఞగా తెలుపు!... ఆచూకీ తెలిపినవారికి 
గొప్ప బహుమానం ఉంటుందని చాటింపు కూడ 
వేయించమను! 


: ఆజ్ఞ... (బయటకు వెళ్ళి తిరిగివచ్చి) స్వామీ మీ దర్శ 


నార్ధం పాంచాలకుడు వచ్చాడు 


: శీఘ్రమే ప్రవేశపెట్టు!... 


3/72 


బుధ 


పాంచాలక 


యుధి 
పాంచాలక 


యుధి 
పాంచాలక 


యుధి 


పాంచాలక 


: బాగుంది... కురుపతే కంటపడ్డాడా? 


నంన్భుతనాటకవంచరత్నాలు వేణీనంవోరం 


: (వెళ్ళి పాంచాలకునితో తిరిగి వచ్చి) అరుగో మహారాజు. 


సమీపించు!... 


:; మహారాజులకు జయం జయుం!... ప్రియవార్తను 


తెచ్చాను!... 


: ఆ కురుపతి జోడ ఏవైంనా తెలిసిందా? 


; జోడేకాదు మహారాజా!... కురుపతే దొరికాడు!... 


యుధి 


పాంచాలక 


: కంటపడటమేవింటి? కదన వృత్తాంతాన్నడగండి!... 
: (భయంతో) నానాథుడు భీమసేను డాదుర్మార్డునితో యుద్ధం 


చేస్తున్నాడా?... 


: భీమదుర్యోధనులకు యుద్ధం జేరుగుతోందా? 
: నిజేం... మహారాజుల కసత్యం ఎలా చెబుతాను? 


: నా తమ్ముడు భీమసేనుని గదాయుద్ధ నైపుణ్యం తెలిసినా యుధి 


ఏదో బెంగగా ఉంది... (ద్రౌపదితో) దేవీ! మనకానాడు 
సభలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా దుర్యోధనుని 
వధో, లేక విధి ప్రతికూలించి అతడే జయిస్తే భీమునితో 
పాటు మనందటి మరణమో?... ఈ రెంటిమధ్య మనసు యుధి 
ఉద్వేగంతో కొట్టుకుపోతోంది!... అయినా నిన్నవ 
మానించిన ఆ నీచుడు నిశ్చయంగా బంధితుడౌతాడు... 
పాంచాలకా!... వాడెక్కడ దొరికాడు? ఇప్పుడక్కడ 
వమౌతోందో చెప్పు! 


పాంచాలక 


: మహారాజా!... మద్రాధిపతి శల్యుని మీరు వధించిన 


తరువాత గాంధారపతి శకునిని సహదేవులు సంహ యుధి 


3/73 


రించారు. నష్టావశిష్టమైన కురుసైన్యం ధృష్టద్యుమ్నుని 
ధాటికాగలేక పాజణిపోయింది... కృపకృతవర్మాశ్వత్థామ 
లెటో వెళ్ళిపోయారు. ఆనాడే దుర్యోధనుని వధిస్తామన్న 
భీమసేనులవారి ప్రతిజ్ఞకు భయపడి శమంతపంచకంలో 
దాగున్న దుర్యోధనుని భీమార్జునులు కృష్ణసారథ్యంలో 
రథారూఢులై గుర్తించారు... 


; ఎలా గుర్తించారు?... 


: సరస్తీరంలో అడుగుజాడల్లో చక్రాదుల్ని చూసి అవి 


దుర్వ్యోధనునివే అయి ఉంటాయని నిశ్చయించారు... 
దుర్యోధనునికి జలస్తంభనవిద్య తెలుసు కనుక 
ఆ నీటిలో దాగి ఉంటాడని శ్రీకృష్ణులవారు భీమునికి 
తెలిపారు... భీముని నిష్టురోక్తులతో అభిమానధనుడైన 
దుర్యోధనుడు పాలసముద్రం నుంచి కాలకూట విషంలా 
పైకి వచ్చాడు... 


: సుక్షత్రియునికి అనువైన పనే చేశాడు!... 

; ఇంతకీ వారిరువరికీ యుద్ధం జేరిగిందా? లేదా?... 
: అప్పుడు భీమసేనుడు దుర్యోధనునితో... 

; ఏవంన్నాడు? 


; “నువ్వొక్కడివీ, మేమైదుగురం ఉన్నామని దిగులు పడొద్దు... 


మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చిన ఏ ఒక్కని నైనా ఎన్నుకొని 
జయించు... చాలు” నన్నారు భీమసేనులు.. అపుడు 
దుర్యోధనుడు అసూయాపరుడై భీమార్జునులపై దృష్టిని 
నిలిపి... 


: నిలిపి? 


3/74 


పాంచాలక 


పాంచాలక 
యుధి 


కంచుకి 


యుధి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: దుశ్చాసన కర్ణహంతలైన మీరిద్దజితోనూ నాకు శత్రుత్వం 


సమానమే. అయినా సాహసప్రియుడవైన నువ్వే నాకు 
సరైన జోడీ. అని ఖీమసేనులతో పలికి వారితోనే యుద్దానికి 
సన్నద్ధులయ్యారు కనుక విజయోత్సవాలు ఆరంఖీం 
చేటానికి ప్రయత్నాలు చెయ్యండని శ్రీకృష్ణభగవానులు 
నాతో మీకు సందేశం పంపారు!... 


: (కన్నీటితో) త్రిలోకాధిపతి శ్రీకృష్ణుని ఆశీస్సులు 


అసత్యమెలా అవుతాయి?... 


; ఇది కేవలం ఆశీస్సు కాదమ్మా! శ్రీకృష్ణుని ఆదేశం!... 
: శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం నా తమ్ముడు భీమసేనుని 


విజయోత్సవానికి ఏర్పాట్లు చేయండి.... ఈ శుభవార్తను 
తెచ్చిన పాంచాలకుని సముచిత సత్మారంతో సంతోషపెట్టు! 


: చిత్తం మహారాజా!... 


(పాంచాలకునితో నిషమిస్తాడు) 


: ఆర్యపుత్రా!... 
॥ చెప్పు దేవీ!... 
; మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చినవారితో యుద్ధం 


చేయమని ఆ దుర్శార్లుడితో భఖీమసేనులెందుకన్నారు?... 
ఒకవేళ ఆ దుష్టుడు కవలల్లో ఎవరినైనా కోరుకొని 
ఉంటే ఎంతప్రమాదం?... 


: దేవీ! పంచపాండవుల్లో దుర్యోధనుడు ఏ ఒక్కరికీ 


సాటిరాదు... అతనికి గదా యుద్ధంలోనే మక్కువ కనుక 
భీముడే అతనికి సాటి... కానీ దుర్యోధనుడు 
గదాయుద్ధంలో తనగురువైన బలరామునితో సమాన 


వేణీనంవోరం 


చార్వాకుడు 
యుధి 
కంచుకి 
యుధి 
కంచుకి 


యుధి 
కంచుకి 


బార్వా 


యుధి 


చార్వాక 


యుధి 
చార్వా 


యుధి 


3/5 


మైనవాడు... అయినా భీముని కీయుద్ధంలో విజయమే 
చేకూరుతుంది. 


ఆ నేపథ్యంలో ఆ 


: ఎవరైనా నాకు నీళ్ళూ, నీడా ఇచ్చి ఆదరించేగలరా?... 
: (విని) ఎవరక్కడ?... 

: (ప్రవేశించి) ఆజ్ఞాపించేండి మహారాజా!... 

: ఎవరో వచ్చినట్లుంది, చూడు!... 


: ఆజ్ఞ... (వెళ్ళి తిరిగివచ్చి) ఎవరో ఆకలిగొన్న అతిథి 


ప్రభూ!... 


: శీఘ్రమే ప్రవేశపెట్టు!... 


; చిత్తం!... 


(నిషమిస్తాడు- మునివేషంలో చార్వాకుడు ప్రవేశిస్తాడు) 


; (తనలో) దుర్యోధనుని స్నేహితుణ్లైన చార్వాకుదనే 


రాక్షసుణ్లినేను... పాండవులను వంచించేటానికి వచ్చాను. 
(పైకి) దాహం వేస్తోంది.. ఎవైనా నీరూ, నీడా ఇస్తోేమోనని 
తిరుగుతున్నాను. (ధర్మజుని సమీపిస్తాడు. అంతా లేచి 
నిలుచుంటారు) 


| మునీశ్వరులకు అభివాదం!... 
; శిష్టాచారానికిది సమయంకాదు... నీటినిచ్చి గౌరవించు 


చాలు!... 


: స్వామీ! ఇదిగో ఈ ఆసనంపై కూర్చోండి!... 
: (కూర్చొని) నీవూ కూర్చో!... 
: (కూర్చుని) ఎవరక్కడ? మంచితీర్ధం తీసుకురండి!... 


3/76 


కంచుకి 


యుధి 


చార్వాక 


యుధి 


బార్వా 


బార్వా 


కంచుకి 


చార్వాక 


యుధి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (ఒక పెద్దపాత్ర మజొక చిన్నపాత్రతో ప్రవేశించి) 


మహారాజా! సుగంధయుక్తమైన చేల్లనినీరు... త్రాగటాని 
కుపకరించేపాత్ర!... 


మ మునీశ్వరా! జలాన్ని గ్రహించి దప్పిక తీర్చుకోండి!... 


్న (కాళ్ళు కడుక్కొని, ఆచమించి ఆలోచిస్తూ) నువ్వు 


క్షత్రియుడవనుకొంటాను! 


: చేక్కగా పోల్చుకొన్నారు.. నేను క్షత్రియుళ్లే!... 
; ఎవ్వుడూ యుద్దాల్లో మునిగితేలుతూ రక్తపాతంతో 


సంతోషించే మీ నుంచి జలాదికం మేం స్వీకరిం చేం..ఈ 
సరస్వతీనదీతరంగాలపై వీచే చల్లగాలితోనే సేదతీరుతాం.... 


: బుద్ధిమతికా! ఈ విసనకజ్ఞతో మునీశ్వరునికి విసరు!... 


(బేటి వీస్తూ ఉంటుంది) 


మహర్షీ! తాము వేంచేసిన పని?... 


: మునులకు సహజంగానే కుతూహలం కలిగించే రాజుల 


ద్వంద్వయుధద్ధం చూడటానికి శమంతపంచకంలో 
తిరుగుతూఉన్నా... ఇవాళ భరించేరాని శరత్కాలపు ఎండతో 
అర్జున దుర్యోధనుల గదాయుద్దాన్ని కొంతవజకే చూసి 
ఇలా వచ్చాను! 


: మహర్షీ! అర్జున దుర్యోధనులదికాదు, భీమదుర్యో 


ధనులది!... 


| ఇక్కడుండి అక్కడేం జరుగుతోందో తెలియకుండానే 


చూసివచ్చి చెబుతున్న నన్నాక్షేపిస్తున్నావా?... 


స్ట మహర్షీ! చెప్పండి... చెప్పండి!... 


వేణీనంవోరం 


చార్వాక 


యుధి 


చార్వాక 


యుధి 


బార్వా 


కంచుకి 


3/7/ 


: ఒక్కక్షణం విశ్రమించి నీకంతా వివరంగా చెబుతాను!... 


ఈ ముసలాడికి కాదు! 


: చెప్పండి... అర్జున దుర్యోధనులకా?... 
ఏజిను. ఇప్పుడే చెప్పాను కదా!... గదాయుధ్ధం 


ఆరంభమైందని!... 


: భీమదుర్యోధనులకు కాదని!... 
; వారిద్దజిదీ జరిగిపోయిన సంగతి! (ద్రౌపదీ యుధిస్టిరులు 


మూర్చిల్లుతారు) 


: (వారిద్దథిపై నీరుచల్లి) తెప్పజిల్లండి... తెప్పథిల్లండి.... 


(ఇద్దజూ తేజుకొంటారు) 


: ఏవంటున్నారు మహర్షీ! భీమదుర్యోధనుల గదాయుద్ధం 


జరిగిపోయిన సంగతనా?... 


: జేరిగిపోయిన విషయమేమిటో చెప్పండి మహాశయా! 
: కంచుకీ, వీరిద్దజివరు?... 
; వీరు యుధిష్టిరమహారాజు, ఈమె పాంచాలరాజ తనయ 


ద్రౌపది!... 


: అయ్యో!... నేరకపోయి ఈ విషయాన్ని చెప్పాను!... 

: నాథా! భీమసేనా!... (మూర్చిల్లుతుంది) 

; ఏం చెప్పానంటున్నారు? 

: అమ్మా! తెప్పటిల్లంది... తెప్పథిల్లండి! 

స్ట మహర్షీ! ఈ సందేహాస్పద విషయానికే నాకు దుఃఖం 


పొంగుకొస్తోంది! భీముని పరిస్థితి నిశ్చయంగా తెలిస్తే 
నా ప్రాణాలే ఉండవ!... 


3/78 


చార్వా 


యుధి 


కంచుకి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: (సంతోషంతో తనలో) నాక్కావలసింది అదే... (పైకి) చెప్పక 


తప్పదంటే అలాగే క్లుప్తంగా చెబుతాను. బంధువుల 
ఆపదను వివరించేగూడదు కదా! 


: క్లుప్తంగానో, వివరంగానో ఎలాగోలా చెప్పండి... భీమునికి 


సంబంధించిందేదైనా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను!... 


: అయితే విను... భీమ దుర్యోధనులమధ్య పెనుగదాయుద్ధం 


జేరుగుతూ ఉంటే... 


; (హఠాత్తుగా లేచి) జేరుగుతుంటే?... 


; (తనలో) వీరికి కలిగిన స్పృహనెలా పోగొట్టాలి? (పైకి) 


బలరాముడు అక్కడికి వచ్చాడు... ఆయన ఎదుటే 
చాలాసేపు వారిద్దజూ పోరాడారు.. బలరాముడు ప్రియ 
శిష్యునికి రహస్యంగా ఏదో సంజ్ఞ చేస్తే దుర్వోధనుడు 
దాన్ని గ్రహించి తన తమ్ముడు దుశ్శాసనుని వధించిన 
భీముని పట్ల ప్రతీకారం తీర్చుకున్నాడు. 


: అయ్యో... భీమసేనా! (మూర్చిల్లుతాడు) 


: హా! నాథా!... భీమసేనా!... నా కోసం నీ ప్రాణాల్ని 


బలిపెట్టావా? జటాసుర, బకాసుర, హిడింబాసుర, కిమ్మీర, 
కీచక, జరాసంధుల్నే వధించావే! నాకోసం సౌగంధిక 
పుష్పాన్ని తెచ్చావే! నాకు బదులు పలుకవూ? 
(మూర్చిల్లుతుంది) 


: (కన్నీటితో) హా! భీమసేన ప్రభూ!... అమ్మా ఊజడిల్లండి 


మహారాజా!... ఊఅడిల్లండి!... మహర్షీ... ఈ ఉభయుల్నీ 
మీరూ ఊఅడించేండి!... 


వేణీనంవోరం 


చబార్వా 


యుధి 
కంచుకి 


చార్వాక 


యుధి 


ద్రౌపది 
యుధి 


3/79 


: (తనలో) ఊఅిడిస్తాను... ప్రాణత్యాగం చేసుకోవటానికి 


ఊఅడిస్తాను... (పైకి) యుధిష్టిరా!... క్షణ కాలం 
ఊజడిల్లు... ఇంకా చెప్పవలసింది ఉంది!... 


: (తేజుకొని) మిగిలిందేవింటో చెప్పండి!... 
: చెప్పండి... చెప్పండి!... 
: తరువాత భీమసేనుడు దుర్యోధనుని గదాఘాతంతో వీర 


మరణాన్నాందటంతో అర్జునుడు అన్నగారి మరణం వలన 
ఉబుకుతున్న కన్నీటిని తుడుచుకొని గాండీవాన్ని విడిచి 
భీముని గదనే తీసికొని శ్రీకృష్ణుడు వారిస్తున్నా వినక 
దుర్యోధనుణ్ణి ఎదుర్శొన్నాడు... గదాయుద్ధంలో అంత 
నేర్పరి కాని అర్జునునకు దుర్యోధనునిచేతిలో చావు తప్పదని 
శ్రీకృష్ణుడతికష్టంతో రథం ఎక్కించి బలరామునితో 
ద్వారకకు తీసుకొనిపోయాడు. ఆ తరువాత నేను... 


ఏ చాలు మహర్షీ! చాలు... ఇక వినటానికేముంది? అయ్యో! 


భీమసేనా!... లక్కఇల్లు దగ్ధమైనప్పుడందర్నీ కాపాడావే!... 
ఎదురులేని మల్లయుద్ధ ప్రవీణుడవై ఎంతమంది రాక్షసుల్ని 
మట్టుపెట్టావ్‌?... నా ఆనతినెప్పుడూ ధిక్కరించి ఎజుగవే! 
పదివేల వనుగుల బలం కల నీకు నేడెట్టి దుఃస్థితి 
దాపురించింది తండ్రీ! నన్ను దిక్కులేనివాణి గా 
చేసిపోయావా? 


: (తెలివినొంది) మహారాజా! ఏమౌతోందిప్పుడు?... 
:; వేటీ ఏముంది దేవీ!... తమ్ముడు భీమసేను 


డస్తమించాట్ట!... 


; నాథా! భీమసేనా!... నా శిరోజాలు ముడువకుందడానే 


వెళ్ళిపోయావా?... క్షత్రియునికి ప్రతిజ్ఞ పూర్తికావాలిగా... 
ఇదుగో నేనూవస్తున్నా... అంతవజకు ఆగు!... 


380 


యుధి 


యుధి 


చార్వాక 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: భీమసేనా! నాపై నీకెంత భక్తి శ్రద్ధలూ, ప్రేమా!... అన్నీ విడిచి 


నీదారి నువ్వు చూసుకొన్నావా? మునీ! ఏమన్నారూ? ఆ 
భీమదుర్యోధనులు పెనుగదాయుద్ధంలో నిమగ్నులై ఉంటే 
వచ్చిన బలరాముడు చేసిన రహస్యసంజ్ఞతో దుర్యోధనుడు 
భీముని నేలకూల్చాడనా?... ఛీ...భీ... ఎంత దురదృష్ట 
వంతులం! కృష్ణాగ్రజా! ఇది నీకేమైనా బాగుందా? 
బంధుత్వాన్ని కాని, రాజధర్మాన్ని కాని, స్నేహాన్ని కాని, 
లెక్కించేకుండా ఎంతపనిచేశావ్‌? (ద్రౌపదిని సమీపించి) 
పాంచాలీ!... లే!... మనిద్దథి దుఃఖం సమానమే... తేజుకో! 


: (తేజుకొని) నాథుడు దుర్యోధనుని రక్తంతో నా శిరోజాలను 


ముదుస్తానని ప్రతిజ్ఞ చేశారు! బుద్ధిమతికా! అప్పుడు నువ్వూ 
అక్కడేగా ఉన్నావు.. (కంచుకితో) ఆర్యా! శ్రీకృష్ణుడు 
నాకేమని సందేశం పంపాడు? సిగముడుచుకోమనా? 
అయితే నాకు పూలమాలను తీసుకురా! కృష్ణుడసత్యం 
పలకడుగా! నేనిప్పుడే నాభర్త ననుసరిన్తాను. (ధర్మ్శజునితో) 
ఆర్యపుత్రా!.. నాకు చితినిపేర్చి నాభర్తను సంహరించిన 
దుర్యోధనునెదుర్కోండి... లేకపోతే మీకెలాతోస్తే అలా 
చేయండి! 


: కంచుకీ!... పాంచాలి బాగా చెప్పింది... ఈ పతివ్రత 


చితి నారోహించి దుఃఖాన్ని వీడుతుంది... నాకు ధనుస్సును 
తీసుకొనిరా! అహం వద్దులే... భ్రాత్భభక్తితో అర్జ్హునుడు తన 
గాందీవాన్ని విడిచి అన్నగారి రక్తసిక్తమైన గదతో దుర్యోధను 
నెదుర్శొన్నట్లే నేనూ నా తమ్ముని గదతోనె వాణ్జెదిరిస్తాను... 
విజయంతో నాకు పనిలేదు... 


; మహారాజా! శత్రుజయంతో నీకు పనిలేనప్పుదెక్కడో అక్కడ 


ప్రాణత్యాగం చేసుకో.. అక్కడికి వెళ్ళటం వ్యర్థం! 


వేణీనంవోరం 


కంచుకి 


చార్వాక 


యుధి 
కంచుకి 


యుధి 


చార్వాక 


యుధి 


38] 


: మునీ!.. ఛీ!.. మీది రాక్షస హృదయం!... 


: (తనలో భయంతో) కొంపతీసి వీడు నన్ను పసిగట్టా 


డేవింటి? (పైకి) కంచుకీ! ఆ అర్జున దుర్యోధనుల యుద్దాన్ని 
చూచాను, గదాయుద్ధంలో వారిద్దజీ పరాక్రమం తెలుసు 
కనుక ఇంకో దుర్వార్త వినటం ఎందుకని చెప్పానే కాని 
వేజే ఏం కాదు!... 


: మంచిది మహర్షీ! మీరుపదేశించింది నాహితాన్ని కోరే!... 
; భగవత్సంకల్పులైన మీరే దుఃఖభారంతో సామాన్యునిలా 


క్షాత్రధర్నాన్ని విడిచిపెడితే ఎలా మహారాజా!... 


: ఆర్యా!.. జయంధరా! మహావీరులు, ప్రియతమ సోదరులైన 


భీమార్దునులను వధించిన శత్రువును నేను చూడలేను... 
పాంచాలీ... నాదుర్నీతివల్లనే మీకీ శోచనీయన్నితి 
కలిగింది... కనుక మనిద్దజఖం కలిసి అగ్నికి ఆహుతై 
మనవాళ్ళని కలుసుకొందాం... 


: అయ్యా! చితిని రగిలించేండి... (అంతటాచూసి) ప్రభువుల 


ఆజ్ఞను ఎవరూ పాటించేరేం?... 


: మహర్షీ! మా ఆజ్ఞనెవరూ పాటించేటంలేదు... దయతో మీరే 


చితిని పేర్చి మమ్మనుగ్రహిం చేండి!... 


; ఆ పని మునులమైన మావంటివారు చేయకూడదు... 


(తనలో నా మనోరథం నెజవేజింది... ఎవరూ 
చూడకుండా అగ్నిని పేర్చుతాను (ఫైకి) రాజా! ఇక 
మేమిక్కడ ఉండకూడదు!... (నిష్మమిస్తాడు) 


: ద్రౌపదీ! ఇక్కదెవరూ మనమాట వినటంలేదు... సరేకానీ.. 


నేనే స్వయంగా ఇంధనాలను పేర్చి చితిని రగిలిస్తాను!... 


యుధి 


యుధి 


కంచుకి 
యుధి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: త్వరత్వరగా కానీయండి!... (నేపథ్యంలో కలకలం... 


భయంగా విని) 


మహారాజా! ఎవరిదో శంఖారావం భయంకరంగా 
వినిపిస్తోంది... ఇంకోదుర్వార్త కూడా వినాలని మన 
మొహాన రాసిపెట్టి ఉందేమో!?... అందుకే ఈ ఆలస్యం!... 


: ఆలస్యం ఏమీలేదు...లే!... (అందజూ అటూ ఇటూ 


తిరుగుతుంటారు) పాంచాలీ!... అమ్మకు, నీ సపత్నులకూ 
చెప్పాల్సిందేమైనా ఉంటే ఈ పరిజనులతోచెప్పి వారిని 
మళ్ళించు... 


: అత్తగారికి ఎవరు అనేక రాక్షసుల బారినుంచి 


మనలనందర్నీ కాపాడారో ఆ మీ మధ్యమపుత్రులు 
దురదృష్టవంతురాలైన నాకోసం పరలోకం ప్రాప్తించారని 
చెప్పండి... 


: బుద్ధిమతికా!... నామాటగా కూడా అమ్మకి తన పుత్రులలో 


అమిత బలశాలి, ప్రేమాస్పదుడైన భీమసేనుని మృతి అనే 
మహాపాపవార్తను కఠినహృదయుజ్జైన నేను చెబుతున్నా” 
నని చెప్పు... ఆర్యా! జయంధరా!... 


: ప్రభూ!... 
: నువ్వు సహదేవుని వద్దకు వెళ్ళి నేను పరలోక ప్రస్థానం 


చేస్తూ ఇకపై మన తండ్రికి తిలోదకాలు, శ్రాద్ధాదిక కర్మలు 
నువ్వే నిర్వహించాలని మామాటగా చెప్పు!... నకులునితో 
కూడ ఈ విషయాలు చెప్పి నామీద భక్తితో నన్ననుసరించేక 
భవనంలో కానీ, అరణ్యంలోకాని నివసిస్తూ శరీరరక్షణ 
చేసుకొమ్మని చెప్పు... శీఘ్రమే వెళ్ళి నువ్వీపని చేయాలి 
సుమా!.. నామీద ఒట్టు! 


వేణీనంవోరం 


ద్రౌపది 


యుధి 


కంచుకి 


యుధి 
కంచుకి 


యుధి 


కంచుకి 


383 


స బుద్ధిమతికా!... నువ్వు సుభద్ర దగ్గణకు వెళ్ళి గర్భవతి 


ఉత్తరకిప్పుడు నాలుగోనెల వచ్చింది. ఆమెను పుట్టింట్లో 
ఉంచి “జాగ్రత్త తీసుకో... పుట్టబోయే వంశోద్దారకుడే 
పోయినవారికీ, రేపు మనకీ తర్పణాలనివ్వాలి కనుక వాడి 
రక్షణలో నువ్వే బాధ్యతవహించొలని నా మాటగా చెప్పు... 


శ్ర దగ్గీభూతమైన ఈ వంశవృక్షంలో ఉత్తరాగర్భస్థమైన చిన్న 


మొలకపై ద్రౌపది ఆశ!... కంచుకీ!... నాపైఒట్టుపెట్టు 
కొన్నా నువ్వింకా కదలవేం?... 


; (విలపిస్తూ) పాండురాజా!... నీపుత్రులు పంచపాండవు 


లకు ఎంతటి దుర్దశ? భోజరాజు కుమార్తెవైన కుంతీమాతా! 
నీసోదరుడు, వసుదేవునికుమారుడు, శ్రీకృష్ణునికి అగ్రజుడు, 
గాండీవిబావమఅది, భీమునికి గురువూ అయిన 
బలరాముడు మదోన్మత్తుడై ఎవరి రక్షణలో ఈ భూమి 
చేల్లగా ఉందో ఆ వంశాన్నే సమూలంగా దగ్ధం చేశాడు 
కదా! (ఏడుస్తూ నిష్మమిస్తాడు) 


;: జయంధరా! జయంధరా! 
: (తిరిగివచ్చి) ఆజ్ఞాపించేండి మహారాజా!... 


: ఆరి... మాకంత అదృష్టం ఉందదనుకో, అయినా ఒకవేళ 


కిరీటి విజయుదైతే ఖీమసేనుని మరణానికి బలరాముడే 
కదా కారణం!... ఆయన శ్రీకృష్ణుని అన్నగారు కనుక 
ఆయనపై కోపించేవద్దని నా మాటగా చెప్పు... దయా 
రహితమైన రాజపదవిని మాత్రం పొందక అరణ్యానికి 
వెళ్ళమని చెప్పు... 


: ఆజ!... 
ఠా 


384 


యుధి 


యుధి 


చేటి 


యుధి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


; (చితాగ్నిని చూసి సంతోషంతో) పాంచాలీ!అదిగో ఆ 


అగ్నిశిఖలు మనకి స్వాగతం పలుకుతున్నాయి... మనం 
ఇంధనమౌదాం!... 


; మహారాజా! నా చివరి కోరికనొకదాన్ని మన్నించి అను 


గగ్రహించేండి...నేనే ముందుగా అగ్నికి ఆహుతౌతాను... 


; అలా అయితే మనిద్దజం కలిసి ఒకేసారి అగ్నిప్రవేశం 


చేదాం... 
ఈ. 


: ఓ దిక్పాలకులారా! రక్షించేండి... ఈ మహాత్ముడు చంద్ర 


వంశరాజర్ని యుధిష్టిరుడు, ఈమె పవిత్ర రాజసూయ 
అవభృథస్నానంతో పవిత్ర అయిన యాజ్ఞసేని... వీరిద్దణూ 
అగ్నికి ఆహుతైపోతున్నారు... రక్షించండి... రక్షించండి... 
ఏవింటీ!... వీరిని రక్షించేటానికి ఎవరూ రావటం లేదే... 
(వారి ముందుపడి) అమ్మా! మీరేం చేస్తున్నారు?... 


: ప్రియసోదరుని మృతికి తగినదే చేస్తున్నాం... లే... లేచి 


నీరు తీసుకురా! (చేటి నీరు తీసుకొస్తుంది) (కాళ్ళు 
కడుక్కొని, ఆచమించి) ఈ జలాంజలి ప్రపితామహుడైన 
శంతనమహారాజుకు... ఇది పితామహుడు విచిత్ర 
వీర్యునికి... (కన్నీటితో) ఇది తండ్రి పాండురాజుకు... 
తండ్రీ!... ఇక ఈ తర్పణలిక నానుండి అందుకోలేవు... 
కనుక దీనిని అమ్మ మాద్రితో కలిసి త్రాగు... ఇది 
భీమునికి... నాయనా!.. ఇది నీకూ, నాకూకూడ! 
దప్పికగొన్నా ఒక్కక్షణం ఆగు... నేనూ వస్తున్నా!... ఇద్దజం 
కలిసి త్రాగుదాం... తండ్రీ! భీమసేనా!... చిన్నప్పుడు తల్లి 
పాలను కలిసేత్రాగాం!... తరువాత నేను తిన్న తర్వాతే 
దేన్నైనా నువ్వూ తినేవాడివి... యజ్ఞంలో సోమపానం 


వేణీనంవోరం 


కంచుకి 


యుధి 


385 


కూడా అలాగే జరిగింది... మథి ఈ తర్పణ మాత్రం 
నాకంటే ముందుగా ఎలా స్వీకరిస్తావు?... ద్రౌపదీ... 
నువ్వుకూడా తర్పణలివ్వు!... 


స్త బుద్ధిమతికా! నాకూ నీరు తీసుకురా!... (నీరు తెస్తుంది) 


ఆర్యపుత్రా! ఈ తర్పణలెవరికి ఇమ్మంటారు?... 


: ఎవని మరణంతో అమ్మ కుంతీదేవి పెద్దమ్మ గాంధారికి 


పుత్రశోకంలో సమానమైందో ఆ భీమసేనునికి! 


: నాథా!.. భీమసేనా!... ఈ పరిచారిక తెచ్చిన నీరు స్వర్గానికి 


వెడుతున్న నీకు పాదోదకం అగుగాక!... 


: ప్రతిజ్ఞ నెరవేర్చకుండా స్వర్గానికి చేరుతున్న నీకు జుట్టు 


ముడువకుండానే నీ ప్రియురాలు దౌపది తర్పణ 
నిస్తోంది... 


; మహారాజా!... లేవండి!... మీతమ్ముడు స్వర్లోక 


ప్రయాణంలో దూరంగా వెళ్ళిపోతారు. 


: పాంచాలీ! ఇదేవింటి? కుడికన్నదురుతోంది!... దీని వల్ల 


భీముని చూస్తాననిపిసోంది. 


: ఇది శుభశకునం కావాలి... 


(నేపథ్యంలో కలకలం, కంగారుగా కంచుకి ప్రవేశం) 


: మహారాజా! రక్షించేండి... రక్షించేండి... కౌరవాధముడు 


దుర్యోధనుడు ఒళ్ళంతా రక్తం పూసుకొని గదనెత్తి 
(ద్రాపదీదేవిని వెతుక్కొంటూ ఇటే వస్తున్నాడు) 


: హా!.. దుర్విధీ! నీ నిర్ణయమే నెజవేజింది.. గాండీవీ!... 


(మూర్చిల్లుతాడు, 


యుధి 


కంచుకి 


చేటి 


భీముని కంఠం 


కంచుకి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


: హా! ఆర్యపుత్రా! కిరీటీ!.. నువ్వూ నీఅన్ననే అనుసరించావు 


కానీ వమవోరాజునీ, నన్నూ మజచిపోయావా? 
(మూర్చిల్లుతుంది) 


: (తేజుకొనిి నాయనా!.. సవ్యసాచీ! ముక్కంటినే మురి 


పించిన మల్లయుద్ధ ప్రవీణుడవే!... నివాతకవచులను 
నిర్మూలించి న్వర్దాన్ని నిష్కంటకం చేశావే!...నర 
నారాయణుల్లో ప్రథముడివే!... ద్రోణాచార్య ప్రియ శిష్యుడివే! 
అస్త్రవిద్యలో గాంగేయునే ఆనందింపబేశావే!... మహావీరు 
దైన కర్ణునే మట్టికటిపించావే!... అమ్మకి నమస్మరిం చే 
కుండానే నా అనుమతి తీసుకోకుండానే (ప్రేయసితో 
చెప్పకుండానే వెళ్ళిపోయావా?... (మళ్ళీ మూర్చిల్లుతాడు) 


; అయ్యో! ఎంతకష్టం! ఎంతకష్టం! దుర్మార్దుడు దుర్యోధను 


డిటే వస్తున్నాడు... అగ్నిప్రవేశం ఇంకా ఆలస్యం 
కాకూడదు... ద్రౌపదీ దేవిని చితివద్దకు తీసికొనివెడతాను. 
నేనూ వారినే అనుసరిస్తా.. (చెలికత్తెతో) అమ్మా... నువ్విక 
ధృష్టద్యుమ్నుణ్లో కవలలనో ఆశ్రయించు!... 


; అయ్యలారా! రక్షిం చేండి... రక్షిం చేండి... 


(నేపథ్యంలో కలకలం - తరువాత) 


: శమంతపంచకంలో సంచరించే నమహ్రావశిష్టయోధులారా! 


నన్నుచూసి భయపడతారెందుకు? యాజ్ఞసేని ఎక్కడుందో 
చెప్పండి. 


: మహారాజ్లీ!... యజవేదికనుంచి ఆవిర్భవించిన ఓపుణ్య 
ళా 


వతీ!... నేటికి నీకాదుర్మార్డుడు దుర్యోధనునిచేతిలో తిరిగి 
అవమానమా?... 


వేణీనంవోరం 


యుధి 


భీమ 


భీమ 


38/7 


: (లేచి, గర్వంతో) పాంచాలీ! భయపడకు... ఎవరక్కడ?... 


అమ్ములపొదితో నాధనున్సును తీసుకురండి... 
దుర్మార్గుడా!... దుర్యోభనా!...రారా...నీగదా 
యుద్ధపాటవాన్ని, నీభుజబలదర్పాన్నీ నాబాణసారంతో 
భస్మీపటలం చేస్తాను... తొంభైతొమ్మిదిమంది తమ్ములు 
చేచ్చినా 'బ్రతికుండే నీవంటి తుచ్చుణ్ణి కాదు నేను!... 


(గదను ధరించి రక్తంతో తడిసిన అంగాలతో భీముడు 
ప్రవేశిస్తాడు) 


: ఓ శమంత పంచక సంచార సైనికులారా! ఎందుకంత 


భయం?... నేను రాక్షసుణ్ణీ కాను, దెయ్యాన్నీ కాను... 
నాశరీరం శత్రురక్తంతో తడిసింది అంతే... ప్రతిజ్ఞను 
పాలించిన క్ష్మత్రియుణ్జి... భయపడకండి!... పాంచాలి 
ఎక్కడుందో చెప్పండి... 


: ఆర్యపుత్రా!... రక్షించండి!... రక్షించండి... 


; దేవీ! లేవండి... ఇప్పుడు శీఘ్రంగా అగ్నిప్రవేశమే 


కర్తవ్యం!... 


: (లేచి) ఏవింటీ? నేనింకా చితికి దూరంగానే ఉన్నానా?... 


; ఎవరక్కడ? అమ్ములపొదితో ధనుస్సును తీసుకురండి... 


ఏవింటీ సేవకుడొక్కడూలేదే! కానీ.. ..బాహుబలంతోనే 
ఈ దుష్టుణ్జి పట్టి అగ్నిలోకి తోస్తాను.. 


(ఉత్తరీయంతో నడుం బిగిస్తాడు) 


: పాంచాలీ! నీకేశపాశాన్ని నేనే ముడుస్తాను... నిలు... 


నిలు... (ద్రౌపది భయంతో దూరంగా వెడుతుంది) 


388 


యుధి 


భీమ 


కంచుకి 


చేటి 


నంన్భుతనాటకవంచరత్నాలు 


ఆగాగు!... ఇప్పుదెక్కడికి వెడుతున్నావ్‌?... (శిరోజాల్ని 
పట్టుకోబోతాడు) 


: (తొందరగా బాహువులతో బంధించి) దుర్మార్దుడా!... 


భీమార్జునశత్రువైన నీచుడా! దుర్యోధనా... ఇప్పుడు నా 
చేతుల్లో చిక్కిన నువ్వు కదల్లేవు... 


: అరే! నేను సుయోధనుణ్ణనే అనుమానంతో కోపంతో 


అగ్రజుడు నన్ను గట్టిగా పట్టుకొన్నాడు!... 


; (గుర్తించి, సంతోషంతో) మహారాజా! పొరపాటు పడు 


తున్నారు!... ఈ వచ్చింది చిరంజీవి భీమసేనుడు!... 
దుర్యోధనుని రక్తంతో వస్త్రాలు, సర్వాంగాలూ తడిసి, 
గుర్తుపట్టలేనట్లున్నారు... 


: (ద్రౌపదిని కౌగిలించుకొని) దేవీ! ఆగాగు!... ప్రతిజ్ఞను 


పూర్తిచేసి మీ నాథులు భీమసేనులవారు మీ వేణీ 
సంహారానికై మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చారు. 


: ఏవేరీ... అబద్దాలతో నన్నోదార్చాలని చూస్తున్నావా?... 
; జయంధరా! ఏవంటున్నావ్‌? వీడు దుర్మార్గుడు 


దుర్యోధనుడు కాడూ? 


; అ(గ్రజా!... అజాతశత్రూ!... ఇంకెక్కడి దుర్యోధనుడు?... 


నా గదాఘాతంతో ఆ నీచుడు నేలకూలాడు... వాడి రక్తాన్నే 
చందనంగా నాఒంటికంతా పులుముకొన్నాను. చతు 
స్స్పముద్రముద్రిత భూవలయమంతా నీ అధీనమైంది... 
కురువంశమంతా యుద్దాగ్నిలో దగ్ధమైపోయింది. .. 


(యుధిష్టిరుడు కన్నీరు తుడుచుకొని భీముని కౌగిలించు 
కాంటాడు) 


(ధర్మజుని పాదాల పైబడి) ఆర్యునికి జయం! 


వేణీనంవోరం 


యుధి 


భీమ 


యుధి 


భీమ 


యుధి 
భీమ 


యుధి 


389 


: నాయనా! కన్నీదివల్ల నీముఖాన్ని సరిగ్గాచూడలేక పోతున్నా... 


చెప్పు... నువ్వూ కిరీటీ సజీవులై ఉన్నారు కదా!... 


;: సకలశతువినాశంతో నీవు వువోరాజవీఠా 


న్నధిరోహించేబోతుంటే మాకేం కొదువ? 


: (మళ్ళీ గాఢంగా కౌగిలించుకొని) శత్రువు నిర్మూలితు 


దైనాడా?... నువ్వు బకాసురహంత నాతమ్ముడు 
భీమసేనునివేనా?... మళ్ళీచెప్పు... నూజు సార్లు చెప్పు!... 


: అవునగ్రజా!... నెనే... ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టు... 


ఇంకొంచెం చేయవలసి ఉంది... 


; ఇంకేముంది?... 


: ఆర్యా!... అసలైంది ఇంకా మిగిలే ఉంది... దుర్యోధన 


రక్తంతో తడిసిన ఈ చేతుల్తో దుశ్చాసనుడు పట్టి ఈడ్చిన 
ద్రౌపది కేశపాశాన్ని ముడుస్తాను... 


: వెళ్ళు... (ద్రౌవది వేణీనంవోరమహోత్సవాన్ని 


జరుపుకోవాలి... 


; దేవీ!... పాంచాలరాజపుత్రీ!... అదృష్టవశాన సకల 


శత్రుక్షయంతో వర్ధిల్లుతున్నావు! 


: నాథా!... జయం! జయం!... 


: పాంచాలీ! నన్నిక భయంతో చూడనక్షర్లేదు. ఏ నరపశువు 


దుశ్శాసనుడు అంత మంది రాజులున్న కొలువులో నీ 
జుట్టుపట్టి ఈడ్చాడో, నేను త్రాగగా మిగిలిన వాడి రక్తం 
నా చేతులకు ఉంది... వాటిని తాకు ప్రియా!... ఏ 
దుర్యోధను డానాడు మదించి నిన్ను తన అంకసీమను 


390 


ఒక కంఠం 


నంన్భుతనాటకవంచరత్నాలు 


పొందమన్నాడో, ఆ నీచుని చితక్కొట్టి వాడి రక్తంనా 
శరీరమంతా పులుముకున్నాను... కనుక నన్ను పరిష్వ 
జించి నీ పరాభవానలాన్ని చేల్లార్చుకో... బుద్ధిమతికా! 
నాడు పాండవపల్ని పాంచాలిని పరిహసించిన భానుమతి 
ఎక్కడే? యాజ్ఞసేనీ! 


: ప్రభూ!... 
: ఆనాదేమన్నానో గుర్తుందా?... చండప్రచండమైన నా 


గదాఘాతంతో దుర్యోధనుని తొడలు తుత్తునియలు చేసి 
ఆ రక్తపు చేతులతో నీ వేణిని ముడిచే దినం శీఘ్రమే 
వస్తుందనలేదూ?... గుర్తుందా?... 


: గుర్తుండటమే కాదు... మీఅనుగ్రహంతో ఆ ఆనందా 


న్ననుభవిస్తున్నా నీవేళ... 


: (ద్రౌపది శిరోజాలను దులిపి దూసి) ఇక చేక్కగా తల 


దువ్వుకో. | 


ల! ఎన్నో ఏళ్ళుగా మజచిపోయిన పని... మీ 


అనుగ్రహంతో మళ్ళీ నేర్చుకొంటాను. (భీముడు 
కేశపాశాన్ని ముడుస్తాడు) 


్గ (నేపథ్యంలో) ఈ మహాసమరంలో హతశేషులైన రాజకానికి 


స్వస్తి... ఏ పతివ్రతాశిరోమణి, రాజసూయావభృథ స్నాత 
అయిన యాజ్ఞసేని కేశపాశాన్ని లాగి ఈడ్వటంవల్ల 
అనుపమ బాహుబల సంపన్నులైన పాండవులచేత 
రాజాంతపుర స్త్రీలు ముక్తకేశ లైనారో, కౌరవుల పాలిట 
ధూమకేతువైన ఆ పాంచాలికి వేణీనంవోర 
మహోత్సవమైంది... ఇక భువిపై శాంతి నెలకొనునుగాక! 
రాజులకు స్వస్తి కలుగుగాక! 


వేణీనంవోరం 


యుధి 


కృష్ణుడు 
అర్జున 


యుధి 


యుధి 
భీమ 


391 


: దేవీ!.. నీ ఈ వేణీసంహారాన్ని ఆకాశంలో ఉన్న సిద్దజనం 
థఖ 


ప్రశంసిస్తున్నారు... 
(కృష్ణార్ణునులు ప్రవేశిస్తారు) 


స్ట (యుధిస్టిరునితో) సకల శత్రువిజేత యుధిస్టిరునకు స్వస్తి... 
: అగ్రజునకు జయం!... 
: అహో!... కృష్ణార్దునులు వచ్చారా?... భగవన్‌!... 


అభివాదయే! అర్జునా! రా!... నన్ను కౌగిలించుకో... 
(అర్జునుడు నమస్కరిస్తాడు) (శ్రీకృష్ణునితో) మహాత్మా! 
శ్రీమహావిష్ణువు స్వయంగా ఎవరికి శుభాల నాకాంక్షిస్తాడో 
వారికి అశుభాలెలా చేకూరుతాయి...? దేవా!... సృష్టి 
స్థితిలయాలకు హేతుభూతుడవై అవాజ్మానస గోచరుడవైన 
నిన్ను స్మరిస్తేనే దుఃఖరహితుడాతుంటే నిన్ను చూసిన 
వారికిక చెప్పేదేముంది?... 


వ్యాసవాల్నీకి పరశురామాది మునిజనం, నీ ఆజ్ఞాను 


సారులైన మగధమత్స్యయాదవ రాజులు, నకులసహదేవుల 
ఆధ్వర్యవంలో ధృష్టద్యువ్నూదులు తీర్టోదకాలతో 
నీపట్టాభి షేకార్థం వచ్చారు... నువ్వు దురాత్ముడైన 
చార్వాకుని మోసానికి గుజైనావని విని అర్జునునితో 
శీఘ్రమే బయలుదేరి వచ్చాను. 


| మమ్మల్ని వంచించిన చార్వాకుడు రాక్షసుడా? 


;: (కోపంతో) అగ్రజునికి భ్రాంతి కలిగించి మోసగించిన ఆ 


దుర్యోధన సఖుడు చార్వాకుడెక్కడ? 


ఫి (చిజునవ్వుతో) ఆ రాక్షసాధముని నకులుడు 


సంహారించాడు లే... మవోరాజా!... ఇక నేను 
చేయవలసిందేవింటో చెప్పు!... 


తలల సంన్భృతనాటకపంచరత్నాలు 


యుధి ; మా పట్ల నీ ప్రసన్నతకు మించి కోరదగిందేముంది?... 
అయినా ప్రజలు ఆయురారోగ్యాలు కలిగి పురుషోత్తముని 
వైన నీపట్ల అద్వైతభక్తినాందుదురుగాక! ప్రభువులు 
ప్రజారంజకులు, గుణగ్రహణ పారీణులై విద్వాంసుల 
నాదరింతురు గాక! పుణ్యాచరణ పారీణులగుదురుగాక! 


కృష్ణ ; తథాస్తు ! 
ఇతి శమ్‌ 


రే రే 


